గాంధీ సాహిత్య సమోక్ష 


అడపా రామకృష్షరావు 


గాంధి నాహాత్య (పచురకకాలయం 


'హెదరాబాద్‌ - 20 


GANDHI SAHITYA SAMEEKSHA 
by Adapa Ramakrishna Rao 
First edition - 1970 


(పథమ ము|దణ ~ 1910 
2000 |పతులు 


మేలు (పతి 7-00 
సామాన్య (పతి 5-00 


ముఖప[త ముదణ : 
ఉస్మానియా యూనివర్సిటీ వస్‌ 
పాదరాబాద్‌ 


ము|[దణ అ 
బారీ అండ్‌ కంపెనీ 
103, సర్జార్‌ పుల్‌ రోడ్‌ 


సికిందరాబాద్‌ 


gps ధీ బీ 
శ తవార్షిక జన్మ దినోత్సవ 
విశషోపహారం 


\ 


tin 


rg a) 


Wp 


జ 


D0 LN ww 


i 
వ 


్ల 


విషయానుకమణిక 


మని 
పరిభయం 


“అకరార్శ్చన 


భావసాగరమధనం 

పతి కాలేఖకం 

స్వీయ క థాత్శక |గంథాలు 
తత్త (పతిపావక (గ్రంథాలు 
నుఖ్య సంకలనాలు 

లేఖలు 

1పసంగాలు 

ee 

సరళ గంభీర శెలి 

విశ్వజనీన సందేశం 

గాంధీ సాపూల్‌ బ్రా బికొన ([కోమం 
డొనిక్లు 

శో 

(గంథీబూబిక్‌ 


వదనూబిక్‌ 


ane 
© aap 


122 
128 
163 
176 
184 
195 


వపునవపి 


నా తరానికి చెందిన భారతీయు లందరి వలెనే తప్పనిసరిగా నేను 
కూడా గాంధిజీ (పభావానికి కొంత లోనయ్యాను. చదువుకొంటున్న 
రోజులలో ఏదో అస్పష్టమైన ఆంతరంగిక మైన వేదనను రసాత్శకంగా 
వర్ణించే రవీం|దుని కవితామాధుర్యం ఒకవంక, కర్తవ్య పాలనను 
గూర్చి గాంధీజీ వినిపించే మహా త్తర సందేశం మరిొకవంక మా 
ంయువహ్ఫృదయాలను స్పందింపచేసేవి. జన్మతః అలవడిన రసలోలత్వం 
వల్ల మనస్సు కవిత్వం మీదికే మొగ్గు చూవేది. కాని నాడు గాంధీజీ 
పిలుపు నిర్హత్యుం చేయరానిది. 


దతశిణ భారత హిందీ (పచారసభ స్నాతకోత్సవంలో పాల్గొన 
డానికి 1946 లో గాంధీజీ మదరాసు వచ్చినప్పుడు ఆయనను 
దర్శించి, ఆయన స్నృహార్ద9 వాణిని వినే అవకాశం నాకు కలిగింది. 
1948 జనవరి శి0 నాటి సాయంకాలం గాందిీజీ హాఠాన్శరణవా_ర్డ 
పుడుగుపాటు గా వినిపించినప్పుడు 
“న్వర్లమునగూడ నవఖాళి చాయ లిప్పు 
డలముకొన్నవాొ యేమొ, ని న్నచటగూడ 
(శుమమా రము బోధింప రామవిభుడు 
తీసికొనిపోయెనో యేమొ తెరియరాదు” 


2 


అంటూ పద్యరూపంలో నా బాధను వ్య క్షం చసి గుండ బరువునూః 
కొంత దించుకోవడానికి [సయత్నించాను. 

చిరకాలమి తులు కోదాటి నారాయణరావుగారు 1965 లో 
నన్ను ఆం|ధ|పదేళశ గాంధీ స్మారకనిధి నడుపుతున్న గాంధీ సాహిత్య 
|పచురణాలయం సంపాదక వర్గంలో సభ్యునిగా నియమించి, గాంధీ: 
సాహిత్యాన్ని (కమబద్దంగా అధ్యయనం చేసే అవకాశం నాకు 
కలిగించారు. గాంధీతశ్వ్వాన్ని వ్యాఖ్యానిస్తూ జవహార్‌ లాల్‌. 
నె[హూ, రాజాజీ, దివాకర్‌ వంటి అభిజ్ఞులు రచించిన [గంథాలను 
ఈ సంస్థకోసం తెలుగులోనికి అనువదించడానికి కూడా అందువల్ల నే 
నాకు వీలు కలిగింది. 


గాంధిజీ శత'వార్డి క జన్మదినోత్సవాన్ని పురస్కరించుకొని 
ఆం|ధపదెేళ సాహిత్య అకాడమీ పకట ఉ_త్తమ [గంథాలకు బహు: 
మతుల నిచ్చే (పణాళికలో గాంధీ సాహిత్య సమాలోచనాన్ని ఒక 
ఇతలివృ_్తంగా |పకటించినప్పుడు, విషయం _ పరిచితమైనదే గాక 
అభిమానపా(తమైనది కూడా కావడంవల్ల నా కీ పుస్తకాన్ని రచిం- 
చాలని అభిలాష కలిగింది. తప్పక (వాయవలసినదని మి|తులు 
నారాయణరావుగారు నన్ను [పోత్సహించి, నాకు కావలసిన (గంథా 
లను, పత్రికల (పతులను సమకూరి, (వాత నిర్విఘ్నంగా సాగడానికి 
అడుగడుగున సహాయం చేశారు. వారి |పోత్సాహం వల్లనే నే నీ 
పు_స్తకం [వాయడం సాధ్యమయింది. 

గాంధీ తత్వాన్ని సాధికారంగా చర్చించగల సన్ని హిత మి|త్రులు' 
కొడాలి ఆంజనేయులుగారు ఈ పు_స్తకపు (వాత [పతిని సాంతం 
చదివి, అక్కడక్కడ చేర్చదగిన అంశాలను సూచించి నా రచనకు 
పుష్టిని చకూ ర్చారు. 

గాంధీ సాహిత్య (సచురణాలయం  నంపాదక' వర్గంలోని 
సోదరసభ్యులు ఈ పు_న్హకాన్ని [ప్రచురణ *కెన్నిక చేసి నన్ను గార 


~*~ 


వించార్లు.. గా68 కార్లకనిధి కార్యాలయంలో పనిచేస్తున్న ఇవటూరి 
లింగమూ ర్తిగారు నాకు కావలసిన పుస్తకాలను సంపాదించడంలోనూ, 
ముదణకాలంలోనూ అనేక విధాల సహాయపడ్డారు. ఇరగవరపు 
సూర్యనారాయణ గారు గాంధీ స్మారక నిధి (గంథాలయంలోని పుస్త 
కాలను, పత్రికలను నా అవసరాని కనుకూలంగా లభింప జేశారు. 


గాంధీ శాంతి పతిష్థాన కేం [దం స్థానిక కార్యదర్శి మాదిరాజు 
లకీనరసింహారావుగారు తమ |గంఛాలయంలోని పు స్తకాలను రచనా 
కాలంలో నిరవధికంగా దగ్గర ఉంచుకోవడాని కనుమతించి నా కృషికి 
తోడ్పడ్డారు. గాంధీ-జోపీ ఉ శ్రర (ప్రత్యు త్తరాల పు_్హకపు [ప్రతి 
సమయానికి స్థానిక కమూని స్ట్‌ పార్టీ కార్యాలయంలో కూడా 
లభించకపో తే, చెండ్యాల వెంకటరామా రావుగారు తమ సొంత [పతిని 
చదువుకోవడాని కిచ్చారు. హరిజనోద్ధరణ  సమసన్యశై గాంధీజీకి 
డాక్టర్‌ అంబేడ్కర్‌ తో నడిచిన వాగ్వివాదానికి సంబంధించిన సాహి 
ఆ్యాన్ని బోయి భీమన్న గారు సేకరించి: ఇచ్చారు. వరు (శ్రీనివాస 
శర్భగారు ముఖప| తానికి సుందరమెన రూపకల్పన చేశారు. వారితో 
ముఖప| తాలంకరణం చేయించే భారం పొత్తూరి వెంక శుళ్వరరావు 
గారు వహించారు నా బంధువు ఆకునూరి దైహ్మోనందంగారు 
పుస్తకం రచిస్తున్నప్పుడు నాకు చేదోడుగా నిలిచి, చివరకు పద 
సూచికను సిద్ధం చేసే బాధ్యతను పూ_ర్షిగా తాశే నిర్వహించారు. 

ఈ మిత్రులందరికీ నా కృతజ్ఞతను తెలుపుకొంటున్నా ను. 


పు_స్తకాన్ని అందంగా అచ్చువేయడానికి చారీ అండ్‌ కంపెనీ 
వారు కృషిచేశారు. అవ్యవధిగా అడిగినా కాదనక నా మాట 
మన్నించి ఉస్మానియా యూనివర్సిటీ (ఇస్‌ వారు ముఖ పతాన్ని 
సొగసుగా ముదెంచి ఇచ్చారు. ఈ రెండు సంస్థలకు నా కృతజ్ఞత, 


ఈ పు_్తకానికి 1969 లో ఆం(ధ|పదేశ సాహిత్య అకాడమీ 
బహుమతి లభించింది. అందువల్ల నా కృషి నలుగురికీ తెలియడానికి 


అవకాళం కలిగింది. అకాడమీ అధ్యకులు డాక్టర్‌ బెజవాడ గోపాల 
రెడ్డిగారు, కార్యదర్శి దేవులపల్లి రామానుజరావుగారు నా హితై 
షులు. సాహిత్య రంగంలో నేను చేస్తున్న కృషికి మెచ్చి పలువిధాల 
నన్ను |పోత్సహిస్తున్న ఉదారహృదయులు. వారికి నేను సదా 
కృతజ్ఞడను. ఇంతకు ముందు (గంథ రచనకు అవకాశం కల్పించి 
వారు నాకు చేసిన మేలుకంచు గాంధీ సాహిత్య సమాలోచనాని్ని 
వార్తి క బహుమతికి ఇతివృ_త్తంగా నిర యం అ|పయత్నంగా 
ఇప్పుడు వారు నాకు చేసిన మేలు అధికతరమెనదని భావిస్తున్నాను. 
స్‌ నిర్ణ యంవల్ల దాదాపు ఒక సంవత్సరంపాటు నాకు మానసికంగా 
గాంధీజీ సాన్నిధ లాభం చేకూరింది. జీవితంలో అంతకంబి అపేతించ 
దగిన బహుమానం ఇంకేమి ఉంటుంది ? 


అడవాొ రామకృష్టరావు 
17=A, సరోజినీదేవి రోడ్‌ 
సికిందరాబాద్‌ -26 


“గాంధీజీని (పశ్యకించి రచయిత అనడానికి వీలు లేదు. ఒక కళగా 
రచనలో ఆయన శెన్నడూ ఆస_క్టి కూడ లేదు. అయినా మనకు 
నడవడం, భోజనం చేయడం, శ్వాస పీల్పడం అవసరమైనశ్లుై ఆయ 
నకు ధారాళంగా (వాయడం అవసరమై ౦ది” అన్నారట డాక్టరు 
శ్రినివాస అయ్యంగారు గాంధీజీని గురించి. అయ్యంగారు చెప్పినట్టు 
(వాయడం గాంధీజీ సహాజ కార్యకలాపాలలో [పసముఖ స్థానం ఆ|క్ర 
మించింది. సుమారు ఆరు దశాబ్దాలు రచనా వ్యాసంగాన్ని కర్తవ్య 
భావంతో అవిచ్చిన్నంగా నెరవేర్చారు. ఆయన రచనలన్ని టిని సమ 
కూర్చి [పచురిస్తున్న భారత (పభుత్వం వేసిన అంచనా |పకారం ఆయన 
రచనలు డెబ్బది రెండు సంపుటాలు కావచ్చునట. అయినా (పచురణ 
కాకుండా మిగిలిపోయే లేఖల వంటివి ఇంకా ఎన్నో ఉండవచ్చు. 


ఒకవంక ఇంత బాహుళ్వ్యమెన రచన,. మరొక వంక రచనను 

కళగా గాక యజ్ఞంగా అనాస_క్తితో చేయడం, ఈ శెండిటిని సమ 

న్వయ పరచి సమిషించడం శేలిక అయిన పని కాదు. సామాన్యంగా 

ద్రతిభ, వ్యుత్పత్తి, నౌల, కాల్చనికత మొదలై న వానిని విమర్శించే 
అ +9 . “ “ oa సాః 

సాం|పడాయిక మైన విమర్శన పద్దతిలొ' గాంధీ నే హిత్యాన్ని 


విమర్శించడం కుదరదు. ఆయన వ్య_క్తిత్వం అనన్య విలకణమైన 
దై నకుఆయన రచన కూడా అసాధారణ మెనది. దానిని మామూలు 
పడక ట్టు రాళ్ళతో తూచలేము. 

రామక్ళమవ్ల రావుగారు శ బృహత్యా-ర్యానికి | సంకల్సించక 
ముందు నన్ను సలహో అడిగారు. వెంటనే నాకు స్ఫురించింది యిది 
ఎంత కష్టమైన పనో. రామక్ళప్లరావుగారితో పరిచయం గల నేను 
ఈపని వారు మా(తమే నిర్వ _ర్లించగల రనుకొన్నాను. ఆం|ధ 
(పదేళ సాహిత్య అకాడమీ బహుమతి [పకటించినా ఇంకెవరూ ఈ 
పనికి పూనుకొనక పోవడమే యీ వని ఎంత కష్ట సాధ్య మో చెప్పకనే. 
చెప్పుతున్నది, 

శినివాస అయ్యంగారు. చెప్పినట్టు గాంధీజీ రచనను కళగా 
ఆరాధించలేదు. చానిని తన లక్యు సాధనకు ఉపకరణంగా అవలం 
బించాడు మొదట. [క్రమంగా సత్యముపట్ట ఆయన చేసిన [పయో 
గాలలో ఇది కూడా ఒకటి అయింది. అందువల్ల ఆయన రచనలలోని 
(పతి అకరంలోను ఆయన వ్య_క్తిత్వం గోచరించడం సహజం. అందుకే 
కాబోలు ఈ సమీతకుడు “అతరార్చని” అన్ను శ్రీర్ణి కతో గాందిీజిీ 
వ్య_ిత్వాన్ని మొదట పాఠకులకు పరిచయం చేశారు. ఈ మొదటి 
(పక రణం చదవగానే గాందిీజీ మహోన్నత లత్యుం, ఆంరున సాధనా 
పటిమా, విలక్షణమైన ఆయన వ్య క్తిత్వం బోధపడతాయి. గాంధీజీ 
వ్య_క్తిత్వాన్ని వివరించడంలో రచయిత కృషి [పాశస్తాన్ని తెలుప 
డానికి ఈ దిగువ వాక్యము ఒక మచ్చుతునక. “జన్మతః ఆయనలో 
అసామాన్యమైన విష మేది లేదు. ఒక ఉ_త్తమ లతాాన్ని ఎంచుకొని. 
ఆ లక్యుసిద్ధి కనుగుణమైన ఉ_త్తమ సాధనాన్ని చేపట్టి చిత్తశుద్దితో 
నియమ బద్దంగా కర్శ నాచరించడంవల్ల మానవుడు సామాన్య స్థితినుంచి 
(కమంగా ఎంతటి మహోన్నత శిఖరాన్ని చేరుకోగలడో గాంధీజీ తన 
కృషితో లోకానికి (పదర్భ్శించాడు.” మరొక చోట “సేవలో, 


త్యాగంలో వ్య_క్రమయేే (చేమ మార్గమే ఆత్మజ్ఞాన సిద్దికి రాజమార్గ 
మని ఆయన విశ్వసించాడు. కనుకనే తోటి మానవుల స్టీతి గతులను 
చక ్క-బరచడానికి నిరంతరం కృషి చేశాడు” అని అన్నారు రచయిత 
గాంధీజీ విశ్వాసాన్ని గురించి. ఈ విధంగా గాందిజీ లశ్యాన్ని, సాధ 
నను, వ్య_క్తిత్వాన్ని పాఠకులు చక్కగా అవగావాన చేనుకు నేటట్లు 
రచయిత కృపి. చేశారు. 


“భావసాగరమధథనం” అనే రెండవ [పకరణంలో గాంధీజీ 
వ్యక్తిత్వ వికాసానికి, పరిమితికి మూలమైన ేౌతువులను las 
నై 9వ పనుండి ఆయనక్షు వై.న్వవ, ,జైన .మకాలలోని 
ఉ_తమ లకరకాలు అలవడినశ్లు, మాతామహుల “[పణామి” సంప 
దాయం నుండి భిన్నమతాలలోని ఏకత్వాన్ని గు_ర్హించి సమరస 
భావంతో మెలగడం కూడా అలవా టయింది. పరిచారిక రంభ, టాల్‌. 
పోరు రస్కిన్‌, థొరో, శారయ్‌చంద్‌ మొదలె నవా రనేకుల 
(పభావం గాంధీజీసె ఎంతగానో (పనరించింది. రోమ్‌ నగరం ఒక 
నాడు కట్టినది కానశ్లు గాంధీజీ వ్యక్తిత్వం కూడా ఆకన్మికంగా 
ఏర్పడింది కాదు. ఆయన ఎక్క_డ ఉన్నా మంచిని (గహించాడు. 
(పతి చిన్న సన్ని వేశం నుండి గుణపాఠం నేర్చుకున్నాడు. కాబట్టి యే 
ఆయన సత్య శోధకుడు కాగలిగాడు. ఈ [పకరణంలో గాంధీజీ సాధన 
పరిణతికి దోహాదం చేసిన వ్యక్తులను, పరిస్థితులను న్గూలంగా పాఠకు 
లకు పరిచయం చేశారు రచయిత. 


గాంధీజీని మనం రచయితగా గు ర్రిస్తే ఆయన రచనా 

'వ్యాసంగంలో అత్యంత |పధానమైనది పత్రికా రచన. ఇండియన్‌ ఒపిని 

యన్‌, యంగ్‌ ఇండియా, హారిజన్‌ పత్రికల ద్వారా ఆయన చేపిన 

రచనలు అసంఖా్యకాలు. ఇతర రంగాలలోవలెనే పొ।తికేయ EN [తంలో 
As HI, © a: ర 

కూడ గాంధిజది విశిష్ట గె నం. ఆయన దృష్టిల్‌ ప|తికా రచన ఒక 


వ్యాపారం కాదు. కారాదు. “వార్తాప త్రికను ధనార్దనకోసం జరపడం 


తప్పు అని నా అభిప్రాయం. (పజా సుకేమూికి తోడ్సడే ధర్మ కర 
శే [తాలలో జీవికకోసం కృషి.చే స్తే పధాన లక్యుం వెకుకపడిపో తుంది” 
అన్నా రాయన. మరొక చోట ఆయన “వా ర్రలలోని సతాపత్యా 
అను గురించి విచారించి తెలుసుకున్న తర్వాతనే వాటిని |పకటించడం _ 
జరుగుతుంది” అన్నారు. దినిని బట్టి వార్తా [పకటనలో కూడా 
గాంధీజీ ఆశించే [ప్రామాణికత మనకు ెలుస్తుంది. పాత్రికేయ 
రంగంలో గాంధీజీ సృష్టించిన ప్రామాణికత అత్యున్నతమైనది. అసలు 
పత్రికా రచన య తనకు సంయమం నేర్చిందని గాంధీజీ అన్నారు ఒక 
చేట. అందుకే కాబోలు, రాజాజీ “ఆయన (గాంధీ) శరీరం పంచ 
భూతాలతో కలిసిపోయిన తర్వాత యో (హరెజన్‌ ) పతికను 
సాగించడం అసాధ్యం” అన్నారు,! పత్రికా [పచురణలో చెలక్‌” ల్సిన 
శ అత్యున్నత ee చక్కగా నిరూపించారు రామకృష్ట 
రావుగారు ఈ |పకరణంలో 

మిగతా రచనలను “స్వీయ కథాత్మశములు", “త_త్త్వ్య (పతి 
పాదకములు"్‌ “విద్యా రిమయిక ములు వర్గి కరించి చక్ళ-గా 
నమీకించారు రచయిత. వీటిని చదువుతుంళశు కూడా గాంధీజీ 
ఆశయాలు మన హృదయాలకు హత్తుకొనిపోతాయి. విద్యావిషయిక 
రచనలను సమీతిస్తూ గాంధీజీ వాక్యాన్ని ఒకచోట ఉదాహారించారుు, 
mT సభ్యతా సంస్కృతుల విశిష్ట |పతిభను శముగవీయకుండ పకి 
రతించుకోవకూా స్వ రాజ్యము” అని, 


గాంధీజీ రచనలలో ప|తికా రచనకు తీసిపోని (బాముఖ్యం 
గలది ఆయన లేఖా రచన. బహుశః గాంరీజీ (వాసినన్నీ లేఖలను 
(పపంచంలో మరెవరూ (వాసి వుండ రకమా = (పతి నే[త్ర యుగం 
నుంచి జారే (పతి బాష్పకణాన్ని తుడవడం” తన జీవితాళశయంగా 
వెట్టుకున్న మహాత్మునికి రకరకాలైన ఉత్తరాలు రావడం సహాజం. 


“ 


A) 
ఒక వంక చర్చలు, హిట్లరు, రూశ్వాల్స్‌ వంటి అంతారా తీయ మహో 


%. 


నాయకులకు జాబులు [వాసే ఆయన వివాహ విషయంలో సలహో 
కోరుతూ వాసే అనామకునికి కూడా స్వదనూరితో జవాబు [వాసే 
వాడు. వేలాదిగా [వాసిన ఈ జాబులలో ఆయన న్వభావములో' 
కల బె_ విధ్యం కొంతవరకు (ద్రన్ఫుట మెతుంది, చలు నుండి చిన్న 
పిల్లలకు కూడా వారి భాషలోనే -ఆయన జాబులు [వానేవాడం*ే 
ఆయనకు మనుష్యులనై గల అనురక్తి "కేటవడుతుంది. జవహార్‌ లాల్‌ 
నెహూ అన్నట్లు “ఆయన [వాతలకన్న ఆయన చాలా ఉన్న 
తుదు... .నిండుగా నవ్యేవాడు. అందరినీ నన్వించే వాడు. హాస్య 
పరిహాసాలతో నింపేవాడు. పసిపిల్లలలో కనిపించే ఆకర్షణ ఆయనలో 
ఉండెది.” ఈ బిన్న త్యం కొంతవరకు ఆయన లేఖలలో వ్య _క్షమె” 
తుంది. లేఖలతోపాటు (పనసంగాలను కూడా మరొొక' [పకరణంలో 
సమీతించారు రచయుత. 

గాంధీజీ రచనలలోని విలతణమెన ోనరళ గంభఖీర శౌ రిని 
(ద్రక్యేకంగా సమీత చేశారు. ఆయిన ఉపయోగించిన తొలి సాహిత్య 
(ప్రపంచంలో ఒక నూతన శకానికి దారికీసింది ఆయన రచనలో అప ఎ 
డప్పుడు. తొంగిచూసే హాస్యాన్ని, సంళతనూ [పస్తావిస్తూ గాంధీజీ 
తాను చెప్పదలచిన విషయాన్ని ఎదుటివారి హృదయాలలో చాచ్చు 
కొనిపోయేెలా ఎలా చెప్పువారో ఉదాహరణాలతో నిరూపించారు. 
“అతి సరళంగా కన్సిస్తూనే మహోజ్ఞ్యల భావాన్ని వ్య_క్షం చేయడం 
ఆయన (పక్వేకత, అల్ఫాకరాలలో అనలా ర్హాన్ని సృష్టించడం 
ఆయన శె లి” అని తన అభి పాయాన్ని (పకటించారు సమీతకులు- 

చివరి అధ్యాయములో గాందీ విశ్ళజనీన సందేశాన్ని వివరిన్తూ 
ఈ విధంగా ముగించారు రచయిత. ోస కాలంలోనై. నా [పబుద్ద 
మనసులై న మహానీయులు |పపంచంలో అరుదుగానే ఉంటారని, 
వారి పరిచయం అమూల్య మైన అనుభవం అని పైటో అన్నాడు. అట్టి 


అమూల్యానుభవాన్ని పొందడానికి చక్కని రాజమార్గం గాంధీ 
సాహిత్యాధ్యయనం. ్ల? 

ఈపు_స్త నకంలో ఇదివరకు గాంధి సాహిత్యంతో ఇంతో అంతో 
పరిచయం ఉన్నవారికి తెలియని బిషయాలు కూడా చాలా 
ఉన్నాయి. 1980లో ఎరవాడ జై లులో గాంధీజీ మీరాజెన్‌ కొరకు 
ఉపనిషత్‌ ఖోకాలను, భ_క్తి గీతాలను కొన్నిటిని ఆంగ్లములో అనువ 
దించారట. ఈ సంగతి చాలామందికి తెలియదు. మూలంలోని సొగ 
నసుకు ఏమా|తం తకుు_వ లేకుండా ఇంగ్లీషు పద్యాలను (వాశారు 
గాంధీజీ. అవసరమని తలిస్తే చక్కని పద్యరచన కూడా ఆయన చేయ 
గలిగి ఉండేవారని ఈ నా [పస్తావనలో స్థాలీపులాకంగా చూపిన 
ఉదాహారణాల వల్లనే తెలుస్ఫుంది. ఈ సమీకుకై ఎంత |శ్రద్దాస కర్త కులతో 
కష్టపడ్డారో రచయిత. అంతకు పూర్వం సంగతి నెను చెప్పలేను కాని 
ఈ కృషి పూ_ర్హయేవరకు రచయిత గాందిజీతోను, ఆయన త_త్త ఏం 
Fa తాదాత్భ్యం పొందినట్టు కనిపిస్తుంది. 

ఈ సమీక రచయిత డాక్టరు అడపా రామకృష్ణ రావుగారిని 
ఆం|న పాఠకలోకానికి పరిచయం చేయడం తల్లి పుట్టింటిని మేన 
మామలకు పరిచయు చేయడం వంటిదే. డాక్టరుగారి వై దుష్యం, 
రచనా పాటవం ఐఇదివకకే ఆం|ధథ పాఠకలోకానికి చాగా తెలుసు, 
బహుభాపూకోవిదులై న వారు కేంద సాహిత్య అకాడమీ తెలుగు 
సలహా సంఘంలో సభ్యులు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో 
ఆచార్యులు. గాంధీ సాహిత్య ([పచురణాలయ డసంపాదకులలో 
నొకరు: 

ఈ ఉద్గగంథఛాన్ని గాంధీ సాహిత్య (పచురణాలయపు ర1 వ 
(పచురణగా ఆం|ధ పాఠకలోకానికి సమర్పించగలిగి నందుకు ఎంతో 
ఆనందిస్తున్నాము. మా కృషికి ఈ (ప్రచురణ ఎంతో వన్నె తెస్తుం 
దని భావిస్తున్నాము. పాఠక లోకపు (పోత్సాహాం ఇతోధికంగా 
లభించగలదని ఆశిస్తూ, మాకీ అవకాశాన్ని కల్సించిన డాక్టరు అడపా 


"రామకృ్ళష్ష రావుగారికి మా కృతజ్ఞ్య తలు సమర్సి స్తున్నాము. ఈ రచనకు 
వారిని (ురేపించినది ఆం|ధ|పదేళ సాహిత్య అకాడమీవారి బహు 
మతి (పకటన. అందువల్ల మాయీ (పచురణకు పరోకుంగానై నా 
కారకులు అకాడమీ నిర్వావాకులు. వారికిని మా హృదయ పూర్వక 
నమస్సులు. అనతికాలంలో చక్కగా ము|దించి యిచ్చిన ము|చాపకు 
లకు మా ధన్యవాదాలు. 


కోదొటి నారాయణరావు 


కార్యదర్శి 
గాంధీ సాహిత( |వచురణాలయం 


1-8-48, చిక్కడపల్లి 
_పౌద రాబాద్‌ -20 


] 
అతీరార్సన 


పెది గాంధిజిీ న్యాయవాదిగా ద&ిణ ఆఫికాలో నివసించిన నాటి 
మాట. దొంగతనం చేసిన నేరానికి నిందితుడైన ఒక వ్యక్కి ఒకనాడు 
గాంధీజీ దగ్గరకు వచ్చి తన పతాన వాదించవలసినదని ఆయన నర్గించాడు. 
అతనితో కొంతసేపు మాటలాడగానే అతడు నిర్దోషి కాడని గాంధీజీ 
గ్రహించాడు. 

“చేస్తున్నది దొంగతనమని ెలిసి, అందు శే శిత విధిస్తారో 
కూడా ెలిసి, నీ వటువంటి తప్పుపని నెందుకు చేశావు?” అని 
(పక్నించాడు. 

“పదో ఒక విధంగా నేను [బతకాలి గనుక” అన్నా డా వ్యక్తి, 
ఆయన (పళ్న కది తగిన సమాధాన మైనట్టు. 

కాని గాంధీజీ ఊరుకోలేదు. 


“ఏదో ఒక విథరణా నీవు (బితకాలి గనుకోనా ? ఎందుకు *” 
అని తిరిగి (సక్నించాడు., 

అందుకా వచ్చిన వ్యకి ఏదై నా సమాధాన మిచ్చాడో, లెదో 
మనకు తెలియదు. ఆ సంభాషణ విని తన [గంథంలో వర్ణించిన మిల్రీ 
పోలాక్‌ అతని సమాధానాన్ని గురించి |పస్తావించలేదు.' “ఎందుకు ?” 
అన్న ఆ మాటు తరువాత తన స్త తిపథంలో పలుమారులు ధ్వనించిన 


2 గాంరీ సాహిత్య నమీత 


దని మాతమే ఆమె వాసింది. ఐతే గాంధీజీ వేసిన (పశ్న మా(తం 
ఎవరై నా నులభంగా సమాధాన మివ్వడానికి వీలై నది కాదు. 

కాలం నిరవధిక మే కావచ్చు. ప్భథ్వి విపుల'మే కావచ్చు. ఐనా 
అనంతమెన కాలంలో ఈ విళాల ధా(తివై జన్మ మె_త్తిన మానవాళి 
నొకచేట నిలబెట్టి, “మీ కెందుకు [బితుకుతున్నారు ? మీ జీవితానికి 
లకు మేమిటి ? మీ మనుగడ వలన ఈ మహీతలానికి కలిగిన మే 
లేమిటి ?* అని |పళ్ని స్టే, కేవలం “గ్భహావతులై. విషయ పవిష్టుల 
చచ్చుచు పుట్టుచున్‌ మరల చర్వితచర్యణులుో కావడం గాక తమ 
జీవితాలు కొంతగానై నా సార్థక మెనవని, సాటి మానవుల నంశేను 
కృషిలో లేళ మా(తమైనా లగ్న మైనవని, ఇతరులవలె తాముకూడా 
ఓకటిని నిందిస్తూ కూర్చోక ఒక చిన్న దీపానై నా వెలిగించామని, 
ఒక (పాణి కన్నీటినైనా తుడిచి కాంతిహీనమైన కనుగొనలలో 
తీరిగ్‌ ఆశల మెరుపును నిలిపామని చి _త్తళుద్దితో చెప్పగలిగిన వారు 
అరుదుగా ఉంటారు. గాందీజీవళె వనుధశే తవు కుటుంబంగా వరి 
గణించి, “వతి నేత్రం నుంచి జాశే (పతి బావకణాన్ని తుడవడం” 
తమ జీవితాశయమని (ప్రకటించి, విశ్వకలా్యణానికి నిరంతరం (మిం 
చిన ఉదార చరితులు మరింత అరుదుగా ఉంటారు. 

సమస్త ' జనుల ్ణయోాగశ్షుమాల "కోసర = 'నక్రందయం' 
కోనం - తదేకదికతో కృషి చేశాడు గనుకనే గాంగీజీని మానవజాతి 
పూజ్య భావంతో మహోాత్ఫుడని సంబోధించింది. ఆయన జీవితకాలం 
తనె గాంరీ” అనే పదం ఒక వ్య_క్తి చెరుగా నిలిచిపోక, టి 
కల్లోలిత [పవపంచంలో ఒకానొక జీవిత విధానానికి సంశకేతంగా 
రూపొందినదని (పసిద్ద రచయిత్రి వెర్‌ బక్‌ వాసింది.? 
ఇక మహోత్న' శబ్దాన్ని గురించి (పసంగిస్తూ, 
“ఏవరో విశ్వకర్మా మవోత్మా 
సదా జనానాం వృదయే సన్ని విష్టః"” 


అక్షరార్చన లీ 


అనే శ్వతాశ్వతరోపనిషత్వాళాన్ని సరించి, జనుల హృదయంలో 
సదా వసించే దై వం మహాత్ముడని, దై_వం ముద్దు బిడ్డయిన గాంధీజీ 
సైతం అసంభార్థక భారతజనుల వాదయారామంలో వసిస్తున్నాడు 
గనుక “మహాత్మ బిరుదం ఆయనకు సార్థక మైనదని. రవీం|దుడు 
వ్యాఖ్యానించాడు. 

ఈ విధంగా గాంధీజీ అశేవపజానీకాన్ని వశం చేసుకొన్నది 
రాజకీయ మైన [పాభవంవల్ల కాదు. ఆయుధపాణులై న నై నికుల 

అండదండలతో కాదు. ఆత్మశక్తి చేతనే ఆయన చారి హృదయాలను 
 శాసించగలిగాడు.. రవీం|దుడు వర్ల్ణించినట్లు ఆ మవహానీయమూ ర్ట 
[ప్రభావం సంగీతంవలె, సౌందర్యంవలె ఇదమిత్లనుని వర్ణింప రానిడి 
'దృళ్యద్భశ్యంగా ఉంటూనే మనస్సును పూ -ర్తిగా — చేస్తు 
కొంటుంది. అందుకే ఆ (పఖావానికి వశులై న లకలాది |పజలకు 
ఆయన అడుగు మోపిన చోశు ఆలయ మయింది. ఆయన ఆడిన 
మాట అవశ్యం శిరోధార్య మయింది, 


గాంధీజీ దివినుంచి భువికి దివ్యళక్తులతో దిగిరాలేదు. పీడిత 
జారతీయ జన సామాన్యం నడుమనుంచి ఆయన వచ్చాడు. అందుకే 
(పజాహృదయాన్ని చక్కగా అర్థంచేనుకొని వారితో తాదాత్శ రం 
లొౌంది, పారి -నంతముం కోసము రేయింబవళ్ళు (గమించాడు: 
జన్మతః ఆయనలో అసామాన్య మెన ఏష మేరి బరు. 25 ఉ_త్తకు 
ల జ్యాన్ని ఎంచుకొని, ఆ లతసిద్ది కనుగుణమైన ఉత్తమ సాధనాన్ని 
చేపట్టి చిత్తశుద్దితో, నియమబద్ధంగా కర్మ నాచరించడంవల్ల మానవుడు 
సామాన్య స్థితినుంచి [క్రమంగా ఎంతటి మహోన్నత శిఖరానికి 
చేరుకోగలడో గాంగదీజీ తన కృషితో లోకానికి (పదర్శించాడు, 
అందుచేతనే జవహార్‌ లాల్‌ నహూ అన్నట్లు గాంధీయుగంలో 
జీవించి ఆయున అడుగుజాడలలో నడచిన సామాన్య జనుల తు|ద 
జీవితాలు కూడా వీరరసాత్శక కల్చనా కావ్యకాంతులతో దీపించాయి, 


4 గాంధీ సాహిత్య నమీక 


ఆయన రాకతో భారతీయులలో మహా త్తర పరిణామం కలిగిండి 
తరతరాలుగా మనస్సును బంధించిన సంకెళ్ళు విడిపోయాయి. (పః 
లకు భయవిము_క్తి కలిగింది. ఆయన వారిలో |కమశికణను, ఛై ర 
థ్రైర్యాలను, అచంచల కార్యదీక్షను, త్యాగ బుద్దిని [పజ్జ్వులింప జేశాడు 
mr స్పర్శవల్ల నాడు మట్టి కరూడణా బంగార మె [పకాశిం చింది. 

గాంధీజీ నాయకత్వాన _ సాగిన న్వరాజోోద్యమ ఫలితంగా 
భారత దేశానికి రాజకీయ స్వాతం |తగ్ధం సిద్ధించిన మాట వా స్త్వవమే 
కాని ఆయన రాజకీయరంగంలో కృషి చేయవలసి రావడం కేవలం 
యాదృచ్చికమే. భారతదేశానికి స్వ రాజ్యాన్ని సాధించడమే ఆయన 
జీవితాశయం కాదు. నిజానికి స్వరాజ్యమంచు విదేశ [పభుత్వ పాలన 
అంతం కావడ మేననిగాని, భారతీయులు స్యపరిపాలన కొక నూతన 
సంవిధానాన్ని రూపొండించుకోవడమని గాని ఆయన థావించలేదు. 
విదేశ పశుత్వం దృష్టిలో అలిముఖగమైన ఏ అంశంఐన నయినా 
ఆ (పభుత్వాన్ని |వతిఘటించి మన పంశతాన్ని నెగ్గించుకోగల శక్ర 
కూడా స్వరాజ్య మేనని ఆయన. విశ్వసించాడు. “బలాధికరంగల 
విదేశ [పభుత్వాన్ని నా ఇచ్చ (పకారం (సవ ర్తించేటట్లు చేను 
నిర్భంధించగలిగితే చాలు, అప్పుడు మేము విడిపోకపోయినా చేను 
స్వతంత్రుడ నన్నమాళు” అని ఆయన స్పష్టంగా చెప్పాడు. 

భారత రాజ కీయ రం"ంనై గాంధీజీ ఎంతటి (పనుఖపా|తను 
వహించినా, నిజానికి ఆతృజ్ఞానం ద్వారా మోశాన్ని సాధించడమే 
తన జీవితపు (పధానలక్యుమని ఆయన పలుమారులు వెల్లడించాడు. 
అయితే మోకుం సాధించడానికి ఆయన మానవసేవను తన మ భోం 
కరణాంగా ఎంచుకొన్నాడు. “పజాసేవళోనే నా జీవితమంతా గడచి 
పోతున్న దంళు ఆత్మజ్ఞానం పొందాలన్న నా ఆకాంక్ష యే అందుకు 


కారణాం మానవసేవ ద్వారానే ద వాన్ని వాందగల నన్న విశ్వా 


అక్షరార్చన కీ 
సంతో నేను సేవను నిశేశించే మతాన్ని చేపట్టా” నని ఆయన 
అన్నాడు. 
మతధర్శ (పమేయం లేకుండా ఒక తకణమైనా తాను జీవించ 
లేనని, తన కార్యకలాపాలన్ని టికీ [పాతిపదిక తన మతవిశ్వాసమేనని, 
నిజానికి మతధర్శం పాటించే వ్య_క్తి చెసే పను లన్నిటికీ ఆధారం 
మతమేనని గాంధీజీ స్పష్టంగా చెప్పాడు. “ఈ నాడు నేను రాజకీయ 
వ్యవహారాలలో పాల్గొంటున్నా నంశు, ఎంత [పయత్నించినా 
తప్పించుకోవడానికి వీలులేకుండా కొండచిలువవలె రాజ కియసమస్యలు 
మనలను చుట్టుకోవడమే అందుకు కారణం. నే నీ కొండచిలువతో 
పోరాడదలచుకొన్నాను. రాజ కయవ్యవహారాలలోనికి మతధర్మాన్నీ 
(పెళ పెట్టడానికి యత్ని స్తున్నా"నని కూడా ఆయన వెల్లడించాడు. 
సేవలో, త్యాగంలో వ్య_క్షమ య్యే శుమమార్గమే ఆ కృజ్ఞానసిద్దికి 
రాజమార్గమని ఆయన విశ్వసించాడు గనుకనే తోడిమానవుల స్థితి 
గతులను తాగుచెయడానికి నిరంతరం కృషిచేశాడు. ఆయన మన 
స్వాతం త్యసమరానికి అధినేత కావడం ఈ'మహాత్తర లక్యుంతోనే 
కాని దేశానికి -రాజకీయస్వాతం|త్య'మే ముఖ్యమని భావించడంవల్ల 
కాదు. ఆందుకే ఆయన కృషి రాజకీయరంగానికి మా|త్రమే పరిమితం 
కాలేదు. ఐహిక, పారమార్థిక లత్యాలను జోడించి, ఐహిక కర్భ 
ద్వారా ఆత్మజ్ఞనల బ్లికి సాధన చేశాడు. 


గాంధీజీ తన కర్భను శకేవలం రాజకీయ రంగానికి మా|త్రమే 
పరిమితం చేయక మానవజాతి సర్వతోముఖ వికాసానికి వినియో 
గించాడు గనుకనే ఆయన వ్యక్తిత్వం ఇట్టిదని వర్గీకరించడం కష్టం. 
ఆయన భారతదేశానికి స్వాతం ్రాస్థ్రన్ని సాధించిన జాతీయనాయకుడని 
చరి(త్రకారులు వర్ణించారు. సమాజంలోని మూఢనం|పదాయాలగై 
ధ్వజమెత్తిన సంఘ సంస్క _ర్హయని సంఘసేవాపరాయణులు హౌర్మిం 
చారు. ఆయన కర యోగియని, మహార్తి యని లతలాది జనులు 


6 గాంధీ సాహిత్య నమీ క్ల 


(పస్తుతించారు, కోరి దారి(ద్యాన్ని వరించి సమ_స్తజీవులనై (చేద 
సుధను వర్షించిన తవస్వి సెయింట్‌ ఫాన్సిస్‌, తర్క బలంతో - తన 
తత్వ్వాన్ని (ప్రవచించిన సెయింట థామస్‌ అృకై పైనాస్‌ , న్యాయ 
శాస్త్రంలో శిక్షణ పొంది. వ్యవహోరవిదుడై న లౌకికజీవి - ఈ 
ముగ్గురూ ఆయనళో గోచరిస్తారని ఎక్నెస్‌ జార్కర్‌ * భావించాడు. 
కృషుడు, క్రీస్తు, చాణక్యుడు ఆయనలో విడదీయడానికి సీలు 
లేకుండా కలిసిపోయారని జాన్‌ గంథర్‌ అభిప్రాయ పడ్డాడు, గాందీజీ 
ఈ శతాబ్దంలో జీవించాడు గాని ఆయన అభీ|పాయౌాాలు నెటీ 
సాంఘిక జీవితాని కనుగుణమైెనవి కావని, ఆయన సిద్దాంతాలు ఆచరణ 
సాధ్యం కానివని, ఆయన చూపిన దారిని విడిచివేయడమే భార 
తీయులకు ఐహికంగా:నూ, మానసికంగానూ (్రోయస్మరమని ఆరర్‌" 
కొయిజ్ల్ఞర్‌ విశ్వసించాడు. గాంధీజీని కలునుకొన్న ప్ప డజేర్పడే 
అభిప్రాయాన్ని వ్యక్తం చేయడం హిమాలయ. పర్వతాన్ని దర్శించి 
నప్పుడు కలి” అనుభూతిని వర్ణించడం - వలెనే దుస్సాధ్య మైనదని 
జార్టి బెర్నార్డ్‌ షౌ అన్నాడు. పెట్టుబడిదారుల వర్గానికి, భూస్వామ్య 
వ్యవస్థకు, అభ్యుదయ నిరోధకశ కులకు ఆయన (ప్రాతినిధ్యం వహించా 
డని కొందరు విమర్శించారు. నిరర్థక మైన మూాఢసిద్దాంతాల ననుస 
రించే ఛాందనుడని మరికొందరు పౌళన చేశారు. 


బహుముఖంగా వ్యాపించిన గాంధిజీ కార్యకలాపాలలో 
ఎక్కడనో ఈ అభి పాయాలన్ని టికీ కొన్ని ఆధారాలు లభించకపోవు. 
కాని ఈ విధంగా ఆయన కృషిని పొతికంగా పరిశీలించడంవల్ల [పయో 
జనం లేదు. జీవితాన్ని ఆయన సమ|గద్భషప్టితో చూశాడు. తన చేత 
లను తదనుగుణంగా రూపొందించుకొన్నా డు. అందుకే “బిటిష్‌ 
[పభుత్వాన్ని ధిక్కరించే తీర్మానాన్ని సిద్దం చేయడ మెంత ముఖ్య మో, 
ఒక పసిబిడ్డను లాలించడం, . కష్టాల పాల౭లై న వ్య_క్టిని చేతితో తట్టి 
ఓ చార్చ్పడం కూడా ఆయన దృష్టిలో అంతె ముఖ్యమైన" వని నెహూ 


NY 


అక్షరార్చన :. 7 


అన్నాడు. ఆయన 1946 లో ఛారతచదేశానికి త్యరలో €భించనున్న 
స్వాతం |త్యాన్ని గురించి (బిటివ్‌ [పభుత్వ ముం(తులతో ముఖ్యమైన 
చర్చలు సాగిన్తూ, ఆ చర్చ లమధ్య కడజాతికి చెందిన ఆల మగల తగవు 
తీర్చి వారిమధ్య తిరిగి సామరస్యం కలిగించడానికి |పయత్నించడం 
తాను చూశానని, ఆయన దృష్టిలో అదే |పజాస్వామ్యమని లూయీ 
నిహ్‌ర్‌- (వాశాడు. 

గాంధీజీ అకర్మణ్యత్వ వాదానికి పూ_ర్తిగా విముఖుడు. కర్భ 
ద్వారానే పరమార్థాన్ని సాధించాలని, తోడి జీవుల ఐహికాధ్యాత్భిక 
వికాసానికి తోడ్పడడమే ఆతోద్దరణానికి ఘంటాపథమని ఆయన 
భావించాడు. |పజాహితం కోసమే ఆయన కర్మ నాచరించాడు ఆ 
మహోన్నతలక్యుంతో నే జాతీయోద్యమానికి నాయకత్వం వహించాడు. 
ఆ లక్ష్యంతోనే ధారావాహికంగా వ్యాసాలను రతిరచాడు. తనకు 
రాజకీయ నాయకత్వం కావాలని ఆయన కోరలేదు. రచయితగా 
రాణించాలని కూడా అపేతించలేదు. ఆతృదర్భనంకోసం చెసే కర 
గానే రాజకీయవ్యవహారాలలో పాల్గొన్నాడు. ఆ ౭త్యుంతో నే రచన 
కుద్యమించాడు. ఆత్మజ్ఞాన[పా_ఫికే తన జీవితం అంకిత మైనదని, - తన 
మాటలు (వాతలు, చేతలు, అన్నీ ఆ లత్యుసిద్ధికోస మేనని ఆత్మకథ 
పీఠికలో ఆయన స్పష్టంగా చెప్పుకొస్నాడు. 

ఒక ధార్మిక కర్తగా గాంధీజీ దాదాపు అరవై సంవత్స రాల 
పాటు రచన చేశాడు. పొంద్‌ నృంరాజ్‌, దశ్షీణ ఆ (ఖీకాలో నత్మాం 
(గైబాం, అల్ఫ్రక థో వంటీ (గంథాలు (వాశాడు. వారప |తికలను 
నడిపి సంపాదకీయాలు (వాశాడు. అసంఖారకంగా వ్యాసాలు 
(వాళాడు, (గంథసమీత్షలు (వాశాడు. (పపంచం నలుమూలల నుంచి 
నిత్యం తనకు చేరే లేఖలలో తగినదని తోచిన |పతిలేఖకు స్వహ సంతో 
(పత్యు_త్తరం వాళాడు. ఇతరుల పు _సకాలకు తొెలిపలుకులు (వాళాడు, 
అ నేక (పసంగపాశఠాలను ముందుగా (వాసి చదివాడు. ఆయన తన 


8 గాంధీ సాహిత్య సమీక్ష 


రచనలలో ఆర్థిక, సాంఘిక, నై తిక, ధార్మిక, రాజకీయాంశాలలో 
స్ప్ఫశింపని ఇతివృ _త్తం లేదు. గాంధీళిీ (వాతలను కాల క మానుసారం 
కూర్చి భారత |సభుత్వపు |సచురణవిభాగం వారు (పక టిస్తున్న (గంథం 
72 సంపుటాలలో వెలువడనున్న దంశు గాంధీ సాహిత్యం ఎంత వి_స్హ త 
మైనదో బోధపడుతుంది. 

గాంధీజీ రచనలలో ఇతివృ_త్తంతోపాటు భావాన్ని వ్య _క్షంచేసే 
తీరులో కూడా ఎంతో వై_విధ్యం కనిపిస్తుంది. ఆయన లేఖని ఒకప్పుడు 
నిరాశతో, నినృహతో  అణిగిపోయిన జీవులకు కరావలంబమై 
సహాయపడుతుంది. మకరొకప్పుడు కర్తవ్యం కానలేక తడబడే వారి 
సంశయాంధకారాన్ని చెదరగెన్లు కరదీపికగా |పకాశిస్తుంది. ఇంకొ 
కప్పుడు పశుబలంతో దళితజీవులను హింసించే దుష్ట్రళక్తులను |పతిఘ 
టించడానికి ఆయుధంగా రూపొందుతుంది. ఆయన మనస్ఫువలనే 
(వాతకూడా వ|జంకంకు కఠినంగానూ, కుసుమంకం్కు మృదువు 
గానూ మారుతుంది. 

శోకసంతపులకు ఓదార్పుగా “మరణ మొక ెనుభూతం 
కాదు. అది యథార్థమి[తమని, ని(ద్రవంటిదని గు_ర్లించాలి” అని 
ఆయన |వాస్తాడు. 

చెళంలోని వివిధ[పాంతాలమధ్య సమైక్యభావం చెంఫొందించా 
లనే ఉద్దేశంతో “దూరద్భృష్టిగల మన పూర్వులు దతిణాన సేతుబంధ 
రామేశ్వరాన్ని, ఆగ్నేయ దిశను జగన్నా ధాన్ని, ఉ త్రరాన హారి 
ద్వారాన్ని పుణ్య జే (తాలుగా నెలకొల్పడానికి కారణం ఏమయివుండ 
వచ్చును * ,.. ఇంటిగడవ దాటనక్క-_రలేకుండానే డై వాన్ని పూజించ 
వచ్చునని వారికి తెలియకపో లేదు. హృదయాలలో ధర్మ తేజం (పకా 
శించే వ్యక్తుల గృహాలలో గంగానది (పవహిస్తుందని వారే మనకు 
బోధించారు. ...ఈ జాతి ఏక మెవుండాలని వా రీవిధంగా మన పుణ్య 


అకరార్చన $§ 


తేతాలను దేశంలోని . ఏివిధ|పాంతాలలో స్థాపించారు” అని 


విదేశ పభుత్వపు దమననీతిని గ రస్తూ, “ఈనాడు భారతదేశ మే 
చెద్ద చెరసాల, ఈ దెళపు వై_(స్రాయి ర్‌ని [పథానారధికారి. ... చెర 
సాలలో నిర్బంధంలో ఉన్న వ్య_క్తివలెనే దాని అధికారి కూడా 
బందియే” అని [వాస్తాడు. 


ఈ విధంగా ఆయన రచనలలో లాలన, ఓదార్చు, ఉపదేశం, 
విమర్శ సమ్మేళనం చెందాయి. అన్ని టిలోనూ అంతర్వాహిని సరో 
దయాదర్శ్భం. 


గాంధి సాహిత్యం కేవలం భారతీయుల శే కాదు, _ మాసివజాలి 
కంతటికీ [పశ_న్హమైన పితృధనం వంటిది. జీవితంలోని వివిధ కే త్రా 
లలో మూ నవుల కెదురయ్యే సమస్య లన్నింటినిగురించి గాఢంగా 
యోచించి, సత్యాన్ని, అహింసను మూల స్తంభాలుగా నిలిపి ఆయన 
రూపొండొంచిన జీవితవిధానం (పతివ్య_క్తి (శద్దగా పరిశీలించ 
వలసినది. అణ్వాన్రాల మారణశ_క్తికి భయ।భ్రాంతులై , నై నికబలంతో 
సాగుతున్న వ _ర్రమానసమాజవ్యవస్థ కేమకరమైనది కాదని [పపంచం 
లోని వీవిధ|పాంతాల (పజలు నేడు గు_ర్తిస్తున్నారు. కాగా పళ్లు 
బలాన్ని ఆత్మబలంతో [పతిఘటించాలని, ద్వేషాన్ని [శుమతో 
జయించాలని (పబోధించే గాంధీమార్గపు విశిష్టత [క్రమంగా లోకానికి 
బోధపడుతున్నది. 


గాంధీ సాహిత్యం అతివి స్తృతమైనది కావడంవల్ల, జీవితంలో 
తటస్థపడే అనేక సమస్యలనుగురించి ఆయన ఏదో ఒక సందర్భంలో తన 
భా వాలను వ్య_క్షంచేయడంవల్ల , ఆయన బోధను పొఠతికంగా అర్థం 
చేసుకొని, (పత్యకించి ఏ సందర్భంలోనో ఆయన పకటించిన అభి 
ప్రాయాన్నో, నిరేశించిన కార్య|కమాన్నో పరమ(పమాణంగా స్వీక 


10 గాందీ సాహిత్య సమీత 


రించి ఆయన యథార్థ తశ్వ్వాన్ని తారుమారుగా [గహించే [ప్రమాదం 
లేకపోలేదు. అందు కే శిష్యుడు తన గురువు జొన్న త్యాన్ని పూ_ర్తిగా 
(గహించలేక, తన. అల్బ్చబుద్దినిబటి స్వల్పవిషయాల శే (పాధాన్య 
మిచ్చి ముఖ్యపాఠాలను విస్మరించే [వమాదమున్న దని నెెవహూ 
పౌాచ్చరించాడు. గాంధీసాహిత్యాన్ని సమ|గంగా అధ్యయనం చేయ 
డమె దానికి నివారణోపాయం 


4 
భా వసాగరవుథనం 


rT CT TET NPP 


సహాయని రాకరణోద్యమంవల్ల భారతీయులలో సంకుచిత మన 
స్త త్తం వ్యాపిస్తున్న దని వచ్చిన ఒక ఆశేపణకు సమాధాన 
మిస్తూ, “గాలి సోకకుండా నా యింటీకి నలువె పుల గడలను 
లేపడంగాని, కిటీకీలను మూయడంగాని నా అభిమతం కాదు. అన్ని 
దేశాల సంస్కృతి స్వేచ్చగా నోయింట [సనరించాల నే నికు బాం 
స్తున్నాను. ఐతే వాటిలో చేని (పభావాని కై నా మూఢంగా లొంగి 
పోవడానికి నే నంగీకరించను. తలుపులన్నీ బంధించి, ఎవరినీ తాక 
కుండా కూర్చునే మతం కాదు నాది. సృష్టిలోని అతినిక్సష్థ [పాణికి 
ల లలు 
కూడా దానిలో చోటుంది. కాని జాతి, మతసర మెన అహంకారాన్ని 
మా|తం అది (పతిఘటిస్తుంది” అని గాంధీజీ అన్నాడు, [పపంచం 
లన 25 జాతి[పజలు ఇతరు లందరికంజు అరధికులనిగాని, మతా 
లన్నిటిలో ఏదో ఒక మతానికి చెందినవారే సర్వేశ్వరుని సందేశాన్ని 
సవ్యంగా అర్థం చేసుకొన్నా రనీ, అన్యులందరూ అజ్ఞానహాతులని గాని 
థి (za 
ఆయన భావించలేదు. తూర్పు పడమర లన్నటికీ పకం కావనే 
వాదాన్ని కూడా ఆయన ఎన్నడూ ఆమోదించలేదు. [పొక్ప్చళ్చి 
మాలు తమ సౌకర్యం కోసం మానవు లేర్పరచుకొన్న సీమలేనని, 
సర9(కారణ కారణ మెన జగన్నియంత బిడ్లలు గనుక మానవు లందరూ 
C9) QQ G 


19 గాందీ సాషహాత్య నమీత్ర 


సోదరులేనని ఆయన విశ్వసించాడు. భారతదేశంలోని గుజరాత్‌ 
రా ష్ట్రంలో హిందూమతస్థుల యింట జన్ఫించడంవల్ల తనకు సం|క్ర 
మించిన భావసముదాయంతో |పపంచంలోని అన్య|పాంతాల నభ్యతా 
సంస్క్భృతులలోని మేలిగుణాలను మేళవించి ఆయన తన జీవిత విధా 
నాన్ని రూహొందించుకొన్నాడు. [పతిఫలా పేతు లేని కర్భ మోశానికి 
దారితీస్తుందన్న భగవది తా నందేశంతో బీవకారుణ్య మే కరుణామయు 
డైన సర్వేశ్వరుని చేరడానికి సోపానమని (కీస్తు చేసిన బోధను జోడిం 
చాడు, (ీస్తు తత్వానికి మతాచార్యుల సనాం[పదాయిక భామలకు 
భిన్నంగా టాల్‌స్టాయ్‌ చేసిన వ్యాఖ్యను [శద్దతో పఠించాడు 
సాంఘిక, రాజకీయ జీవితంలో నము చితవ _ర్లనను గురించి తనలో 
నిచాణంగా ఉన్న భావాలను రస్కిన్‌ [వాతలలోనూ, పానీ రే 
గంఫీరవాణిలోనూ గుర్తించి వారి (గంఛాల అధ్యయనం ద్వారా 
తన మే”లికవిశ్వాసాలను సృష్టంగా నిర్వచించుకోగలిగాడు. ఈ [పళ _న్హ 
భావలహారుల (పథావానికి తాను లోనై నట్టు ఆయన పలుమారులు 
(పకటించాడు. ఏ సందర్భంలోనై నా గాంధీజీ ఆచరణ నరం చేను 
కోవాల న్నా, ఆయన రచనలలో అడుగడుగున ఎదుర య్యే ముఖ్య 
సద్దాంతాల స్వరూపాన్ని తెలునుకోవాలన్నా ఆయన ను _తెజితం 
చేసిన ఛావపరంపరను (గహించడం అవనరం, 


గాంధీజీ తం|ఢితాతలు సౌకీల్యానికి, దృ్భఢదీతకు (పసిద్దులు. 
వ్యాపారం కులవృ త్రీయిన వై. క్ళకుటుంబంలో జన్మించినా, - వారు 
రాజతం తం చెపట్టి పోర్‌ బందర్‌. సంస్థా నాధీశుని కొలువులో [పధానా 
మాత్యపదవిని నిర్వహించినవారు. తం|డి శాస్త్ర, పు రాగాలను 
పఠించడ మే గాక మతవిహిత మైన కర్భకాండను కూడా గొద్దాభ కులతో 
ఆచరించినవాడు. తల్లి పుత్రిలీబాయి సద్వ ర్షనకూడా గాంధీజీ ద్భష్టి 


తొపసాోగరమధథనం ' 1కీ 


ఆధ్యాత్మిక జీవనంచె మరలడానికి కారణమే కష్టనాధ్య మైన (వతా 
లను ఆమె స్థిరచి_త్తంతో పాటించేదని ఆత్మకథలో గాంధీజీ | వాశాడు. 
తల్లి కోరిక మీదనే ఆయన ఇంగ్లండు వెళ్ళిటప్పుడు తాను విదేశంలో 
మద్యమాంసాలను తాకనని, (స్త్రీ లౌల్యానికి లోనుకానని - శపథం 
చేశాడు. 


వారిది వై ప్లవసం|పదాయానికి చెందిన వంశం. స్థానిక దేవా 
లయంలోని అంగరంగవై భవం చిన్నతనంలో గాంధీజీకి నచ్చలేదట. 
ఐనా వంశాచారాన్ని బట్టి అప్పుడప్పుడు కోవెలకు 'వెళ్ళవలసివచ్చేదట. 
ఆలయంలో తన కలవడని భ క్రీ రంభ అనే దాదివల్ల పట్టుబడిందని 
గాంధీజీ చెప్పుకొన్నాడు. బక ట్రే దయ్యాలు, భూతా లుంటాయని 
తాను భయపడుతూవుండగా, రామనామం జపి“చవలసినదని, అప్సు 
డె భయమూ ఉండదని ఆ దాది ఆయనతో చెప్పింది. “ఆ నాడు ఆ 
సాధుశీల రంభ నామనస్సులో వీజం నాటడం చేతనే రామనామం 
మహోౌొపధియి నన్ను రకిస్తున్న"దని 1926 ల్రో గాంధీజీ |వాశాడు. 
రంభ చిన్న తనంలోనే తనకు రామనామం బోధించడంచేతనే కావచ్చు, 
ఆయన తులసీచాను' రచించిన రామచరితమానసకావ్యం భ_క్తి సాహి 
త్యంలో సర్వోత్కృష్టమైన [గంథమని (ప్రశంసించాడు. సత్యం, ధర్శం' 
మూలాగధారాలై న రామరాజ్యం తిరిగి నెలకొొనాలని కలలు కన్నాడు. 
చివరకు జీవితంలోని అంతిమకణాలలోకూడా “చౌ రామా !” 
ఆంటూ నే (పాణం విడిచాడు. 


గాంధీజీ తం|డఢికి మతసంబంధమైన చర్చల పట్ల ఎకు్కు.వగా 
a__ ౧ 
కి ఉండేది, రామాయణ, భాగవతాలను పఠించడంతో పాటు, 
నభికువులతోనూూ, ఇస్తాం, పార్సీ మతాలకు చెందిన మి|తులతోనూ 
త్రి పక చర్చలను సాగినూవుండే వాడట. " దివాకర్‌ సూచించినటు ! 
ఆటీ లీ) ల. MW 


మతాలను గురించి గాంగీజీ ఏిశాలద్భక్స ఛాన్ని అలవరచుకో వడానికి 
తండి వైఖరి తోడ్చడింది. 


ఆస 


14 గాందీ సాహిత్య సమీత్త 


గాంధీజీ మాతామహులు “ పణామి” సం|పదాయానికి 
చెందినవారు. అది భిన్న మతస్థుల మధ్య సామరస్యం నెలకొల్పడానికి 
18 వ శతాబ్దంలో తలయె_త్తిన సం|పదాయం, పోర్‌ బందర్‌ లో ఒక 
“వపణామి” ఆలయం ఉండేది, దానిలో వి|గహోలకు మారుగా 
పురాణాలను, ఖురాన్‌ [పతిని ఉంచి పూజించేవారు. కర్భకాండ కంచు 
సర్వేశ్వరునితో మానసికంగా. సాన్నిహి త్యాన్ని  అలవరచుకో వడం 
ముఖ్యమని, వివిధ మతస్థ:లు శాంతిసఖాాలతో కలిసి జీవించాలని 
“ పణామి” సంపదాయం చాటుతుంది. తల్లి ద్వారా గాంధీజీ 
ఈ సం|పదాయపు |పభా వానికి లోనయా్యడని, అన్యమతాలపట్ల 
ఆయన చూపిన గారవభావాని కది కొంత కారణమని రాబర్ట్‌ 
వెయిన్‌ గు ర్లించాడు.? 


తా నొక నూతనధర్మాన్ని కనిపెట్ట లేదనీ, భగవద్దిత (పతిపాదిం 
చిన ధర్మాన్నే బో ధించినట్లు అందరూ స్పస్టంగా గు -శిజశాలటీ గాంధీజీ 
సదా అభిలషించే వాడని గగీకాఆల గురించి (పసంగిన్లూ రాజాజీ 
అన్నాడు. 
భగవదితను గురించి గాంధీజీ [పస్తావిన్తూ, “నన్ను కని పెంచిన 
తల్లీ చనిపోయి చాలా కాల మయింది, కాని జరామరణాలు లేని 
గీతాజనయి తి ఆ లోటు తీర్చి నన్ను చేరదీసింది. ఈ తలి ఎన్నడూ 
మార లేదు. కష్టాలలో నాకు దూరం కాలేదు. నా శే బాధ కలిగినా 
ఈ తల్లి ఒడిలోచే తలదాచుకొంటాను" అని చెప్పుకొన్నాడు. 
1925 &ేోే Young India పత్రికలో “సందేహాలు నన్ను వేధించి 
నప్పుడు, చేస్తున్న |[పయత్నం ఫలించదని నిరాశ కలిగినప్పుడు, 
చూపుమేరలో ఐక్కు-డా ఒకు. ఆశా రేఖకూడా గోచరించన్పుడు 


%. 


bh. 
] 
. 


భావసాగరమధథనం 15 


దృష్టిని భగవద్గిత మీదికి సాంస్తాను. ఏదో ఒక శకం నాకు ఓవార్సు 
కలిగిస్తుంది. వెనువెంటనే గాఢంగా ఆవరించిన దుఃఖంలోకూడా చేను 
చిరునవ్వు తెచ్చుకోగలుగుతాను. నా జీవితంలో" ఎన్నో విషాదకర 
మైన ఘటనలు జరిగినా చేను చలించలేదంశు భగవదిత నేర్చిన 
పాఠమే దానికి కారణం” అని ఆ (గంథంతో తన అనుబంధాన్ని 
గురించి |[వాశాడు. ఆయన అనుకణం గీతాబోధ కనుగుణంగా 
జీవించడానికి యావచ్చ కితో యత్నించాడని మహాదేవచేశాయ్‌ 
అన్నాడు, 

జీవితయా [తలో గాంధీజీకి తమోవృత పథంలో దారిచూపే 
తారకగా (పకాశించిన భగవద్గీతను ఆయన మొదట ఒక Es 
దేశంలో ఒక విదేశభావలోని అనువాదంలో చదవడం విశేసమే. 
ఇంగ్లండులో చదువుకొంటున్న రోజులలో దివ్యజ్ఞనసమాజసిధ్ధాంతా 
లను విశ్వసించే ఇద్దరు సోదరులతో ఆయనకు పరిచయ మేర్చడింది, 
వాళ్ళిద్దరూ భగవద్గీతకు సర్‌ ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ చేసిన The Song 
Celestial wనే ఇంగ్లీషు అనువాదాన్ని చదివి, సంస్క్భృతమూలాన్ని 
గాంధీజీతో కలిసి చదవాలని అభిలషించారు. కాని అప్ప టికి భగవద్గిత 
మూలాన్ని గాని, కనీనం ఏదైనా గుజరాతీ అనువాదాన్ని 
ణా "శాను ,_ఛరిపి. వుండనందుకు గాంధీజీ సిగ్గుపడి, ఆయున 
కూడా సర్‌ ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ అనువాదం ద్యారానే ఆ (గంఛాన్ని 
చదివాడు. తరువాత మూలాన్ని, గు జరాతీలోని అవేకానువాదాలను 
పఠించడమె గాక, “అనాస _క్టి యోగము అనే వేరుతో తాను 
కూడా దానిని గుజరాతీలోనికి అనువదించి, లఘువ్యాఖ్యతో (పకటిం 
బాడు. 

అనాస క్తియే - ఫలా పేతు లేని కగ్గ౭ీ - భగవద్గిత బోధించే 
ముఖ్యపాఠమని గాంధీజీ పలుమారు లన్నాడు. అందుచేతనే భగవ 
దీతను సాంతం చదువలేని వారు కనీసం ద్వితీయ, తృతీయా ధ్యాయాల 


16 గాందీ సాహిత్య నమీళ 


చై_నా చదివిత చాలునని, ఫలంతో నిమి త్తం లేకుండా కర్మ నాచరించ 
వలసినదన్న (పథాన సందేశం ద్వితీయాధ్యాయంలో ఉన్నదని, 
ఆ సందేశాన్ని ఆచరణలో సాధించే విధానాన్ని తృతీయో ధ్యాయం 
వివరిస్తందని ఆయన 1989 డిసెంబర్‌ 16 నాటి వొరిజునో ప| త్రికలో 
(వాశాడు, 


గీతా సందేశాన్ని గురించి అంతకు ముందే 1981 ఆగస్ట్‌ 
6 నాటీ Young India ప|తికలో గాంధీజీ తన నిక్చితాభిపాయాన్ని 
స్పష్టంగా [సక టించాడు., 
ఆత్మజ్ఞాన సిద్దికి చక్కని రాజమారాన్ని 
సూచించడ మే గీత [పథానాళశయమని నా నమ్మకం... 
ఫలాపేక్ష లేకుండా కర చెతుడమే ఆ మార్గం. ఇదే 
గీతా తత్వానికి శేం|దం. కర్భఫల త్యాగం నడిమి 
సూర్యుని వంటిది. భక, జ్ఞ నాదులు చుట్టూ పరి|భ 
హరే (గహోల వంటివి. దేహాన్ని చెరసాల తో 
పోల్చుతూవుంటారు. చేవాం ఉన్న ౦తవరకు కర 
చేయక తప్పదు. కర్భ నాచరించకుండా కూర్చోవడం 
ఏ జీవికీ సాధ్యం కాదం.కటినా. ఈ దేహాన్ని దెవ 
మందిరంగా పరిగణిన్తూ జీవి ముక్తుడు కావచ్చునని 
అన్ని మతాలు చాటుతున్న వి, ఏ మా|తమో కళంకి 
తం కాని కర్మ ఉండదు. ఐనప్పుడు చేహోన్ని డై వ 
మందిరంగా చేసుకోవడానికి మార్గమేది ? ఏ విధంగా 
కర్భనుంచి, పాపపంకిలంనుంచి విముక్తి కలుగుతుంది ? 
'ఫలాసేత లేని కర్శవల్ల, కర్మఫల త్యాగం చేయడం 
వల్లి, కర్భలన్నిటిని డై వానికే సమర్పించడం వల్ల 
నాధ్యను వుతుందని భగవదీత ఈ (పశ్నకు నునిశ్చిత 
మెన సమూధాన మెచ్చంది.'..” 


("a 


: 
| 
j 
అ 


భావసాగరమధథనం 


ఐతే ఈ అనాస _క్టి మాటలవ ల్లనే అల వడదు. 
అందుకు సరియైన జ్ఞానం కావాలి. పండితులకు పు _స్తక 
జ్ఞాన ముంటుంది. వేదాలు వారికి వాచోవిరేయంగా 
ఉండవచ్చు. అయినా విషయాస _క్తి కూడా వీడక 
పోవచ్చు. జ్ఞానం వ(కగతి ననుసరించకుండా దానితో 
భ_క్తిని జోడించాలని గీత బోధిస్తూ, భ_క్తికే (సథమ 
స్థానాన్ని ఇచ్చింది. కర ఫల త్యాగ మే భక్తి జనా 
లకు గీటురాయి.... కర్భ జీవుని బంధిస్తుంది, కాని 
కర్మ నాచరించకుండా జీవించడం అసంభవం.... అయి 
నప్పుడు కర్మ నాచరిస్తూనే కర్మ బంధాన్ని తప్పించు 
కోవడాని శేది దారి? నాకు తెలిసినంతవరకు ఈ సమ 
స్యను భగవద్దిత పరిష్కరించిన విధం అనన్యమెనది. 
“నీకు విహితమైన కర్మను నీ వాచరించు, కాని 
ఫలాన్ని త్యజించు - అనాస_క్టితో కర్ళ నాచరించు - 
కర్మనుగాని, దాని ఫలాన్ని గాని అపేషించకు' అని 
గీత బోధిస్తున్నది. ఇదే అసందిగ్ధమెన గీతా సందేశం 


అని గాంధీజీ ఆ వ్యాసంలో వాళాడు. 


మున్న మాట వో సవమే, 
pr 0 ) 


17 


ఈ సందేశాని కనుగుణంగా _ ఆయన తన వ_ర్హనను రూపొం 
దించుకొని, కఠి్రమైన |క్రమశికణను విధించుకొని కర్ణ యోగిగా 
జీవయా|[త సాగించాడన్న సంగతి జగద్విదితం. కర్మకు భక్తి జ్ఞానాల 
చేరిక అవసరమని గీత ఆచదేశినున్న దని ఆయన గ్రహించి, (క్రీ అర 
విందుడు పెరొన్న యోగసనమన్వయాన్ని ఆచరణలో సాధించాడు. 
దొవాకర్‌ వివరించినట్లు “గాంధీజీ జీవితంలో కరకు ప్రాధాన్య 


అయితె యోగ సూ తానుగు ణమెన, 


వివేచనాత్శక మైన జ్ఞానంకూడా ఆయనలో అధికంగానే ఉండేది. 


18 గాందీ సాహిత్య నమీత 


ఆ విధంగానే భ_క్తియోగానికి |పాతిపదికయెన (చుమకూడా ఆయనలో 
సరిపూర్ణవికాసం పొందింది.” 3 


సహాయనిరాకరణాన్ని కూడా భగవద్దీత బోధిస్తున్న దని 
గాంధీజీ విశ్వసించాడు. దుష్ట్రశ కులతో శిప్హశ కుల సహాయనిరాకరణం 
గీతలో మనకు గోచరిస్తుందని, మంచిని సాధించడానికి హింస చెయ్య 
వచ్చునని గీత బోధిస్తున్నదచే వాదంతో తా చేకీభవించనని, మానవ 
మానస కురుషె [తంలో నిత్యం మంచి చెడుగుల మధ్య చెలరేగే నంఘర్థ 
ణనే గీత వ,ర్ధించిందని, అందుకే అది నిర్ద పంద్వస్థితిని బోధించిందని 
గాంధీజీ [వాశాడు.* 


మానవుడు స్యయంగా (శ్రమించి ఆహారాన్ని నంపాదించు 
కోవాలనే సద్దాం తానికి ఆ.కా ఆడారా లున్న వి, “Inthe sweat 
of thy face shalt thou eat bread” - కాయకస్ట్రం చేతనే నీవు ఆవో 
రాన్ని గడించుకొందువుగాక-అన్న వాక్యం ్‌_)_స్హ్వవమత| గంథంలో 
దై_వాదేశంగా ఉన్నది. బొందియెఫ్‌ అనే రమ్యన్‌ కర్షకుడు 
(శామిక జీవనం [వాసిన ఒక పుస్తకంలో ఆ వాక్యాన్నే ఆధా 
రంగా చేనుకొని Bread Labour అశే సిద్ధాంతాన్ని [పతిపాదించగా, 
దానిని టాల్‌ స్థాయ్‌ (పచారం చేశాడు. గాంధీజీకి వారి వాదం 
నచ్చింది. అయిశే భగవద్గీతకూడా ఈ సిద్దాంతాన్ని బోధిస్తున్న దని 
ఆయన భఛావించాడు. ఆయన అందుకే కాయక ప్లానికి తన దై నిక 
కార్య[కోమంలో చోటు కల్పించి, ఫనిక్స్‌ తేత్రంలోనూ, టాల్‌ 
సాయ్‌ జత్రంలోనూ ఇ సిద్దాంతాన్ని సామూహికంగా ఆచరించ 
డానికి వీలు కలిగించాడు. 


సృష్టి [పారంభంలో బహ యజ్ఞం - అంశు ఈశ్వర పీత్యర్థం 
చేసే ఆవశ్యకకర్శను-చేయవలనినదని జీవులను శాసించాడని, యజ్ఞాల 
వల్ల సంతుష్టులన దేవత లిచ్చే భోగ్యవస్తువులను వారికి నివేదించ 


భావసాగరమధథనం 19 


కుండా భుజించేవాడు దొంగ అని కంఠో క్లిగా శెలిపాడని గీత 
తృతీయా ధ్యాయంలో ఉన్న వాక్యాల నుదాహారించి, యజ్ఞాలు 
బహువిధాలుగా ఉండవచ్చునని, కాయకష్టం చెయడం వానిలో ఒకటిగా 
పరిగణించవచ్చునని గాంధీజీ (వాశాడు. రాట్నం మీద నూలు 
వడకడం శరీరయజ్ఞ మని మరొక సందర్భంలో అన్నాడు. ఈ నాడు 
దైవం రాట్నంలో వసిస్తున్నాడని, దై వాన్ని చూడ గోరినవారు 
రాట్నం రూపంలో దర్శించవచ్చునని ఆ|శళమ మహిళలకు |వాసిన ఒక 
లేఖలో చెకొ-న్నాడు. 

ధర్మక ర త్వ వాదానికి కూడా గాంధీజీ గితాబోధనే ఆధా 
రంగా తీసుకొన్నాడు. ఏ వ్యవస్థలోనై నా సంపద అందరికీ నమానంగా 
అందడం అసాధ్యమని, మనుష్యులమధ్య తారత మాలను నిర్మూ 
లించడం ఎప్పటికీ శకరం కాదని, కనుక కలవాడు తన సంపదకు, 
(పజ్జకు తాను కేవలం ధర్భ్మక _ర్హనని భావించి తన కలిమిని సమాజ 
సేవకే వినియోగించాలని ఆయన బోధించాడు. ఇతరమైన ఆ స్తికే 
కాదు, చివరకు తన శరీరానికి కూడా మానవుడు యజమాని కాడని, 
కేవలం ధర్శక_ర్హవంటివాడేనని ఆయన అభి|పాయం. తన పోషణ 
కవసర మైనంత వరకు తాను వినియోగించి, మిగిలిన సంపద నంత 
టినీ మానవ సంకేమానికి నిధిగా తన అధీనంలో భ(దపరచి అతి 
జాగ _త్తతో (పయోజనదాయకంగా వ్యయం చేయాలని ఆయన 
అన్నాడు. భగవర్గిత పేర్కొన్న  అసంగహోనికి అర్థ మిదేనని తాను 
భావిస్తున్నానని ఆత్మకథలో (వాశాడు, 

“ఈశావాస్య మిదం సర్వం 
యతిిం౦చ జగతాం జగత్‌ 
తెన త్య _కేన భుంజీథా 
మాగ్భధః కస్యస్వి ద్దనమ్‌” 


అన ఉపనిషన్శం|తాన్ని గితాబోధతో జోడించి చదివితే ఆ బోధ 


20 గాంధీ సాహిత్య నమీత 


సామ్యవాదానికి సన్నిహితంగా ఉన్నట్లు తనకు తోచిందని గాంధీజీ 
(వొశాడు. ఈ అధి పాయాన్నే విపులీకరిన్తూ, “స్థిరమైన ఆర్థిక 
వ్యవస్థకు స్వార్థపు [పేరణ కంచు సవాకారంపై ఆధారపడిన సామూ 
హిక జీవితమే వాంఛనీయమని నేటి అర్థశా నృృజ్ఞు అంటున్నారు .... 
(పతివ్య కి తన శక్తి మేరకు [శ్రమించాలనీ, |పతివ్య_క్లికీ అవస రాలకు 
చాలినంత లభించాలనీ చాణు వేదాంత సంస్కృతి సామూహిక జీవిత 
వ్యవస్థకు పూ _ర్లిగా అనుకూలంగె ఉంది.... సొంత లాభానికి గాక 
సమాజ కల్యాణానికి కర నాచరించడమే గీత బోధించే జీవిత 
విధానం.... నిజానికి భగవద్గీత ధార్మిక పరిభాషలో సామ్యవాద 
సిద్దాంతాన్ని బోధిస్తున్నది” అని రాజాజీ వ్యాఖ్యానించాడు. 

ఈ విధంగా గాందిీజీ మౌెగిక సిద్దాంతా లన్ని టికీ భగవదితయే 
(తాతిపదికయని ఆయన |వాతలవల్ల నే సృష్టృమవుతున్న ది. అందుకే 
ఏ చిక్కు. వచ్చినా తాను గీత నా|శయిస్తానని, ఏవ సమస్యకై నా కోరిన 
పరిష్యా-రమార్గం తనకు దానిలో లభిస్తుందని ఆయన చెప్పుకొన్నా డు. 


గాంధీజీ స్వయంగా ఎన్నో కఠోరనియమాలను, [వతాలను 
పాటించడ మేగాక సత్యా|గహాోేద్యమకాలంలోనూూ, తాను నడిపిన 
ఆ|శమాలలోనూ తన అనుచరులకు కూడా అట్టి నియమాలను విధిం 
చాడు. కర్శకాండకంచు నై తికజీవనమే ముఖ్యమని చాళు Ethical 
Religion అని ఇంగ్లీషు పు న్హకాన్ని సంకేపించి గుజరాతీలోని కనువ 
దించాడు. ఆయనలో స్థిరంగా నాటుకొన్న ఈ విశ్వాసాలకు రొొంత 
వర్వ నా జైన, బౌద్దమశాల |పభావం కారణమని దివాకర్‌ వంటి 
అభిజ్ఞల అధి| పాయం. 


చిన్న నాట తండి సాగించే శా స్త్రచర్చలను వినడ ౦వల్ల గాంధీజీకి 
చై_నమతంతో పరిచయ మేర్చడింది. అంశేకాదు. వారిది వై_సవ 


* 


భోవసాగరమధనం 1 


కుటుంబమైనో, పాటించే ఆచారాలలో కొంత బో_ నమత ।| పభావంకూడా 
ఉండేది. రాయ్‌చంద్‌ భాయ్‌ = రాజచం [ద రావుజీఖాయ్‌ మెహాతా- 
అనే జై నవిద్వాంనునితో తనకు కలిగిన మై|తి తన ఆధ్యాత్మిక వికా 
సానికి చాలా తోడ్చడిందని గాంధీజీ ఆత్మకథలో తెలిపాడు. ఇంగ్లండు 
నుంచి స్వదేశానికి. తిరిగివచ్చిన మరునాడు గాంధీజీకి రాయ్‌చంద్‌ 
భాయ్‌తో పరిచయ మేర్చడింది. ఆధ్యాత్మిక జీవితంలో (కమాభి 
వృద్దిని సాధిస్తూ దై వసాన్ని ధ్యానికి చేరుకోవడమే మానవుని ఏకై క 
లత్యుం కావాలని రాయచంద్‌ భాయ్‌ చాళువాడు. జవయా తలో 
ఎదురయ్యే సందేహాలను నివృత్తి చేస్తూ గాంధీజీకి మార్గదర్శిగా 
వ్యవహరించాడు మన శీలాన్ని నిర్భలంగా ఉంచుకోవడంతోనే మన 
బాధ్యత తీరదని, మనుష్యు లందరికీ సచ్చీలాన్ని అలవరచడానికి 
యత్నించడం మన విధ్యు క్ష ధర్భమని కూడా గాంధీజీకి రాయ్‌ 
చంద్‌ భాయ్‌ బోధించాడు. 


కఠిన నియమాలను పాటిస్తూ తపన్ఫు చేయడం, స్వచ్చందంగా 
బాధకు లోనుకావడం జై నసం|పదాయంలో విశేషంగా కనిపిస్తుంది. 
గాంధీజీ తన ఆ|శ్రమవాసు లందరికీ అవశ్యం పాటించవలసిన కొన్ని 
(వతాలను విధించాడు. ఈ |వతపాలనలో శరీరానికి కొంత కస్టం 
కలిగే అవకాశ ముంది. అయితే ఆత్మశ_క్తి పెంపొందడానికి అట్టి 
కఠోోరనియమాలను అనుసరించడం అవసరమని గాంధీజీ గు_ర్జించాడు. 
తన విశ్వాసమే సరియెనదని మూర్గంగా పట్టుబట్టక, ఒకవేళ ఎదుటి 
వ్య_క్తి వాదమే సత్యసమన్వితమేమోనని దానిని |శద్ధగా పరిశీలించే 
దృష్టికూడా గాంధీజీకి జైనుల స్యాద్వాదసూ[తంనుంచి సం|క్రమిం 


© 
చింది. 


7తమబుద్దుని కరుణా కవధులు లేవని, అది మానవజాతి కే 
పరిమితం కాక సమ _స్ప[పాణికోటిని తాకిందని, యజ్ఞ వాటీకలో బరి 
కాబోతూ ఆ_ర్థితో అడలుతున్న గొక్లాపిల్లను చేతితో నిమిరి భుజం 


22 గాంధీ సాహిత్య నమీక 


మీది శెక్కించుకొన్న సన్నివేశాన్ని స్మరించినప్పుడు వాదయర 
(పేమతో నిండిపోతుందని గాంధీజీ భావించాడు. బుద్దుని వలెనే 
గాంధీజీ కూడా నిత్యకర్మాచర ణంతో సంబంధంలేని కేవల శాస్త్ర 
చర్చలపట్ల విముఖత్యం చూపాడు. శ సృృవిహిత మైన కర్భకాండను 
పాటించడంకంబు నై తికంగా జీవించడం ముఖ్యమని భావించాడు. 
వ్యక్తి ఆధ్యాత్మికోన్న తి అతని [పవ_ర్తనవె ఆధారపడి వుంటుందని, 
కనుక నీతిగా (బతకడమే ముఖ్యకర్హవ్యమని, అర్థమై నా శెలియని 
ఆచారాలను పాటిస్తూ కూర్చోవడంవల్ల [పయోజనం లేదని ఇద్దరూ 
బోధించారు, 


గాంధీ తత్వానికి మూలాధార మైన అహింసా సర్చాంతాన్ని 
ఆయన జై నమతం నుంచి (గహించాడని కొందరు, The Light of 
4st అనే చేరుతో సర్‌ ఎడ్విన్‌ ఆర్నాల్డ్‌ రచించిన బుద్దచరిశాన్ని 
ఇంగ్లండులో చదివినప్పుడే ఆయనకు అహింసై విశ్వాసం కుదిరిందని 
మరికొందరు వాశారు. "క్రీస్తు |వబోధమే "ఆయనకు ఆహింసా 
[వీతిని కలిగించిందని ్రొ_సవమతన్గు లన్నారు. ఎవరి వాదాన్ని 
సమర్థించడానికి వారికి తగిన ఉపపతులు లేకపోలేదు. అయితే మత 
మంశే అనుల్లంఘ్యమైెన కొన్ని సిధాంతాల వటికయే అని గాని, 

C9 _— © 6 

ఇ స్త్రవిహితమెన కర్మకాండ అని గాని గాంధీజీ ఎన్నడూ భావించ 
లేదు. సత్వాన్వేషణయే మతమని, సృష్టికర్త సన్నిధికి చేక్చే మతా 
లన్ని టికీ సారభూతమైన ధర్మమే మతమని ఆయన విశ్వసించాడు. 
[పపంచంలోని (దేసిద్దమతా లన్ని టి ముఖ్య |గంథాలను ఆయన 
(శోద్దగా పఠించాడు. రాజాజీ చెప్పినట్లు “కియారూపంలో పర 
హితానికై పాటుపడడం, అవసర మున్న వారందరికీ చేవ చేయడం, 
కేవల సం[పదాయంకంచు అంతఃకరణాని కే (పాధాన్య మివ్వడం, 


భావసాగరమధథనం 2కి 


జ్ఞానంకంకు నీతి, విశ్వాసం, సద్వ_ర్హన ముఖ్యమని భావించడం, 
(బవ్మాచర్యం, కకోగ నియమనిప్లాయు క్త మైన జీవితం ఉ_త్రమమని 
ఎంచడం (క్రై స్తవ మశానికీ, హిందూమతంతోపాటు ఇంకా అనేక 
మశతాలకూ సమానధర్మాలే.” అందుచేత ఆయన అహింసా సిధ్ధం 
తాన్ని (పత్యకంగా ఒక మతంనుంచి (గహించా డనడానికి వీలు 
లేదు. భగవద్గీత కూడా అహింసా సిద్ధాంతాన్ని పబోధిస్తున్నదని 
గాంధీజీ పలుమారు లుద్దాటీంచాడు. ఈ అంశంచై ఆయన లేక 
మాన్య తిలక్‌ , అరవిందయోగి వ్యక్తం చేసిన అభి పాయంతో ఏకీ 
భవించలేదు. అయితే హింసను (పతిఘటించవలదని, శ|[తువును కూడా 
(శుమించవలసినదని (కీస్తు చేసిన గిరి (పవచనం-The Sermon on the 
Mount- ఆయనను విశేషంగా ఆకర్షి ంచినమాట మాతం వా_స్తవమే. 
ఆ బోధను తాను 1898 లో చదివినప్పుడే సత్వ్యా|గహాత_త్త్వం తనకు 
స్ఫురించిందని కూడా ఆయన Young India ప తిక 1920 ఫిబవరి 
25 నాటి సంచికలో (వాశాడు. 

చెరిగిన వాతావరణాన్ని బట్టి చిన్నతనంలోనే గాంధీజీకి 
అన్యమతాలపట్ల సహానభావ మేర్చడింది, కాని డ్రై,_సవమతమం"ు 
మా|తం కొంత నిరసన భావం ఉండేది. దానికి కారణం నాటి ర్రై_న్లవ 
మత బోధకుల వై_ఖరి. రాజ్‌కోట్‌లో ఆయన చదువుకొంటున్న 
పాఠశాల సమీపంలో ఒక మూల ,కై,_స్హవమత [ప్రచారకులు హిందువు 
లను, వారి ఆరాధ్య చెవతలను దూషిస్తూ ఉపన్యసిస్తూవుండగా ఒకటి, 
రెండు సారులు విని, చారి దుర్భాషలను భరించలేకపోయోడట. 
తరువాత ఇంగ్లండులో చదువుకొంటున్న కాలంలో గాంధీజీకి పలువురు 
క్రై_న్త్నవులతో పరిచయ మేర్చడింది. వారి కోరికనె ఆయన చారి 
మత గ్రంథాన్ని చదువ నారంభించాడు. (ప్రాత నిబంధన ఆయనకు 
నచ్చలేదు. చదివానని చెప్పుకోవడానికే బలవంతంగా చదివాడు. కాని 


54 గాందీ సాహిత్య నమీక 


(కొ_త్త నిబంధన అందుకు భిన్నంగా కనిపించీంది. ముఖ్యంగా గిరి 
(పవచనం ఆయన హృదయాన్ని వశం చేనుకొన్నది. 

మత్తయి నువొ ర అయిదవ అధ్యాయంలో ఆరంభమయ్యే 
గిరి పవచనం |కీన్తు చేసిన బోధ లన్నిటికీ మకుటాయమాన మైనది. 
ముఖ్యంగా దానిలో 

ద్వేషాన్ని [పతిఘటించకండి. ఇతరులు హింసి స్తే 

సహించండి. మి|తులను [చెమించడం, శ[తువులను 

ద్వేషించడం అందరికీ నహజమే. కాని అందులో 

ఏమీ విఇొషం ఇదు. సామాన్యులందరూ (పవ_ర్డించే 

విధమే అది, కానీ మికు శ|తువులను (చెమించండి. 

శపించెవారిని_ దీవించండి. ద్వేషించే వారికి ఉపకారం 

చెయ్యండి. హింసించేవారి. మేలు కోరండి. అప్పుడు 

మీరు న్వర్గంలోని మీ తం డికి - ఆ జగజ్జనకునికి - తగిన 

బిడ్డ లనిపించుకొంటారు. _ఎందుచేతనంశు ఆయన 

సూర్యరశ్మిని పుణ్యాత్మునితోపాటు దుర్మార్లుని మీద 

కూడా (పసరింపశేస్తున్నాడు. సాధువని, నీచుడని 

విచకణ చూపకుండా అందరిమీద తన మేఘాలను 

వర్తింప జేస్తున్నాడు. మీరు కూడా మీ దివ్యజనకుని 

వలెనే అందరినీ ఆదరించండి. మీ (పవర్తనతో చీకట్లో 

దీపం వెలిగించండి 


అని |కీస్తు బోధించాడు. గిరిపవచనాన్ని చదివినప్పుడు తనకు పరమా 
నందం కలిగిందని, చిన్నతనంలో తన మనస్సును విశేషంగా ఆకర్షి ంచిన 
ఇ్యామలభట్టు పద్యం జ్ఞప్తికి వచ్చిందని ఆత్మకథలో గాంధీజీ 
(ర్రాశాడు. ఆయన పాఠశాలలో చదువుకొంటున్న రోజులలోనే ఉప 


కారం చేయవలసిన విధాన్ని బోధినూ ఇ౪మల భట్టు (వాసిన గుజరాతీ 


భావసాగరమధనం 25 


నీతీద్యంచేత ప్రభావితుడై దానినే తన జీవననూ [తంగా ఎంచు 
కొన్నాడు. “|తాగడానికి నీరిచ్చిన వారికి తృప్తిగా భోజనం పెట్టా 
లని, దయతో పలుకరించినవారికి సాష్టాంగనమస్కా.రం చెయ్యాలని, 
ఒక వెస నిచ్చినవారికి బంగారు కానును తిరిగి యివ్యాలని, [బాణం 
కాపాడిన వారికోసం (పాణత్యాగం చేయడానిశై నా వెనుకాడకూడ 
దని విజ్ఞాలు బోధిసారు. ఆ విధంగానే ఒకటికి పదిరెట్లు మేలు వారు 
చేసారు. అయిశే నిజంగా జ్ఞునులై నబారు మానవులందరి ఏకత్వాన్ని 
గుర్డించి, కీడు చేసిన వారికి సంతోషంతో మేలు చేసారు” అని ఆ 
పద్యంలో శ్యామల భట్టు (వాశాడు. క్రీస్తు బోధలోకూడా చిన్న నాడు 
తాను నేర్చిన ఆ పాఠమే కనిపించినప్పుడు వార్షించి, దానిని గీతా 
సందేశంతోనూ, బుద్దుని [పబోధంతోనూ సమన్వయించడానికి [పయ 
త్నించినట్టు గాంధీజీ ఆత్మకథలో చెప్పాడు. 


తన బోధామృతంతో మానవజాతి నుద్దరించడానికి వచ్చిన 
మహానీయుడని పరిగణించి |క్రీస్తుపట్ట గాంధీజీ పూజ్యభావాన్ని [పద 
రించాడు. అయితే (కీస్తు ఒక్కడే దేవుని కుమారుడని, ఆతోోద్దర 
ణానికి క్రీస్తు నాశ్రయించడం తప్ప అన్యమార్గం లేదని చాశే డ్రై స్త 
వుల వాదాన్ని మాతం ఆయన ఆమోదించలేదు. ఈ జగత్తులో 
అందరూ దేవుని విడ్డలేనని, వారిలో కీ స్తే ఏకై కరకుకుడనే వాదాన్ని 
తా నంగీకరించలేనని గాంధీజీ స్పష్టంగా చెప్పాడు. మతాలన్నీ సశ్వే 
శ్వరుని సందేశాన్ని వినిపించడాని శే పర్పడినవని, ఏయే జాతుల 
వారికోస మేయే మతా లేర్పడినవో వారికి సంబంధించినంతవర కవి 
సత్యమెనవేనని ఆయన విశ్వసించాడు. అందుకే ఆయన వుతాల 
మార్పును ఆమోదించలేదు. ఏ మతన్థులెనా తమ మతాన్ని విడనాడి 
సత్యకాంతికో సం మరొకచోట అన్వేషించరాదని, ఇతరుల విశ్వాసాలను 
చెదరగొట్టి వారిని తమ మతంలో కలుపుకోవడానికి (పయత్నించ 
రాదని, అందరూ ఇతో౭_ ధికంగా తమ మతధర్మాలను (తికరణశుద్దితో 


26 గాంధీ సాహిత్య సమీకు 


పాటించడమే |శేయస్కరమని ఆయన భావించాడు. అందుచేతనే 
ఒక యూదుజాతి వనితకు (వాసిన లేఖలో “నీవు హిందూమతాన్ని 
స్వీకరించ నక్కరలేదు. యూదుమతాన్ని చిత్తశుద్ధితో అనుసరి స్టే 
చాలు. యూదుమతం నీకు తృప్తి నీయకపోశతే ఇంకొక మత 
మెదైనా ఎక్కువకాలం నీకు సంతుష్టి కలిగించలేదు. స్వధర్మాన్నే 
నీ వనుసరిస్తూ అన్యమశతాలలోని మంచిని (గహించడం మేలని నా 
అభి|పాయం” అని ఆయన (వాశాడు.  ఐహ్మొకైె శ్వర్యం కంశు 
ఆధ్యాత్మి కాన్న త్యం అసపేకణీయమని, ఈ విశ్వాన్ని శాసించే పరా 
త్సరు డొక డున్నాడని, ఆయన శాననానికి కట్టుబడి వ_ర్డించడ మే 
కల్యాణ సంధాయకమని, విశ్వజనీనమైన ఈ సత్యాన్ని బోోధించ 
వలసినదని మత(పవ_క లాదేశించారు. విశ్వాసం లేని వారికి చై వంపె 
విశ్వాసం కలిగించడమే ఆ బోధ లత్యుంగాని, ఉన్న విశ్వాసాన్ని 
చెదర గొట్టడం కాదు. మతాంతరీకరణ నన్నా హోనికి కారణం (పవ _క్షల 
అంతరంగాన్ని సవ్యంగా అర్థం చేసుకోక పోవడ మేనని గాంధీజీ భావిం 
చాడు. పరివర్థనం కలుగవలసినది హృదయంలో గాని బాహా 

చిహ్నాలలో కాదని, స్వధర్మ మే తెలియని వాడు ఏదో లౌకిక [పయోజ 
నాన్నీ ఆశించి మరొక మతం స్వీకరించడం శకేవలం వంచనయే 
కాగలదని కూడా ఆయన స్పష్టంగా చాటిచెప్పాడు. 


సిద్ధాంతాలను వల్లి ంచడం వ్యర్థమని, నిజజీవితంలో నిత్యా 
చరణలో సాధించిననాడే అవి సార్థక మవుతాయని గాంధీజీ భావిం 
చడం చేతనే ఆయనకు రష్యన్‌ మనీషి కాంట్‌ లియో టాల్‌ సాయ్‌పె 
అమితమైన గారవభావ మేర్చడింది. (పపంచసాహిత్యంలోని నవల 
లన్నిటిలో (పథమగణ్యమెన War and Peace రచించిన టాల్‌ స్లాయ్‌ 
1626లో ఒక సంపన్న కై) _స్హవకుటుంబంలో జన్మించాడు. సైతృక 
మైన ఆస్తితో పాటు వంశపారంపర్యంగా వస్తున్న బవిరుదం కూడా అత 
నికి సం|కమించింది. అతని రచనలు, ముఖ్యంగా War and Peace, 


* 


ఛభావసాగరమధథనం 27 


Resurrection, Anna Karenina లచే నవలలు, జగద్వార _ప్పమైన 
ప్రఖ్యాతిని చేకూర్చాయి. కాని ఐహికభోేగభాగ్యాలు, కీ_రిపతిష్టలు 
టాల్‌స్టాయ్‌ వ్యథితహృదయాన్ని శాంతింప చేయలేకపోయాయి. 
మతబోధకు, మానవుని వ_ర్హనకు మధ్య నున్న అంతరాన్ని గు రించి 
అతడు బాధ పడ్డాడు. 

తన యాభథై యెదవ యేట టాల్‌ స్థాయ్‌ సంపన్నుల సమాజాన్ని 
విడనాడి, స్వచ్చందంగా కోరి నిరాడంబర మైన జీవితవిధా నాన్ని స్వ్రీక 
రించాడు. వేటను, మాంసాహారాన్ని, ధూమపానాన్ని మానివేశాడు. 
పాదరకులు కూడా లేకుండా నడిచేవాడు. (శమజీవులై న కర్షకు 
లతోపాటు తానుకూడా పొలం దున్నడం, నారు పోయడం వంటి 
పనులు చేయడం మొదలు పెట్టాడు, “దుర్భరమైన కలిమి” బరువును 
మోయలేక 1891 లో సువి_స్ఫృతమెన తన ఆ_సఫిని ఆలుబిడ్డల పరం 
చేసి, తాను (గామీణవిద్య, తామపీడితుల సేవ వంటి [పజాహిత 
కార్యాలతోనూూ, శాకాహోరం, (శామికజీవనం, అహింస, మతత_త్త్యం 
వంటి ఇతివృతాలపె పు_స్తకరచనలోనూ కాలం గడిపాడు. నాటి 
3: ) _స్త్వవమత వ్యవస్థ మానవుని పాపవిము _క్తిని గురించి, దివ్యధామ 
ప్రాష్తీని గురించి. కల్పిత సిద్ధాంతాలను. (ప్రచారం చేన్తూ క్రీస్తు 
బోధనే విస్మరించిందని ఖండితంగా చెప్పాడు. మతాన్ని గురించి 
టాల్‌స్టాయ్‌ వెల్లడించిన అభిప్రాయాలు శై 9 స్తవమతగురువులకు 
కంటక | పాయంగా తోచినందున వా రతనిని వెలివేశారు. ఐనా డేళ 
దేశాల జిజ్ఞాసువులు అతని భావాల చేత (పభావితులై అతనిని గురు 
తుల్యుడై న మవానీయుడని గారవించారు. ఆ తెగకు చెందినవాడే 
గాంధీజీ, 

తనషై టాల్‌స్థాయ్‌ (పభఖావాన్ని గురించి గాంధీజీ పలు 
మారులు |[పస్తావించాడు. 1926లో టాల్‌ సాయ శతవార్షిక జన్య 
దినోత్సవ సందర్భంలో |పసంగిస్తూ, “ఇప్పటికి నలభై యేళ్ళనాడు 


28 గాంధీ సాహిత్య సమీత్ల 


చేను సంశయాలతో, అవిశ్వానంతో కలతపడుతూ వుండగా టాల్‌ 
సాయ్‌ (వాసిన The Kingdom of God is within You -— dE*3 
కలదు స్వర్గం - అనే పు_స్సకం నాకు లభించింది. అది నన్న మితంగా 
ఆకొర్తి ంచింది. అప్పటికి నాకింకా హింసాత్మక మార్గం పు నమిక 
ఉండేది. కొని టాల్‌స్థాయ్‌ పుస్తకం చదివిన తరువాత నా సంశయా 
లన్నీ తొలగిపోయి, *నాకు అహింససె స్టిర విశ్వాసం కుదిరింది. 
టాలీ సాయ్‌ తన బోధను స్వయంగా ఆచరించడం, నత్య|వతిపాలనలో 
ఎట్టి త్యాగానికైనా వెనుదీయకపోవడం నాకు చాలా నచ్చాయి” 
అని గాంధీజీ వివరించాడు. 

గాంధీజీ ఇంగ్లండులో చదువుకొంటున్న ప్పుడే టాల్‌స్టాయ్‌ 
రచనలను చదివాడు. తన లండన్‌ డైరీలో మద్యపానాన్ని గురించి 
టాల్‌ సాయ్‌ మాటల నుదాహారించాడు. తన పాంద్‌ న్నృరరాజ్‌ 
గంథం చివర చేర్చిన నూదికలో టాల్‌స్టాయ్‌ (వాతలలో ఆరు 
రచనలను [పతేకించి ఆరింన్నా డు. ఆ రచనలలో The Kingdom 
of God is within You w3 పుస్తకం తన జీవితవిధానాన్ని రూపొం 
దించుకోవడానికి గాంధీజీకి కొంతవరకు తోడ్చడింది. 

ఆపు_స్హకంలో టాల్‌స్టాయ్‌ వ_ర్హమాన కై ) స్థవమత వ్యవస్థ 
వాస్తవమైన క్రీస్తు బోధను కప్పిపుచ్చి వ|క్రగతి నముసరిస్తున్న దని 
సోపప తికంగా నిరూపించాడు. కీన్తు “దౌష్ట్యాన్ని |పతిఘటించవల” 
దని. [పబోధించాడని, అయినప్పుడు సై నికబలాన్ని సనుకూర్చు 
కోవడం అపరాధమని, కాని ప్రభుత్వాలన్నీ స్వరాష్ట్ర ప్రజల నణచి 
వెయడానికీ, పరదేశాల నై దండె _తడానికీ అట్టి బలం మీదనే ఆధార 
పడుతున్న వి గనుక (పభుత్వ వ్యవస్థ నింద్య వెనదని, తన కార్యక లాపా 
లతో అట్టి (పభుత్వాలకు జాసటగా నిలిచే మతవ్యవస్థకూ డా దోష 
దూషితమెనదని అన్నాడు. 


QQ 


భావనాగరమధనం 29 


అనాదిగా మనిషి తోడి మనిషిని కలునుకొన్న ప్పుడు పరస్స 


రాభివాదనం చేసుకోవడంలో కూడా శాంతికాంకవే వారు వ్య_క్షం 


చేస్తారని, కాని యూరప్‌ ఖండంలోని శ్రై_న్గవ దేశాలు మారణ 
కాండతో తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి దాదాపు మూడు 
కోట్ల సాయుధసనై నికులను సమాయత్తం చేసుకొన్నవని టాల్‌ 
సాయ్‌ ఖండించాడు. “క్రై_.సవమతంలో కలిసిన ఒక భారతీయుడు 
కీస్తు బోధను శ్రద్దగా అధ్యాయనం చేసి, తరువాత యూరప్‌ ఖండా 
నికి వచ్చి ఇక్కడి డ్రై,_స్పవుల (పవంరనను కళ్ళార చూసి ది గ్భాంతు 
డయా్యడని మాక్‌ ముల ర్‌ కాబోలు వర్లించాడు” అని (వాసి, 
3 (ac) 

సిద్దాంతానికీ, ఆచరణకూ మధ్య వి స్తృృతమవుతున్న దూరాన్ని 
గురించి తన మనోవ్యథను వ్య_క్తంచేశాడు. 

ఈ అనర్థక స్థితిని పరిహరించడానికి కీస్తుబోధను ఆచరణలో 
పాటించడమే తగిన మార్గమని టాల్‌ స్థాయ్‌ నూచించాడు. కీస్తు 
బోధ ననుసరించే వ్య_క్తి పొరుగు వారితో కలహించడని, అవసరమైే 
ఇతరులు బాంస పెట్టినా తాను సహిసాడు గాని అత డెవరినీ హింసించ 
డని, ఈ విధంగా శాంతియుతంగా దెిస్టాాన్ని సహించడంవల తాను 

మ) య 
విముక్తుడు కావడమే గాక పాళవికశ కుల చారినుంచి [పపంచం 
విము_క్తీ పొందడానికి కూడా తోడ్చడతాడని వివరించాడు. అధికారం 
మనిషి నై_ తికపతనానిశే దారితీస్తుందని, సత్యాన్ని , శుమను, ఆంత 
రంగిక నై_ర్మల్యాన్ని అలవరచుకోవడమే మానవులకు కేవముకరమని 
టాల్‌ స్టాయ్‌ భావించాడు. [పభుత్వం అ|క్రమంగా వర్తి స్తున్నప్పుడు 
దానితో సవాకరించకూడదని, శాంతియుతంగా [పతిఘటించాలని, 
అశ్వారూఢులై న నైనికులకన్న స్థిరనిక్చయమే అధికళ కి మంతమైన 
దని అన్నాడు. మనిషికి (పభుత్వం, మత వ్యవస్థ చెను సం కెళ్ళకం రై 
తనకు తానే వేసుకొనే సంశకెళ్ళే బలవ త్రరమైనవని, అతనికి స్వేచ్చ 


80 గాంధీ సాహిత్య నమీక 


లేదంు, స్వేచ్చను పొందడానికి (పయత్నించక పోవడమే దానికి 
కారణమని, స్వర్గం అతని అంతరంగంలో నే ఉన్నదని ఉర్దాటించాడు. 


టాల్‌ స్థాయ్‌ వాదం గాంధీజీని చాలా ఆకర్షించింది. అహిం 
సయ పరమధర్శమని, ఎదుటి వ్య_క్తి హింసించినా సహించాలిగాని 
హింసను హింసతో (పతిఘటించ కూడదని, అ|క్రమపాలన చేసే 
[పభుత్వంతో సవాయని రాక రణం సాగిస్తూ దానిని శాంతియుతంగా 
ఎడిరించాలికాని దాని శాసనానికి లోబడకూడదని, ఆధ్యాత్మిక వికాసా 
నికి సిరిసంపదలను త్యజించి (శ్రామిక జీవనాన్ని అవలంబించడం అభిలప 
ణ్రీయమని గాంధీజీ విశ్వసించడానికి కొంతవరకు టాల్‌స్టాయ్‌ రచనల 
అధ్యయనం కూడా కారణమని స్పష్టమవుతున్నది. తాము గు_ర్లించిన 
సత్యాన్ని వెంటనే ఆచరణలో సాధించడానికి కష్ట నిష్టురాలను 
లెక్కించకుండా ఏ త్యాగమైనా చేయడం ఇద్దరికీ సమానధర్శం. 


గాంధీజీ ద&ిణ ఆఫికాలో సాగించిన సత్యా|గహోద్యమం 
టాల్‌ సాయ సిద్దాంతాల కనుగుణంగానె నడిచింది. ఈ సత్యా 
(గహాోోద్యమంలో కారాగారశిక్ష పాలై న భారతీయుల కుటుంజా 
లను పోషించడానికి జోవోనెస్‌ బర్న్‌ నగరానికి దతిణాన సుమారు 
ఇరవై. మైళ్ళ దూరంలో గాంధీజీ నిర్వహించిన వ్యవసాయ మతా 
నికి ఆయన టాల్‌ సాయ్‌ సేత సెట్టడం కూడా గమనించదగినది, 
ఫీనిక్స్‌ జ [తంలో వలెనే టాల్‌ సాయ్‌ క[తంలో రూడా గాంధీజీ 
తన సిద్ధాంతాలను కియలో సాధించడానికి (పసయత్నించాడు. జివ్యో 
చాపల్యానికే తప్స ఆరోగ్యానికి అవసరం లేదని అక్క_డి ఆహారంలో 
కాఫి, టీలతో పాటు చక్కెరను, పలకులను, లవంగాలను, చివరకు 
ఉప్పును కూడా అందరికీ నిషేధించాడట.* అది ఫలవృతు సమృద్దమైన 
జఊే[తం కావడంవల్ల అందరికీ పండ్లు మా(తం పుష్కలంగా లభించేవట. 
ఎవరికీ పరిచర్యకు సేవకు లుండకూడదని, చివరకు వ్యవసాయంలో? 
గృవానిర్మాణంలో కూడా సాధ్యమైనంతవరకు కూలీల అవసరం 


* 


భావసాగరమధథనం క81 


లేకుండా ఎవరి పనులు వాశే చేసుకోవాలని కూడా ఒక నియమ 
మెర్చరచుకొన్నారు. దానికి ముఖ్యకారణం [శ్రామిక జీవన వై. శిష్ట్ర్యం 
పట్ట గాంధీజీకి కుదిరిన విశ్వాసం. టాల్‌ స్థాయ్‌ తన సంపద నుతటినీ 
తానై త్యజించి, కష్టించి పొలాలలో పనిచేయడం కూడా గాంధీజీకి 
ఈ సందర్భాన మార్గదర్శక మయింది. 


గాంధీజీ దక్షిణ ఆ ఫికాలో నివసించిన కాలంలో టాల్‌ సాయ్‌ 
కథలను నాలుగింటిని గుజరాతీలోని కనువదించి IMdIAn Opinion 
పత్రికలో [పకటించినట్లు ఇటీవలనే కనుగొన్నారు. “Gd Sees the 
Truth but Will Not SoonTellIt” అనే కథను అనువదించడమే 
గాక, ఉపోద్దాతాన్ని కూడా చేర్చి (పకటించాడు. 

ద&ిణ ఆ|ఫికాలో (పారంభ మైన సత్యా గహోద్యమాన్ని 
గురించి గాంధీజీ 1909 అక్టోబర్‌ 1 నాడు లండన్‌ నగరంనుంచి 
టాల్‌ స్థాయ్‌ కొక లేఖ” [వాశాడు. అదే ఆయన ఆ రష్యన్‌ మేధావికి 
(థ్రాసిన తొలి లేఖ. దతిణ ఆ|ఫికాకు వలసపోయిన భారతీయుల నె 
అక్కడి (పభుత్వం విధించిన అక్రమ శాసనాలను వారు శాంతి 
యుతంగా (పతిఘటి స్తున్న తీరును గాందిీజీ ఆ లేఖలో విపులంగా 
వర్ణించాడు. హింసాత్మక చర్యల చ్వారా (బిటిష్‌ (పభుత్వాన్ని 
కూలదోసి భారతదేశానికి స్వాతం[త్యాన్ని గడించాలని నమ్మే ఒక 
భారతీయ విప్ప వవాది అడిగిన (పశ్నకు సమాధానంగా అహింనయే 
ఏనాటి కె నా ఫలిస్తుందన్న తన విశ్వాసాన్ని స్పష్టంగా వివరినూ 
టాల్‌ స్థాయ్‌ అతనికి ముందెన్నడో [వాసిన లేఖ “A Letter toa 
Hindoo” అనే చేరుతో (పచారంలో ఉన్నది. దానిని పునర్ము దించి 


eX 


ంచి పెట్టడానికి అనుమతించవలసినదని కూడా గాందీజీ తన లేఖలో 
టాల్‌ సాయ్‌ నరించాడు. 
(A) @ 


శీ2 గాంధీ సాహిత్య సమీశ 


ద&ిణ ఆ|ఫీక ఎట్రే సాగుతున్న సఈ్యా|గ హోోద్యమాన్ని గురించి 
తెలిసి తనకు చాలా సంతోషంగా ఉన్న దని, అక్క_డి “[పియసోదరు” 
లందరికీ చై వం తోడ్పడాలని తాను కాంతిస్తున్నా నని, హింసాత్మక 
విధానాన్ని ఖండిస్తూ తాను వాసిన “A Letter to a Hindoo” 
(పతిని గాంధీజీ పునర్ము| దించవచ్చునని, ధార్మికక _ర్హవ్యంగా సాగించే 
ప్రచురణలకు సంబంధించినంతవరకు పారితోషికం [పస _క్తి ఉండకూడ 
దని తన సమాధానంలో టాల్‌ స్థాయ్‌ |వాశాడు. అప్పుడే తన ఆ ప్ప 
మిత్రుడైన వ్లాడిమీర్‌ చెర్ట్‌ కావ్‌ పేర (వాసిన ఒక ఉత్తరంలో 
“టాన్స్‌వాల్‌ [ద&ిణ ఆ|ఫికా] హిందువు లేఖ నన్ను కదిలించింది” 
అని (వాశొెడు, 

తరువాత కొ”ొంతకాలంపాటు టాల్‌ స్థాయ్‌తో గాంధీజీ ఉ_త్తర 
(పత _త్తరాలు సాగించాడు. గాందిజీ (వాసిన వీంద్‌ సృంరొజ్‌ = 
Indian Home Rule - అనే పు _స్హకంలో పాళ్చాత్యనాగరిక తలో పొడ 
సూపిన లోపాల విమర్శ చక్కగా ఉన్నదని టాల్‌ సాయ (పశం 
సించాడు: “మీరు సఆ్య్య|గహోోద్యమం సాగిస్తున్న (టాన్స్‌ వాల్‌ 
ఎంతో దవ్వున ఉన్నట్లు తోచినా, మీక్ళషి అతిముఖ్య మైనది, (పపంచ 
మంతటికీ తప్పక మార్గదర్శకం కావలసినది” అని గాంధీజీకి |వాసిన 
ఒక ఉత్తరంలో తెలియ జేశాడు, 

ఆఆత్తరం |వాసిన కొన్నినాళ్ళశే - 1910 లో _ టాల్‌ సాయ్‌ 
మరణించాడు. అప్పుడు గాంధీజీ నడుపుతున్న Indian Opinion షతి 
కలో అచై పన గొర్చాంజలిలో “టాల్‌ స్థాయ్‌ ఈ యుగంలో జన్మించిన 
మవాపురుషులలో గణించదగిన-వాడని మాతమే మేము ఛావించడం 
లేదు. ఆయన మాకు మికిలి సన్ని హితుడు. మే మాయన బోధను 
మా కర్గమెనంతవరకు, మా శ_క్టిమేరకు అనుసరించడానికి [పయత్నిం 
చాము.... ఆయన మరణించలేదు. [పపంచంలో ఆయన చూపిన 
దారి ననుసరిస్తున్న _అసంఖ్యాకుల కృషిలో ఆయన జీవిస్తున్నాడు. 


ణి 


(8) భావసాగరమధనం ికి 


కొన్నాళ్ళకు ఆయన బోధ మానవజాతిలో మరింత విస్త తంగా 
వ్యాపిస్తుందని మా దృథఢవిశ్వాసం. పశుబలం పె ఆధారపడిన నేటి 
నాగరికత మానవునిలోని దివ్యత్వానికి పూర్తిగా వ్యతిరేక మెనదని 
ఆయన వెల్లడించాడు” అనే వాక్యాలు టాల్‌ స్థాయ్‌పట్ల గాంధీజీ 
అభిప్రాయాన్ని స్పష్టంగా |పతిఫలింప జేస్తున్న వి. 

గాంధీజీని టాల్‌ సాయ్‌ రచనలు విశేషంగా ఉ శ్రేజితం చేసిన 
మాట వాస్తవమే. అయితే టాల్‌స్టాయ్‌ దుష్ట |పభుత్వాన్ని శాంతి 
యుతంగా వ్యరక్తి (పతిఘటించే మార్గాన్ని నిన్చేశించాడే కాని 
సామూహికంగా (పజలు పాల్తొనే ఉద్యనుంగా సత్యా|గహా 
సూతాన్ని రూపొందించినది మా|తం గాంధిజీయే. టాల్‌స్టాయ్‌ 
దృష్టిలో అహింస అంశ ఏ విధమైన ఒత్తిడిని తీసుకురాకపోవడ మే. 
అహి౭సా సిధ్ధాంతాన్ని నిర్మాణాత్మకంగా, సామూహికంగా అన్వ 
యిరచే “విధానం టాల్‌ స్థాయ్‌ రచనలలో ఎక్కడా కనిపించదు. 
అందుకే 1982 లో జెనీవా నగరంలో ఒక సభలో “మీ సత్యా గహ 
సూ|త్రాన్ని టాల్‌ స్థాయ్‌ నుంచి హాకు (గోహించారా 2 అస అకరో 
(పశ్నించగా, పలువు రావిధంగా భావిస్తున్నారని, కాని అది పాఠశిక 
సత్యం మా|తమేనని గాంధీజీ సమాధాన మిచ్చాడు. 


ఆ రోజులలోస గాంధీజీని విశేషంగా [పభావితం చేసిన మరొక 
మేధావి జాన్‌ రస్కిన్‌. క శావిమర్శతోపాటు ఆర్థిక, సాంఘిక, నై తిక 
సమస్యల చై అనేక [గంథాలను రచించి జనాదరణాన్ని _ పొందిన 
ఇంగ్లీషు రచయిత రస్కిన్‌ తన రచనలలో సమకాలిక సమాజాన్ని 
నిశితంగా విమర్శిస్తూ వుండేవాడు. “మనం గుశక్టాలమీద. చేసే 
వ్యయంతో పోల్చి చూస్తే. (గంథఛాలయాలకోనం వెచ్చించే మొ త్తం 
ఎంత తకుyవ ?....ఆ మాటకు వస్తే ఈ దేశంలో నిలువవున్న మత్తు 


84 గాందీ సాహిత్య నమీక్ష 


పానీయాల విలువ ముందు దేశమంతటా ఉన్న (గంథాల పిలువ 
ఏపాటిది ? అని ఒక సందర్భంలో ఇంగ్లీషు [పజలను మందలించాడు, 
ఎనిమిది సంపుటాలలో (వాసిన Fors Clavigera అనే తలేఖాపరం 
పరలో నాటి ఆర్టిక విధానంలోని లోపాలను గురించి [పస్తావించి, 
కాయకష్టం చనుకొని (బతకడమే గౌరవ|పదమైనదని, అవసరాలను 
సెంచుకోకుండా నిరాడంబరంగా జీవించడమే వాంఛనీయమని 
[పబోధించాడు. 

ఈ ధోరణిలోనే రస్కిన్‌ అర్థశాస్తాభనికి సంబంధించిన |పాథమిక 
సూ[తాలను చరే)స్తూ Unto this Last 3 (గంథాన్నీ రచించాదు. 
అది మొదట 18560 లో Cornhill Magazine © పత్రికలో భారా 
చాహిొకంగా ' వెలువడ నార ంఫీంచరిర్క్‌ - కాని రసిన్‌ వెల్లి డిస్తున్న 
అ|పియసత్యాన్ని పాఠకు లనేకులు భరించలేకపోవడంవల్ల ఆ పత్రి 
కలో దానిని అచ్చు వేయడం మధ్యలోనే నిలిపివేశారు. “నెతుటితో, 
కన్నీళ్ళతో |వానిన వాత అది అని గాంధీజీ తరువాత దానిని 
(పశంసించాడు. 

కిన్తు చెప్పిన ఒక నీతికథలోని “Iw॥॥ give unto this last, 
Cven as unto thee” _ & చవరివ్య కి కి కూడా “నేనుని కిచ్చినశే 
ఇసాను - అనే వాక్యం నుంచి రస్కిన్‌ తన పు స్తకానికి చేరు నెంచు 
కొన్నాడు." ఆ కథ కొత్త నిబంధనలోని మత్తయి నువా ర్త 90S 
అధ్యాయంలో ఉన్నది. ఒకనా డొక భూస్వామి తన (దాకతోటలో 
పనిచెయ్యడానికి కొందరు కూలీలను ఉదయపువేళశే కుదురు ఎ 
కొన్నాడు. తరువాత శెండు, మూడు గంటల కొకసారి కూడలి 
లోనికి వెళ్ళి మరికొందరు కూలీలను వెదికి తీనుకువచ్చాడు. ఇక ఒక 
గంటలో సూర్యా స్తమయ మవుతుందనగా కూడా కొందరు కూలీలను 
కుదుర్చుకొన్నాడు. కాని చివరకు వారికి కూలి నిచ్చెటప్పుడు మా|త్రం 
వారు పని (పారంభించిన వేళతో నిమి తం లేకుండా అందరికీ 


భావసాగరమధథనం లర్‌ 


సమానంగా కూలి నిచ్చాడు. అప్పుడు ఉదయంనుంచి మండుఖుండలో 
శ్రమించిన కూలీలు తమకు మిగిలినవారి కంటి ఎక్కువ కూలి 
ముట్టడం స్యా యమని వాదొంచగా, ఆ యజమాని వారి జట్టు వెద్దను 
పిలిచి, “నను మీ శేమీ అన్యాయం చేయలేదు. ముందుగా ఒప్పుకొన్న 
(పకారం మీ కిస్తానన్న కూలి మీకిచ్చాను. ఈ చివరివ్య కికి కాడా 
నేను నీ కిచ్చినశ్లు ఇస్తాను. నాధనాన్ని నా ఇష్టానుసారం చేను విని 
యోగించడం అన్యాయమా? సేనితరులనై దయచూపిశతే మీ 
రసూయపడడ మెందుకు *” అని అంటాడు. దేవుని పాలనలోకూడా 
ఈ విధంగానే జరుగుతుందని ఆ కధ దD్జా కీస్తు బోధించాడు. 
దేవుని (పేమ ననుభవించడానికి అందరికీ సమానమైన అధికార మున్న 
దని, కలవానితోపాటు కడగొట్టువానికి కూడా ఆయన పాలనలో 
ఆధారం చూపడం జరుగుతుందని ఆ కథ సూచిస్తుంది. వ_ర్రమాన 
సమాజంలో కష్టించి గడించగలిగినవానితోపాటు (తాణ లేనివాని 
సంకేమానికికూడా తగిన ఏర్పాటు జరగాలని తన (గంథంలో 
రస్కిన్‌ వాదించాడు గనుక సాభి|పాయంగా దానిక Unto his Last 
అన్న "రును |కీన్తుకథనుంచి తీసుకొన్నాడు. 


ఆ |[గంథంలో రస్కిన్‌ వేతనాలను గురించి, ఉద్యోగావకాశా 
లను గురించి, శాసనాల ద్యారా వేతనాలను నిర్ణ యించడాన్ని 
గురించి, సంపదను గురించి చర్చించాడు. “నీ చేతిలోని బంగారు 
కాసు విలువ నీ పొరుగువాని దగ్గర అటువంటి కాను లేకపోవడంమీద 
ఆధారపడివుంది. అతని కా నాగాం అక్కర లేనినాడు నీకుకూడా 
అది నిరుపయోగమే. నీ పొరుగువాడు దరి[దుడై శే, కొన్నాళ్ళుగా 
నిరుద్యోగియితే నీ కానుకు విలువ ఎక్కువ. దీనిని బట్టి ధనాన్ని 
అపేషించడానికి మూలకారణం ఇతరులశై అధికారవాంఛయేనని 
స్పష్ట మవుతున్న "దని రస్కిన్‌ (వాశాడు. “ఒక నునిషికి లభించినది 
మరొెకనికి లభించ్దన్న సంగతిని సంపన్నులు విస్తరించరాదని, వారు 


శీ6 గాంధీ సాహిత్య నమీశత 


విలాసమయ జీవితాన్ని విడనాడి “పేదవారికి కూడా భు క్లి గడవ 
డానికి తగిన అవకాశం కల్పించాలని, సమాజంలో చివరి వ్య_్తికి 
కూడా కలవానివలెనే అన్నపానీయాలు, భ|ద్రత |ప్రా_ప్హం కావాలని 
రస్కిన్‌ చివరకు పాఠకులకు విజ్ఞ ప్తి చేశాడు. సం|పదాయవాదుల 
కీ అభిపాయాలు రుచించలేదు. 

గాంధిజీ ఇంగ్లండులో చదువుకొంటున్న రోజులలోనే శాకా 
హోర [పాళశస్తా్యన్ని గురించి పె(నీ సాల్ట్‌ |వానసిన పుస్తకం ద్వారా 
రస్కిన్‌ “పేరు విన్నాడు గాని, అతని రచనలను మొదట చదివింది 
మా|తం ద&ిణ ఆ|ఫికాలోనే, 1904 &* Indian Opinion ప|తిక వ్యవ 
హారాలను న్వయంగా పరిశీలించడానికి గాంధీజీ ర లులో జోహానెస్‌ 
బర్గ్‌ నుంచి డర్బాన్‌ నగరానికి బయలుదేరాడు. వీడో)లు చెప్ప 
వచ్చిన నవాచరుడు హౌె/నీ పోలాక్‌ (పయాణంలో డగాంధిజీకి 
కాలకేపం కోనం రసి న్‌ _వాసిన Unto this Last పు_స్తకాన్ని 
చేతి కిచ్చాడు. “ఇది నీకు తప్పక నచ్చుతుంది” అని పోలాక్‌ 
అన్నాడు. చి_లు[పయాణంలో గాంధీజీ ఆ పుస్తకం చదవడం 
మొదలు పెట్టాడు. ఇక మధ్యలో దానిని మూసి వేయలేకపోయాడు, 
ఆ పుస్తకం ఆయనను అంత అధికంగా ఉ తేజితం చేసింది. చిలు 
డర్నాన్‌ చేరేసరికి సాయంకాల మయింది. ఆ రాత్రి గాంధీజీకి ని|ద 
పట్టలేదు. ఆ పు_స్తకంలోని ఆదర్భాల ననుసరించి వెంటనే తన జీవిత 
విధానాన్ని మార్చుకోవాలని నిశ్చయించుకొన్నాడు. రస్కిన్‌ రచన 
లను తా నంతకుముం దెన్నడూ చదువలేదని, UnNt0 his Last 
గ్రంథం తణాలమీద తన జీవితంలో గణనీయ మెన మార్పును తీనుకు 
వచ్చిందని గాంధిజీ వాశెొడు. తరువాత గుజరాతీ భాషలో 
“నరోరందోయం”” అనె పేరుతో ఆ పుస్తకానికి సంతఊపానుసరణం 


భావసాగరమధథనం 87 


ఆత్మకథలో ఆ పు_స్హక[పభావాన్ని గురించి ముచ్చటిస్తూ, 
రస్కిన్‌ రచెరటిన ఆ ఉద్గగంథంలో నా హృదయాం 
తరంలో బలంగా వేళ్ళు పాతుకొన్న విశ్వాసాలు (పతి 
ఫలించడంచేతనే అది న న్నంతగా ఆకర్షించి నా జీవి 
తాన్నే మార్చగలి గిందని నా నమ్మిక. మానవ మసి 
మృ్యంలో ని|దాణంగా ఉన్న మంచిని మేెలుకొలుప 
గలిగినవాడే కవి. మనుష్యుల బుద్దివికాసంలో తార 
తమ్యా లుండడంవల్ల అందరినీ కవులు సమానంగా 
ఉ_తేజితం చేయలేరు. 


హరు రు సున ముం న' 


నా కర్గమైనంతవరకు Unto this Last బోధించే 
సిద్ధాంతా SATS 


1. వ్యక్తి మేలు మొ_త్తం సమాజం మేలులో ఇమిడి 
వున్నది. 

౨, “పని చని .ఈక నార్జి ంచే హక్కు అందరికీ సమా 
నము గనుక తారకుని కర్నకు, న్యాయవాది పనికి 
విలువలో భేదమెమీ లేదు. 


శి. వ్యవసాయం, కుటీర పరి|శమలవంటి పనులలో 
కాయకష్టం చేసే (శ్రమజీవి [బతుకే సార్థక మైనది. 


ఈ సిద్ధాంతాలలో మొదటిది” నాకు లిసినదే, 
రెండవది కొంత అస్పష్టంగా సు1రించింది. కాని 
మూడ వది ముందెన్నడూ తట్టలేదు. Unto this Last 
చదివిన తరువాత ఈ రెండవ, మూడవ సిద్దాంతాలు 
మొదటి సిద్ధాంతంలో లీనమై వున్నవని నాకు విస్సష్ట 
మయింది. తెల్లవారగానే ఈ సిద్ధాంతాలను వెంటనే 
జీవితంభో ఆచరించాలనే సంకల్పంతో లేచాను 


ఆని గాంధీజీ (వాశాడు, 


లీక గాంధీ సాహీత్త్య సమీళ 


తన హృదయంలో అప్పటికే స్థిరంగా నాటుకొన్న ఆదర్శాలు 
రస్కిన్‌ |గంథంలో' అభివ్య క్షం కావడం చేతనే ఆరచన తన కంతట్‌ 
ఉ తెజాన్ని కలిగించిందని, వెంటనే ఆచరణకు (పెళేపించిందని 
గాంధీజీ అన్న మాట ముఖ్యంగా గమనించదగినవె. ఎందుకంళే 
రసి-న్‌ (గంథాన్ని ఆయన సరిగా అర్థంచేసుకో లేదని, రెండవ 
సిద్ధాంతం దానిలో లేనేలేదని, మూడవది ఉన్న దనడం కూడా సండే 
హాస్పదమేనని, రస్కిన్‌ [వాతను గాంధీజీ తన విశ్వాసాల కను 
గుణంగా అర్థంచేనుకొన్నాడని, నిజానికి స్యయంగా కోరి నంపదను. 
త్యజించి కృషివలుడై న టాల్‌ స్థాయ్‌ ఆదర్శం, ఆ కాలంలో ఎడ్వర్డ్‌ 
కార్పెంటర్‌ |పచారం చేసిన ని రాడంబకబీవననసూ తం, మెరియన్‌ 
హిల్‌ నెనున్న (ట్రాపిస్ట్‌ ఆ[శమంలో తాను . నందర్భించిన డ్రై_న్హ్లవ 
సన్నారినుల జీవితవిధానం, సనాతన భార తీయసం [ప దాయమైన 
ఆ(్రమవాసం, ఉమ్మడి ఆస్తిని గురించి హిందూ ధర్భళాన్త్రంలో 
తాను చదివిన సూతం ఏకమె ఈ మూడు సిద్దాంతాల రూపాన 
వ్య_క్షమయ్యా్యయని (ఫీ యాన్‌. చేసిన విమర్శలో" కొంత నిజం 
లేకపోలేదు. 

లూయీ ఫిషర్‌” కూడా ఈ సిద్దాంతాల . ఉనికిని గురించి 
చర్చిన్తూ, రస్కిన్‌ (గంథంలో “మధ్యతరగతికి. చెందిన వ్య_క్టి తన 
క_్తితోనో, కలంతోనో, శస్త్రచికిత్స కవసరమ యే పరికరంతోనో 
దేశానికి సేవ చెసిన శ్లే, శ్రామికుడు తన పారతో దేశానికి నేవచేసాడు” 
అనే వాక్య మొకటి ఆన్న దని, ఆ వాక్యంనుంచి గాంధీజీ రెండవ 
సిద్ధాంతాన్ని. .ఊహించాడని, అయిశే రస్కిన్‌ వారి పనులకు 
“విలువలో ఛేదమేమీ లేదని (వాయలేదని, - నిజాని కతడు మను 
ష్యులమధ సమత్వం అసంభవం గనుక వ్య త్వాసాలను తొెలగించడానికి 
సంపన్నులు నీతిమంతులై లేనివారికి ఉదారంగా తోడ్చడాలని అర్జించా 
డని (వాశాడు, 


| 
| 
] 
i 
3 
| 


భావసాగరమధనం 89 


గ్రామికజీవరమే |శ్రేష్ట్రయెనదనే మూడవ. సిద్ధాంతం రస్కిన్‌ 
తత్వానికి పూర్తిగా అనుకూల మైనదె కన Unto this Last (గంథంలో 
ఎక్కు డా ఆ అభి పాయం వ్యక్కం కాలేదని, సంపన్నులు ఆహారం తగ్గించి 
ఎక్కువగా |శమించడం చారికి ఆరోగ్యదాయకమనీ, పేదవారికి 
(శమ తగ్గి ఆహారం ఎక్కువగా లభి సే ఎంతె నా శాగుంటుందనీ 
మాతం ఒక అధోజ్ఞాపికలో రస్కిన్‌ (వాశాడని, - ఆ సూచన యే 
గాంధీజీ ఊహించిన మూడవ సిద్దాంతానికి ఆధారమని కూడా లూయీ 
నస్‌ - వ్యాఖ్యానించాడు 

ఈ సందర్భంలో రస్కిన్‌ రచనల |పభావం టాల్‌ స్థాయ్‌నై 
పనిచేసిందని, టాల్‌స్థాయ్‌ అలవరచుకొన్న జీవితవిధానాన్ని గురించి 
చదివి రస్కిన్‌ ఎంతో హౌర్షి ంచాడని, - నాటి పాశ్చాత్య నాగరకతను 
ఖండించిన మనీషు లందరిలోనూ ఈ అభి పాయాలు వ్యాపించాయని 
గురించడం అవసరం. - తన మనస్సులో అప్పటి రూపొందిన 
భావాలను గాంధీజీ. స్పష్టంగా గుర్తి ంచడానికి Unto this Last పఠనం 
తోడ్చడిం దన్నమాట. చాలాకాల మైన తరువాత - 1946 అక్టోబర్‌ 
నెలలో - మాట్లాడుతూ, “ఆ పుస్తకం నాలో మవాత్తర పరి 
కామాన్ని కలిగించిండి” అని ఆయన అన్నాడు. ఆ పుస్తకం చదివిన 
వెంటనే ఆయన Indian Opinion ప|తిక కార్యాలయాన్ని , ము[దా 
శాలను |శామికజీవనాని కనువై న కే|శత్రానికి మార్చాలని, దానిలో 
పనిచేసేవారందరూ అక్కడ నివసిస్తూ, స్వయంకృషిమీదనే ఆధార 
పడి నిరాడంబరమైన జీవితం గడపాలని, . జాతి విచక్షణ లేకుండా 
అందరికీ వేతనం సమానంగా ఉండాలని నిర్ణ యించి, తన అనుచరుల 
సహాకారంతో ఖనిక్‌ ఏ కే (తంలో ఈ ఆదర్భాలను ఆచరణలో సాధించ 
గలిగాడు. 

రస్కిన్‌ - [గంథాన్ని తాను చదివిన 49 పళ్ళ తరువాత - 
1946 ళో. _ “మానవజాతి పురోగమినూూ సర్వసమానశ్వాన్ని , 


40 గాందీ సాహిత్య నమీకు 


సౌ(భా(తాన్ని సాధించాలంశే అ|శువులతో, రుధిరంతో విరచిత మైన 
Unto this Last సిద్దాంతాన్ని పాటించాలని గాంధీజీ అన్నాడం"ు, 
ఆయనను ఆరచన ఎంత గాఢంగా ఊఉ శ్రేజితం చేసిందో అర్థ 
మవుతుంది. 

అయితే ఆ [గంథంలో రసిిన్‌ వ్య_క్షం చేసిన అభి పాయా 
లన్ని టినీ గాంధీజీ ఆమోదించలేదు. సంపన్నులకంశు, మేధావుల 
కంకు |శమజీవులు తక్కువ వారనీ, సామర్థ్యం లేదు గనుక రాజ 
కీయాధికారం వారికి ఉండకూడదనీ రస్కిన్‌ భావించాడు. జొయాన్‌ 
బొందురాంట్‌ !0 నూచించినట్లు, రస్కిన్‌ సామాన్య పజలకు 
'న్యాయం' చేకూరాలని అభిలపించాడు గాని వారి సామర్థ్యాన్ని 
గు_ర్జించలేదు. గాంధీజీ [పతివ్య కి ముఖ్యుడని, సర్వజనుల అభ్యు 
దయమే సంఘం చరమలక్షరం కావాలని విశ్వసించాడు. (పతి వ్య క్తి 
న్యాయాన్ని సాధించుకోవడానికి తగిన నాధనాన్ని - కూతా, నిర 
శించాడు. ఊహాగా రసి,న్‌ గంథంలో ఉన్న ఆద ర్భాన్ని [కియలో 
సాధించే మార్గాన్ని గాంధీజీ చూపగలిగా డన్న మాట. 


ఆ దశలోనే గాంధీజీ తన ఆశయాలను, కార్యాచరణ విధా 
నాన్నీ రూపొందించుకోవడానికి కొంతవరకు కారకుడై న మరొక 
రచయిత పానీ డేవిడ్‌ థారో. భారతీయ త _త్ల్వ్వశళా( స్త్ర విశిష్టతను 
గుర్తించి అమెరికన్‌ మేధావి రాల్ఫ్‌ వాల్లో ఎమర్సన్‌ 19 వ శతా 
బ్రంలో వేదాంతబోధను తన దేళన్థులకు పరిచయం చేయడానికి 
దప్రీయత్నించాడు. ఎమర్భన్‌ న్నే హితుడు థొరో కూడా భగవదితను, 
విషుపురాణాన్ని ఇంగ్లీషు అనువాదంలో చదివి హొర్షి ంచాడు, అంతః 
కరణ [పబోధాన్ని అనుసరించి వ _రించాలని,  అన్ఫుల దూషణ 
భూషణ తిరసాా._ రాలను లెకి ంచకూడదని విశ్వసించిన ఆదర్భవాది. 


భావసాగరమధనం 41 


థౌరో. యం[తాలనై ఆధారపడిన ఆధునిక నాగరకత అనర్గదాయ 


కంగా పరిణమిస్తున్నదని నిశితంగా విమర్శించి, తాను (పక్ళతి కతి 
సన్ని హితంగా, [పశాంతంగా, నిరాడంబరంగా జీవించాడు. జానీసల 
వ్యవస్థకు బాసటగా నిలిచిన అమెరికన్‌ (పభు త్వాన్ని శాంతియుతంగా 
(పతిఘటించాలని నిశ్సయించుకొని, (పభుత్వానికి పన్ను చెల్లించ 


డానికి నిరాకరించి, థొరో కారాగారవాసశికను కూడా అనుభ 


వించాడు. (పభుత్వం తమ ఆశయాలకు వ్యతిరేకంగా వ్యవహారిస్తు 
న్నప్పుడు దానికి లోబడకూడదని, శాంతియుతంగానే దాని సేెది 
రించాలనే తన ఆశయాన్ని వివరినూ “O॥ the Duty of Civil 
Disobedience” ©3 వ్యాసాన్ని థొరో రచించాడు. 


ఆ వ్యాసంలో “వ్యకి పఠణాననై నా తన అంతకరగానికి 
లేళమాత్రమైనా వ్యతిరేకంగా [పభుత్వ శాసనాన్ని పాటించి తీరాలా? 
అయితే అందరికీ అంతఃకరణం ఎందు కున్నట్లు? మనం మనుష్యులు గా 
జీవించడం (పధానం. పౌరులుగా జీవించడం మాట తరువాత చూసు 
కోవచ్చును. శాసనాన్ని శిరసా వహించడం కం తె ధర్మాన్ని గార 
వించడం ముఖ్యం. నాకు ధర్శమని తోచిన పనిని నేను శేయడమే 
సమాజంపట్ట నా విధిని నిర్వహించడమని నా అధి పాయం” అని 
థర“ స్పష్టం చేశాడు. వైగా “అ[కమంగా పౌరులను చెరసాలలో 
నిర్భంధించే (పభుత్వ వ్యవస్థలో చెరసాలయే నీతిమంతునికి తగిన 
నివాసస్థానం” అనికూడా (వాశాడు. దతీణ ఆ|ఫికాలో గాంధీజీ 
సత్యా |గ హోోద్యమం నిర్వహించిన కాలంలో తన మార్గం విశిష్ట మెన 
దని, ఫల[పద మైనదని ఆయన శేర్చడిన విశ్వాసం బలపడడానికి థొరో 
వ్యాసం కూడా కొంత తోడ్చడింది. 


చెరసాలకు వెళ్ళడాని కై నా సిద్దు శాంతియుతంగా (పభు 
త్యాన్ని [పతిఘటించే విధానాన్ని థొరో రూపౌొందించాడని, గాందీజీ 


42 గాంధీ సాహిత్య నమీత 


దాని ననుసరించాడని వ్యా _ప్తిలో ఉన్న అభి పాయం మాతం 
పూర్తిగా నిరాధారమెనది. అహింసాసూ తాన్ని గాంధీజీ పరమ 
ప్రమాణంగా స్వీకరించి తన  ఉద్యమస్వరూపాన్ని తదనుగుణంగా 
రూపొందించుకొన్న తరువాతనే ఆయన థొరో వ్యాసాన్ని చదవడం 
తటస్థించింది. పానీ సాల్ట్‌ అనే ఇంగ్లీషు సన్న హితునికి (వాసిన ఒక 
లేఖలో నేను సత్యా గహోోద్యమం సాగి స్తూవుండగా-1907 లో 
ననుకొంటాను-థొరో [వాసిన “Civil Disobedience” అనే వ్యాసం 
చదవడం తటస్థించింది. e వ్యాసం నన్ను అమితంగా ఆక రించింది. 
దానిలో కొంతభాగం అనువదించి అప్పుడు నేను (పకటినున్న Indian 
Opinion ప|తికలో అచ్చువేశాను” అని గాంధీజీ వాశాడు. The 
Servants of India Society &8 చెందిన కోదండరావుకు (వాసిన మరొక 
లేఖలో కూడా దతిణ ఆ|ఫీకాలో (పభుత్వాన్ని (పతిఘటించే 
ఉద్యమం |పారంభవెన కొంతకాలం తరువాతనే తాను థొరో వ్యాసం 
ఉఇదినావని, అప్పటికి ఆ ఉద్యమాన్ని “Passive Resistance” నే 
నారుతే వ్యవహారిన్తూవుండేవారని, గుజరాతీ పాఠకులకోసం 'సత్యా 
(గహ' మనే పదాన్ని రూపొందించడం జరిగిందని, థొరో వ్యాసం 
చదివిన. తరు వాత ఇంగ్లీషు పాఠకులకు తమ ఉద్యమాన్ని గురించి 
(వా సేటప్పుడు “Civil Disobedience” అనే “పేరును కొన్నాళ్ళు ఉప 
యోగించామని, అయితే ఆ రు తమ ఉద్యమస్వరూపాన్ని స్పష్టంగా 
సూచించలేదు గనుక కరువాత “Civil Resistance” లచే చరును 
వాడామని, మొదటినుంచీ తమ ఉద్యమానికి అహింస సాతివదికగా 
ఉన్నదని ఆయన (వాశాడు, 


మరొక సందర్భంలో ోభారతరేశంలో చేను సాగించిన జానీ 
యోద్యమంై నిశ్చయంగా థొౌొరో ఆశయాల (పసభావం ఉన్నది” 
అని గాంధీజీ అన్నాడు: అయిశే థొరో పదో ఒక నూతనమార్లాన్ని 
కని వెట్టి లోకానికి (పసాదించాడని, - భారతీయులు కోరి*దాని ననున 


భావసాగరమధనం 4కి: 


రించారని చెప్పడం ఆయన అభిమతం కాదు. ఒకనాడు హాస్య" గా 
rn ఏకీభవించనప్పుడు నా భార్వ అవలంవించే వె ఖరినుంచి నను 
సత్వ్యాగవాత త్వం నేర్చుకొన్నా”నని ఆయన మిల్లీ పోలాక్‌తో 
అన్నాడు. సత్య|వతాన్ని పాలించే వ్యకి ఇతరుల ఖండనమండో 
నాల నెంతమా|తం లెక్కి-చకుండా అంతఃకరణ పరణ ననుసరించి' 
జీవించాలని, దౌష్ట్యానికి లోబడక శాంతియుతంగా (పతిఘటించాలని,. 
ఏ త్యాగానికె నా సిద్దం కావాలని గాంధీజీ విశ్వసించాడు. తన 


విశ్వాసం పటిష్షం కావడానికి థొరో రచన కూడా ఉపకరించింది. 


ఒకప్పుడు తన మౌలిక విశ్చాసాలను గురించి మాట్లాడుతూ, 
“గాంధథివాదమంటూ పక్యేకంగా ఏదీ లేదు. ఒక నూతనతత్వాన్ని 
కాని, _. శాఖను కాని నేను స్థాపించడం లేదు. ఏదె నా సూతన 
సిద్ధాంతాన్ని [పతిపాదించానని నే నెన్నడూ అనలేదు. |[పపంచానికి 
నేను (కొత్తగా బోధించే దేమీ లేదు. సత్యం, అహింస కులగిరులవలె 
(ప్రాచీనమెనవి” అని గాంధీజీ స్పష్టంగా చెప్పాడు. చిన్న నాటనే 
ఆయనలో  భావమధథనం [పారంభ మయిందని, జీవితాన్ని ఆయన 
సత్వళోధనగా భావించాడని ఆత్మకథవల్ల స్పష్టమవుతున్నది. |పాచ్య్చ 
పాశ్చాత్య సాహిత్య సంస్క్ఫతులలో ఆ శోధన కనుకూలించే [పశ _స్త 
సూత్రాలను స్వీకరించి ఆయన తన జీవితవిధానాన్ని రూపొందించు 
కొని, అసంఖా్యాకజనానికి దారి చూపాడు. 


3 


ప తికాలేఖనం 


భావవ్యా సిక, (పజాసెవకు పత్రికలు శ_క్టిమంతమెన సాధనాలని 
గు_ర్దించి గాంధీజీ ప|త్రికారచన కుద్యమించాడు. |పజాహితజీవనానికి 
అంకిత మైన వ్యక్తులు షతిక లకు (వాయడం, స్వయంగా షతికలను 
నడవడం  సం|పదాయంగా వస్తూనేవున్నది. మార్గరీటా బార్‌ష్న్స! 
ాసినట్టు “భారతదేశంలో -రజా రామమోహాన్‌ రాయ్‌, శకేళవ 
చంద gn గోపాలక్ళష్ల గోఖలే, బాలగంగాధర తిలక్‌, ఫిరోజ్‌ పా 
మెహాతా, దాదాభాయ్‌ నౌరోజీ, సురేంద్రనాధ ెనర్తీ, సి. వై. 
చింతామణి, మోహానదాస్‌ గాందీ, జవవార్‌ లాల్‌ నెహూ వంటి 
(దఖ్యాతనాయకులు నై_ తిక (పమాణాలను గురించి తమ భావాలను 
(పజలలో వ్యాపింప జేయడానికి షృతికలను సాధనంగా చేను 
కొన్నారు,” 

గాంధీజీ విశిష్టత ఆ రంగంలో [పతిఫలించి, పత్రికా పచురణలో 
ఉ_త్తమ[పమాణాన్ని నెలకొల్సి, అనేకులకు మార్గదర్శక మయింది. 
రచయితగా గాందిజీ క్భృషిని పరిశీలించాలం శే ముఖ్యంగా ఆయున 
కావించిన పత్రికా లేఖనం దృష్టిని సారింపవలసివుంటుంది. గాంధీ 
సాహిత్యనూచిక పీఠికలో? సంకలనక ర్ల ధర్శవీర "పేర్కొన్నట్లు 
గాంధీజీ (పత్యేకంగా (గంథఛాలంటూ వాసినవి చాలా తక్కు_వ. 


పత్రికా లేఖనం 45 


(పజాహితాని కే అంకితమైన తన జీవితకాలంలో ఆయన వరుసగా: 
The Indian Opinion (1903 ర 1914), Young India (1919 దు 
1982), Harijan (1988 క్ర 1948) అనే మూడు వారప|తికలకు 
సంపాదక బాధ్యత వహించాడు. ఆ పతికలు వెలువడుతున్న కాలంలో" 
ఆయన ఏమి (వాసినా ముందుగా ఆ రచన ఆ వత్రికలలోనే అచ్చ 
య్యేది. ఆయన రచనలలో అతి పశ _స్హమైన ఆత్మకథ కూడా మొదట. 
పత్రికలలో ధారావాహికంగా వెలువడి, తరువాతనే పుస్తకంగా 
(పకటిత మయింది. ఆయన "పేర అఖై న పు స్తకాలలో అధికభాగం 
వివిధాంశాల పె ఆంరున అప్పుడప్పుడు పత్రికలలో (ాసిన వ్యాసాల. 
శకలాలను ఇతరులు సంకలనం చేసి పు నకరూపాన [(పకటించినవే.. 
అందుకే రచయితగా గాంధీజీ కృషిని గురించి |పస్తావించడమంశే 
ముఖ్యంగా పత్రికారచయితగా ఆయన. సేవను [పశంసించడ మే, 
అవుతుంది. 


ప్మత్రికారచయితగా తరువాత [పపంచఖ్యాతి నార్హించిన గాంధీజీ 
పందొమ్మి చేండ్ల్డ వయస్సు వచ్చేవరకు ఎన్నడూ పత్రికలను చదువనే 
లేదట. న్యాయశాస్త్రా ధ్వయనం కోసం ఇంగ్లండు వెళ్ళిన తరువాతనే 
ఆాను వార్తాప, తికలను తెరిసా చదివినట్లు ఆత్మకథలో ఆయన 
చెప్పుకొన్నాడు. అక్కడ ఆయనకు నిత్టం ప తికలను Eon 
చదవడం అలవా టయింది. తన తల్లీ కిచ్చిన వాగ్దానం మెరకు శాకా 
హోరెగా జీవిస్తూ, లండన్‌ నగరంలోని శాకాహారుల నంఘంలో ఆయన 
సభ్యుడు కావడంతో ఆసంఘం పతాన వెలువడే The Vegetarian 
అనే పత్రికలో వ్యాసాలు [వాసే అవకాశం ఆయనకు లభించింది. 
ఇంగ్లండులో నివసించిన మూడేండ్లలో ఆయన ఆ ప|తికలో తొమ్మిది 

భారతదేశంలోని శాకాహోరులను గురించి గాంధిజ్లీ |వాసిన 
వాసం The Vegetarian ప|తికలో 1891 ఫి[బవరి సాటి 


46 గాందీ సాహిత్య నమీత 


సంచికలో వెలువడింది. అదే పత్రికలలో అచ్చయిన ఆయన తొలి 
రచన. మన చెశాన్ని స్వయంగా చూడని ఇంగ్లీషువారు భార 
'తీయులందరూ శాకాహోరులని భావిస్తూవుంటారని, కాని అది నిజం 
కాదని, - అయిేే పాశ్చాత్యశా కాహారులలోని అతివాదులవలె భార 
తీయ శాకావోరులు జంతుసంబంధమైన ఆహోరమనే శంకతో పాలను, 
వెన్నను కూడా వర్ణించడం లేదని, పాలు పిదికినంత మా(తాన ఆవు 
[పాణాని కేమీ భంగం కలుగదు గనుక వారు (బతితో పాలను ఉప 
వాసదినాలలో కూడా ఆహారంగా స్వీకరినూవుంటారని, ఆవుపాలు 
పిదకే దృశ్యం భారతీయక'వి త్వానికీ, చితలేఖనానికీ వర్గ వస్తు 
వయిందని ఆయన ఆ వ్యాసంలో వాళాడు, 

ఆ పత్రికకు |[వాసిన మరొక వ్యాసంలో గాంధీజీ దనరా, 
దీపావళి, వోలీపండుగల వేడుకలను వర్షించాడు. హోోలీనాడు 
కొందరు ఉత్సవసంరంభంలో వివళులై మాటలలోనూ, చేతలలోనూ 
అసభ్యంగా [పవ _ర్తిస్తారని, అయితే విద్యావ్యా ప్తివల్ల, నాగరకతా 
వికాసంవల్ల కమంగా అట్టి సంఘటనలు తగ్గిపోతున్న వని చెప్పగిలుగు 
తున్నందుకు తనకు కొంత ఓచార్చుగా ఉన్నదని |వాశాడు. మన 
దెళంళో ఆహోరంగా వినియో గమ య్యే వివిధపదార్థాలను గురించి 
ఇంకొక వ్యాసం వాశళాడు, 

స్వదేశానికి మరలివచ్చేటప్పుడు నౌకాయా(తలో తనకు తట 
స్థించిన అనుభ వాలను వర్శిన్తూ గాంధీజీ మరొక వ్యాసం [వాశాడు. 
తాను శాకాహోగి కావడం వల్ల ఓడలో తన కేయే ఆహారపదార్థాలు 
లభ్య మైనవో వర్ణించాడు. అంతే కాదు. ఆ పయాణంలోనే గాకా 
హోర (పాళశస్తాన్ని గురించి ఒక ఉపన్యాస మివ్వడానికి కూడా 
ంసిద్దు డయ్యాడు కాని ఆ (పయత్నం కొనసాగలేదు. అయినా 
రుత్సాహపడక ఒకరిద్దరు |[పయాణికులతో శాకాహారాన్ని గురించి 
చర్చించాడు. ఆయన చెప్పిన మాటలను వారు ఓపికగా విని “నీ 


£9: er 


పత్రికా లేఖనం 47 


వాదమైకె యు క్తి యు.క్షంగాశనే ఉంది. కాని మా (పన్తుతాహోరం 
మాకు హితవుగా ఉన్నంతవరకు మేము నీ శాకావోరం జోలికి 
రాము” అని చెప్పారట. ఆ నాటి అనుభ వాలను వర్ణించే ఆ వ్యాసం 
కూడా 1892 ళో The Vegetarian ప|తికలోనే అచ్చయింది. అప్ప 
టికి గాంధీజీకి ఇంగ్లీషు భావ పూర్తిగా స్వాధీనం కాలేదు. ఆ తొలి 
రచనలలో ౫ై లిలో గాని, ఇతివృత్తాలలోగాని (పక్యేకత కనిపించదు, 
కాని పతికా రాచనలో (పథమ పాఠాన్ని ఆయన ఇంగ్లండులోనే 
నెర్చుకొన్నాడని మాతం వాటివల్ల స్పష్ట మవుతుంది. 

న్యాయవాదిగా ఆయన 189కి లో దతిణ ఆ(ఫికా వెళ్ళాడు, 
ఆ దేశపు [పభుత్వం అక్కడ స్థిరపడిన భారతీయులపట్ల చూపుతున్న 
జాతి విచకణ విధానానికి బాధపడి, వారి వాక్కులకోనం రాజ 
కియోద్యమంలో పాల్గొన్నాడు. దతిణ ఆ|ఫికాలోని భారతీయుల 
సమస్యను (ప్రపంచ [పజల దృష్టికి 'తెవడంకోసం ఆయన అప్పు డే 
కరపత్రాలను, పత్రికలలో  పచురణార్గం లేఖలను, వ్యాసాలను 
రచించడం మొదలుపెట్టాడు. ఆ సందర్భంలోనే The Times of India 
సంపాదకునికి |వాసిన ఒక లేఖలో “ఆత్మరకుణకు మాకు |పచారమే 
అత్యు_త్తమసాధనం. అదే మా ఏశై కసాధనం కూడా నేమో” అని 
తెలియ జేశాడు. 


సుప్రసిద్ద చెళభక్తుడు దాదాభాయ్‌ నౌరోజీ 1890 లో 
ఇంగ్లండులో India నే ష్మతికను స్థాపించాడు. లండన్‌ లో చదువు 
కొంటున్న రోజులలోనే గాంధీజీకి దాదాభాయ్‌ నౌరోజీతో పరిచయ 
మెర్చడింది. ఆ పతికకు గాంధీజీ దకిణ ఆఫికానుంచి_ విలేఖరిగా 
కూడా వ్యవహారించాడు. అక్కడి భారతీయయుల స్థితిగ తులను ఇంగ్లీషు 
(పజలకు తెలియజేయడానికి ఆ విధంగా ఆయనకు చక్కని అవకాశం 
దొరికింది. ఆ కాలంలోనే గాంధీజీ మన దేశంలోని అనేకప తికలలోనూ, 
ఆ|ఫికాలోని The Natal Mercury $063 పతికలలోనూ తరచుగా 


48 గాందీ సాహిత్య నమీక్ష 


లేఖలను [పకటించాడు. 1899 లో బోయర్‌ యుద్దం |పారంభమై 
నప్పుడు గాంధీజీ యుద్ధరంగంలో వై ద్యసేవాదళంలో సభ్యుడై. 
గాయాలు తగిలిన నై నికులకు వరిచర్యచేస్తూ, తాను చూసిన సంఘ 
టనలను గురించ The Times of India పత్రికకు (వాశాడు. నాటి 
అనుభవాలనుగురించి మకొక సందర్భంలో కలకత్తాలో |పసంగిన్తూ, 
నై నికులు అర్థునునివలె తమ విధిని నిర్వహించడానికి రణరంగానికి 
వెళ్ళారని, అక్కడి నీరవవాతావరణం కై. నవ తపన్వుల ఆ|శ్ర 
మంలో తా ననుభవించిన పవి|త [పశాంతతను స్ఫురింప చేసిందని. 
ఆయన అన్నాడు. 

తరువాత 1908 లో Indian Opinion 93 వారప తిక నెల 
కొనడంతో  గాంరీజీ పత్రికాలేఖన జీవితంలో మరొక ముఖ్యదళ 
[పారంభ మయింది. తప్పుగా జ్ఞాపకం చేనుకోవడంవల్ల గాంధీజీ ఆత్మ. . 
కథలో ఆ పత్రిక 190లో |పారంభమైనదని |వాశాడు గాని, 
వాస్తవానికి అది 1908 తోనే-జలువడడం మొదలుపెట్టింది. ఆ 
షతికను ఎందుకు [పకటించవలసివచ్చిందో గాంధిజీ౭ే Satyagraha 
mn South Africa అనే పు స్వ్రకంలో వివరించాడు. “ముఖ్యంగా అంత 
శకి మీదనే ఆధారపడిన రాజకీ యోద్యమాన్ని పత్రిక సవోయుం: 
లేకుండా కొనసాగించడం కష్టమని నా నమ్మకం. దతిణ ఆ|ఫికాలో 
ఏమి జరుగుతున్నదో అక్కడి భారతీయులకుగాని,. |పపంచంలోని 
వివిధచెళశాలలో నివసినున్న ఇతర భారతీయులకు గాని Indian 
Opinion ప తిక iD తెలియ జేయగలిగినంత సులభంగా, విజయ 
వంతంగా ఇంకే రూపంలోనూ శతెలియజేయగలి గేవారము కామని 
అప్పటి . అనుభవాన్ని బట్టి నే ననుకొంటున్నాను. అందుచేత మా 
ఉద్యమంలో ఆ పత్రిక నిస్స్ఫందేవాంగా ఒక శ_క్టిమంతమైన ఆయు 


ధంగా ఉపకరించింది" అని ఆయన (వాశాడు., 


(4) ష్మత్రికా లేఖనం 49 


ఇ పత్రిక చ్యారా వ్యవస్థాపకులు సాధించదలచిన లక్యాలు 
మూడు. అక్కడి భారతీయుల శ్లేశాలను దకిణ ఆ|ఫికా ప్రభుత్వానికీ, 
(టిటిష్‌ (పభుత్వానికీ, భారతదేశంలోని [పజలకూ తెలియ జేయడం 
మొదటిది. దకిణ ఆ(ఫికాలో వసిస్తున్న భారతీయులు తమ లోటు 
పాటులను గుర్తించి సరిదిద్దుకొనేటట్లు చేయడం రెండవది. అక్కడి 
భారతీయులలో హిందూ ముస్టి ముల మధ్య, గుజరాతీల, తమిళుల 
మధ్య ఉన్న 'భేదద్భష్టిని తొలగించడం మూడవది. ఈ మూడవ లక్షరమే 
ముఖ్య మైనదని చేర్కొంటూ, “భారతదేశంలో [బిటివ. పాలకులు 
మరొెక పద్దతి ననుసరిస్తున్నారు. మన మందరం సన్ని హితంగా ఉంటూ 
ఐక మత్యంతో జీవించడం ' వారి కిష్టం లేదు. దతిణ ఆ(ఫికాలో ఈ 
వనాలు చాలా చిన్నవి. రాజకీయంగా అందరూ [పథభుత్వపు విచక్షణ 
విధానాన్ని సమానంగా ఎదురొ-ం0టున్నారు. ఐక మతాన్ని సాధించ 
డానికి [పయత్నించడం మన కిక్కడ చాలా సులభం” అని 1906 లో 
Indian Opinion పత్రికలో గాంధిజిీ వెల్లడించాడు. 


ఆ పత్రికను మదనజిత్‌ వ్యావహాోరిక్‌ స్థాపించాడు. మన్‌ నుఖ్‌ 
లాల్‌ నాజర్‌ దాని మొదటి సంపాదకుడు. ఐనా సంపాదకీయ బాధ్య 
తను మొదటినుంచీ గాంధీజీ వహించాడు. (క్రమంగా దాని నిర్వవాణ 
భారం కూడా ఆయనయే మోయవలసివచ్చింది. కొంతకాలం తరు 
వాత దాని యాజమాన్యాన్ని (పత్యకంగా ఏర్పరచిన ధర్భక రల 
సంఘానికి _ అప్పగించడం జరిగింది. _ మొదట వ్యాపార పక టనలను 
కూడా అచ్చువేసేవారు. కాని అందువల్ల కొన్ని అనర్థకాలు సంభ 
విస్తాయని అనుభవం మీద గాంధీజీ [గహించి అట్టి |పకటనలను 
మానివేశాడు. తొలిదశలో Indian Opinion పత్రికలో ఇంగ్లీషు, 
గుజరాతీ, హిందీ, తమిళభాషలు నాలుగింటిలోనూ విశేషాలను 
(పచురించే వారు. అందువల్ల  దకిణ ఆ|ఫికాలో అప్పు డున్న భార 
తీయులందరికీ ఏదో ఒక భాషద్వారా. ఆ పత్రిక అందుబాటులో 


0 గాంగీ సాహిత్య సమీక 


ఉండేది. కాని కొంతకాలం తరువాత ఆశించిన [పయో ౩నం చేకూ 
రడం లేదని హిందీ, తమిళ భాషలలో [పకటించడం ని కి*కేశారు. 
& ప తికా నిర్వహాణలో తన బాధ్యతను గురించి ఆత్మకథలో (వాస్తూ, 
దాదాపుగా ఆపుతిక తన అధీనంలోనే నడిచిందని చెప్పవచ్చునని, 
సంపాదక డైన మన్‌సుఖ్‌ లాల్‌ వ, తికారచనలో అనుభివజ్ఞడె_నా, 
తా నక్కడ ఉండగా. దకిణ ఆ|ఫికాలోని భారతీయుల క్లి స్టసమస్య 
అను గురించి |వాయడానికి సావహాసించలేక సంపాదకీ౨ను బాక్యతను 
పూర్థిగా తనశే విడిచివేశాడని గాంధీజీ తెలిపాడు. అంతే కాదు. 
అ ప|తీక విలువను గురించి (పస్తావిస్తూ, 


ఆ పత్రిక నా అధీనంలో ఉన్నంతకాలం దానిలో 
మార్పులు నా జీవితంలోని మార్పులను నూచిస్తూ 
వుండేవి. ఇప్పుడు Young India, సటటబీబ్‌నో పతికల 
వలే ఆగోజులలో Indian Opinion నా జీవితలో 
కొంగ భాగాన్ని (పతిఫలింపజేసేది. నా మనోగత 
ణావాలను వారంచారం నేనా పత్రికలో (పః 
టి చాను, సత్యా|గవాసూ| తాలను, ఆచరణ విధా 
నాన్నీ నాకర్ణమైెనట్లు దానిలో వివరించాను. ఒక 
చశాబ్దంఫాటు - అంళే 19 4 వరకు - నడుమ నడుకు 
చెరసాలలో నేను తప్పనిసరిగా విశ్రాంతి తీసుకొంటున్న 
ప్పుడు తప్ప తక్కిన సమయాలలో Indian Opinion 
షత్రికలో నారచన లేకుండా ఒక్కో. సంచిక కూడా 
నెలువడలేదని చెప్పవచ్చును. ఆ రచనలలో దీర్భంగా 
యోచించకుండా నేను ఒక 6 పదాన్ని కూడా [పయో 
గించ లేదు. ఒకరిని మెప్పించడానికిగాని, బుద్ధిపూర్వ 
కంగా అతికయో_క్తిగా గాని ఏమీ (వాయలేదు. 


పత్రికా లేఖనం 51 


నిజానికి సంయమాాన్ని అలవరచుకోవడానికి ఆ పత్రిక 
నాకు శికణ కేంద మయింది 


అని కూడా ఆయన ఆత్మకథలో (వాశాడు, 


రచన గాంధీజీకి సంయమాన్ని నేర్చినళ్లే, ప త్రికానిర్వహణ 
సేవాధర్భాన్ని బోధించింది. తమ ఉద్యవ సాఫల్యానికి మఖో్యప 
కరణంగా పత్రికలను స్థాపించిన వా రనేకు లున్నారు గాని గాంధీజీవలె 
ష్కత్రికానిర్వహణవల్ల గుణపాఠాలు నేర్చినవారు మాతం అరుదుగా 
ఉంటారు. “Indian Opinion పత్రికను (బారంభించిన జెతుదటి - నెల 
లోనే (పజాసేవయే పత్రికల ఏనై కలక్యుమై ఉండాలని నేను గు_ర్టిం 
చాను పత్రిక అతిశ క్రిమంతమెనది. కట్టలు లేని జల|[పచావాం 
(గామసీమలను ముంచి, పంటను నాశనం చేసినశ్లు, నిగ్న రోధ మైన 
లేఖనికూడా వినాశానికి దారి తీస్తుంది. అయితే ఇతరుల శాననానికి 
కట్టుబడిన వాత నిరంకుళమైన |వ్రాతకంచు ఎక్కువ |[పమాదకరం. 
తనంతట తానే (వాతను అదుపులో ఉంచుకొన్న నాడే అది [పయో 
జనకార కాగలదు” అని ఆయన (వాశాడు. 


దక&ిణ ఆ|ఫికాలో ఉండగానే 1904 లో గాందీజీ ఒక రలు 
(పయాణంలో జాన్‌ రసిన్‌ రచించిన Unto his Last గంథాన్న 
చదవ *ం౦, తత్సలాణ భావస్థిరాలై న చిరవి శ్వాసాలు ఆయనకు 
స్పష్టంగా స్ఫురించడం, వెంటనే వాని కనుగుణంగా తన జీవితాల్ని 
మలచుకోవాలని సంకల్పించడం జరిగింది. నగరాలలోని కృతిమ 
వాతావరణానికి దూరంగా (పశాంతమైన పల్లె ట్లున కాయక సం మీద 
ఆధారపడి జీవించడమే అత్యుత్కమమైన జీవితవిధానమని గాంధీజీ 
నిక్సయించుకొని, సాధ్య మైనంత శీ ఘంగా Indian Opinion పత్రిక 
కార్యాలయాన్ని, ము[దాశాలను డర్భాన్‌ నగరానికి 14 మైళ్ళ 
దూరాన ఉన్న ఫీనిక్స్‌ జే తానికి మార్చాడు. ము[దాశాలలో పనిచేసే 
"వారు వసించడానికి అక్కడ స్థలాలను సపంచియిచ్చారు. టాల్‌ స్టాయ్‌, 


ర్‌ి గాంధీ సాహిత్య నమీక్ష 


రస్కిన్‌ |గంథాలను పఠించడంవల్ల గాంధీజీ రూపొందించుకొన్న్న 
సిద్దాంతాల [సయోగానికి ఫినిక్సొ డే[తంలో అవకాశాలు లభించాయి. 

జార్షి "హెం|డిక్‌ చెరొొన్నట్లు Indian Opinion పత్రికలో 
వెలువడిన రచనలలో గాంధీజీ తన ఆంతరంగిక భావసముదాయాన్ని 
ఎక్కువగా వ్యక్తం చేయకపోయినా, సత్వ్యా(గహ తత్వానికి ఏయే 
మనీషుల |వాతలనుంచి (సురణ లభించిందో ఆ పత్రికలో అచ్చయిన 
రచనలచ్వారా తెలుసుకోవడానికి వీలవుతుంది. ఆ పత్రికలో ఆయన 
థొరో, ఎమర్బన్‌, టాల్‌స్టాయ్‌, రస్కిన్‌ (వాతలనుంచి వాక్యాల 
నుదాహారిస్తూవుండే వాడు. థొరోతోపాటు అతని మి|తుడు రాల్‌ ప 
వాల్లో ఎమర్సన్‌ కూడా గాంధీజీని ఉ_శేజికం చేశాడు. భారతీయ 
త్త పశాస్తారన్ని అధ్యయనం చేసి ఎమర్బన్‌ తన వ్యాసాలలో 
అదై_ ప్రతవాదాన్ని కొంతవరకు వ్య_క్షం చేశాడు. “ఎమర్సన్‌ వాసా 
లలో పాళ్ళాత్యగురువు బోధించిన భారతీయజ్ఞానం గోచరిస్తుం* దని 
గాంధిజీ (వాశాడు. The Over-Soul నే వ్యాసంలోని ఒక భాగాన్ని 
తన పత్రికలో [పకటించాడు. గాంధీజీ ఉదావారించడానికి ఎంచుకొన్న 
రచయిత లందరూ మానవునికి మానసిక స్వాతం [త్వం ఆవశ్యక మని 
ఉద్ద్వాటించిన వారే. 


ఫినిక్స్‌ జేతంలో గాంధీ జీకి సహాచరులె న పోలాక్‌ దంపతులు 
తమ పు_స్తకాలలో నాటి వారి జీవితవిధానానిి , Indian Opinion [పతి 
కను సకాలంలో వారంచారం |పకటించే | పయత్న ౦లో 'వాశెదురొన్న 
చిక్కు_లను విపులంగా వర్ణించారు. ఆ వ|తికలో ఒక అచ్చుతప్పు పడి. 
' నందుకు గాంధీజీ తమాపణ కోరడంకూడా' అప్పుడే జరిగింది.” 

దకీణ ఆ|ఫికా రిపబ్లిక్‌ మాజీ అధ్యతుడు పాల్‌ [కూగర్‌ 
కొంతకాలం యూరప్‌ ఖండంలో [పవాసిగా ' నివసించి, 1904- 
a నెలలో మరణించాడు అతని అంత్య |కియలు ఆ ఫికాలోని 


ప తికా లేఖనం రిల్రె 


(పిటోరియాలో జరిగాయి. ఆ సందర్భాన్ని పురస్కరించుకొని హౌ।నీ 
బోలాక్‌ ఒక (పత్యేక వ్యాసం (వాశాడు., అప్పుడు గాంధికీ Indian 
Opinion ప| తిక అచ్చవుతున్న డర్నాన్‌ నగరంలో ఉండడం తటస్థించింది. 
అచ్చుతప్పులు పడకుండా ఆ వ్యాసము|[దణను స్వయంగా పర్య వేతింప 
వలసినదని పోలాక్‌' కోరగా గాందీజీ అందు కంగీకరించాడు. 

పోలాక్‌ తన వ్యాసాన్ని “He is dead and is buried’’ నే 
వాక్యంతో |పారంభించాడు. |కూగర్‌ మరణించాడని, అప్పుడే 
సమాధి చేయడం కూడా అయిపోయిందని ఆ వాక్యం భావం. కాని 
Indian Opinion పత్రికలో ఆ వాక౮ం “He is dead and is burned” 
అని అచ్చయింది. సమాధిచేశా రనడానికి మారుగా దహానంచేశా రని 
(వాసినట్లు అచ్చయిం దన్నమాట. తప్పుగా అచ్చయినది ఒక్క. అకరమే, 
కాని అర్థం మాతం పూర్తిగా మారింది. ఆ మార్పును పత్రికలో 
చూసి పోలాక్‌ చకితు డయ్యాడు. వెంటనే కోపంగా గాంధీజీ కొక 
ఉత్తరం (వ్రాశాడు. “కై  స్పవమతనులెన _బోయర్‌ జాతివారి 
దృష్టిలో వారి అధ్యకుడు 'దహనమయ్యా' డని [వాయడం అతడు 
'నరకజ్వాలల పాలయా్య” డని [వాయడంతో సమానమే. ఇది మత 
విశ్వాసానికి సంబంధించిన మాట కావడం వల్ల అనేకులను నొప్పినుంది. 
నా వ్యాసం అచ్చ య్యేటప్పుడు నిన్ను స్వయంగా (శోద్ద వహించవలసిన 
దని నేను కోరాను. నీవేమో ఈ విధంగా చేశావు” అని ఫోలాక్‌ 
(ఛాఇాడు. 

పొరపాటు జరిగినందుకు గాంధీజీ పళ్చాశ్తాపపడ్డాడు. “మా 
మతస్థులలో భౌతికదేహాన్ని ఖననం చేయడంకంఖు దహనం చేయడ మే 
సర్వసాధారణం. ఆ వాక్యాన్ని అచ్చులో కూర్చిన వ్య_క్తి హిందువు 
కావడంచేత ‘bUrned’ అనే మూటయే సరియైన దనుకొనివుంటాడు. 


ముదొంచిన వ్య_క్తికూడా ఆ విధంగానే భావించివుంటాడు. శేనుకూడా 
అచ్చులో కూర్చిన తరువాత నీ వ్యాసాన్ని (పత్యకురళోధగా చదివినా, 


54 గాంధీ సాహిత్య నమీక 


సుపరిచితనం|సదాయం కావడంవల్ల నాకు కూడా దహనం చేయడ 
మన్న మాట సరియెనదిగాచే కనిపించింది. వచ్చే సంచికలో సవరణ 
ముదిస్తా"” నని ఆయన నమాధానం (వాని, పత్రికలో కమాపణతో 
సవరణ (పక టించాడు. 

గాంధీజీ Indian Opinion పత్రికలో అప్పుడప్పుడు పు_స్తక 
సమీకలను కూడా [పకటించేవాడు. నూఫీలను గూర్చి వెలువడిన 
ఒక పుస్తకాన్ని 1907లో సమీతిన్తూ, “దై_వకాంతి ఒక్క ే, కాని 
ఆ కాంతి కిరణాలు మాత్రం విభిన్నవర్ణాలతో గోచరిస్తాయి. చి_త్తళుద్ది 
ఉంశు బాలునుు దె దై_ వాన్ని ఏ విధివిధానాలతో నయినా SIs 
వచ్చు" ననీ, “నేను సిలువను చూశాను, శై. న్ప్వవులను చూశాను, 
కాని సిలువమీద నాకు డై వం కనిపించలేదు. దేవాలయంలో దె వాన్ని 
దర్శించడానికి వెళ్ళాను, కాని (పయోజనం లేకపోయింది. దైవం 
నాకు హిరాత్‌లో కనిపించలేదు, కాందహోర్‌ లోనూ కానరాలేదు. 
గుట్టమీద కనబడలేదు. గువహాలోనూ గోచరించలేదు. చివరకు నా 
హృదయంలో చూడగా అక్కడ నాకు దె వం కనిపించూ” డనీ జలా 
లుద్దీన్‌ రూమీ అనే పర్షియన్‌ నూఫ పలికిన నూక్తులను గాంధీజీ 
ri ఆ పుస్తకం హిందువులు, ముస్సి ములు కూడా అవశ్యం 
పఠింపదగినదని |వాశాడు. 


తాను నమ్మిన సత్యాన్ని విడనాడి [దితకడంక ౦కు మరణ శికకు 

గురి కావడమే మేలని లోకానికి చాటిన ul త త్త పజ్ఞుడు సో కటిీస్‌ 
వితం కూడా గాంధీజీని విశేషంగా ఆక రించింది. న్యాయస్థానంలో 
es తాను నిర్గాపినని వారించిన Bye! వర్ణిస్తూ పేటో 
(వాసిన Apology ల్‌ సంభాషణను గాంధీజీ ఆ పశక్టవీ కీ Pere 
లోని కనువదించి (పకటించాడు.* నాటి సోక్రటీస్‌ [పవ_ర్హన సత్యా 
(గహ సిద్ధాంతాని కనుగుణ మెనదని గాంధీజీ విశ్వాసం. అందుకే 
. చరితను “ఒక సత్యా|గహి కథ” అనే శీర్షి కతో (పక టించాడు. 


పత్రి కాలేఖనం 5 


భారతీయులతో సహో ఆసియాౌోఖండానికి చెందిన పౌరులందరూ 
(పభుత్వంతో తమ పేర్లను నమోదు చేయించుకోవాలని దకిణ ఆ|ఫికా 
(పభుత్వం శాసించింది. అప్పుడే [పభుత్వపు పకపాతవె ఖరికి. నిరననగా. 
సత్యా గ హోద్యమం (పారంభమయింది. ఆ ఉద్యమకాలంలో స్థానిక 
భారతీయులకు Indian Opinion పత్రిక ఎంతో ఉ తెజాన్ని కలిగిం 
చింది. దృఢసంకల్పంతో [పభుత్వ విర్భ్ణయాన్ని |పతిఘటించవలసినదని 
(పబోధించింది. 191కి మే నెల శి నాటి సంచికలో “పభుత్వ వై ఖ 
రెని శాంతియుతంగా ఎదుర్గి" నడానికి (పజలు సంసిద్దులే ఉండాలి... 
ధర్మానికి. విజయం చేకూరడానికి శాంతియుతంగా [(పతిఘటించగల 
వ్యకి ఒక్య-డున్నా చాలునని రొ విశ్వసించాడు. ఆంున విశ్వా 
సంతో మేముకూడా పకీభవిస్తున్నా ము. ధర్మం మన పశాననే 
ఉన్నది” అని గాంధీజీ [వాశాడు. సత్యా గహాత_త్త్వం రూపొందిన 
తీరును సృష్టంగా అర్థం చేసుకోవడానికి Indi?” Mpinion ప|తికలోని 
గాంధీజీ రచన లెంతయినా ఉపకరిసాయి. 


'సత్యా[గహాి వకనే'"మాొటి పుట్టుకకు కూడా - Indian 
Opinion ప|తికతో సంబంధ మున్న ది. కొంతకాలంపాటు “శాంతియుత 
మైన [పతిఘటని అనే అర్థమిచ్చే ‘passive resistance’ అనే ఫేరుతో 
ఆ ఉద్యమాన్ని సెర్కొ_నేవారు. ఐతే పాళ్చాత్యులు పాల్గొన్న ఒక 
సమావేశంలో ‘passive resistance’ అనే మాటను వారు సంకు 
చితార్థంలో (గ్రహిస్తున్నారనీ, అది బలహీనుల ఆయుధమని, దానిలో 
ద్వేషానికి తావున్న దని, చివరకు హింసారూపంలోకూడా అది వ్యక్కం 
కావచ్చునని విలియమ్‌ హోస్కెన్‌ వంటి శ్వేతజాతీయులు తప్పుగా 
అభి|పాయపడుతున్నారనీ గాంధీజీ గు_ర్జించాడు.్‌ భారతీయులు 
సాగిస్తున్న ఉద్వమస్వ రూపాన్ని ‘passive resistance’ అనే వేరు 
స్పష్టంగా "వెల్లడించలేదని (గ హించాడు. కాగా ఆ ఉద్యమాని కను 
వె న పేరును రూపొందించుకోవలసి వచ్చింది. 


6 గాందీ సాహిత్య సమితు 


“తగిన పేరెదీ "నాకు స్ఫురించలేదు. అందుచేత పాఠకులలో 
చక్కని సూచన చేసినవారికి చిన్న బహుమతి నిస్తామని Indian 
Opinion పత్రికలో |పకటించాను. అప్పుడు మగన్‌లాల్‌ గాంధీ 
'సదా[గహాి (సత్‌ = సత్యమునందు + ఆ(గహా = పట్టుదల) మనే 
చేరును సృష్టించి బహుమతిని 7లుచుకొన్నాడు. ఆమాట ఇంకా 
స్పష్టంగా బోధపడడంకోసం నేను దానిని 'సత్యా|గహా' మని 
మార్చాను" అని గాంధీజీ ఆత్మకథలో |వాశాడు. 

గోపాలకృ్ళష్థ్య గోఖలే నూచన ననుసరించి 1915 లో గాంరిజీ 
తన ఫనిక్స్‌ సవాచరులతో భారతదేశానికి తిరిగి వచ్చేవరకు దత&ిణ 
ఆఫికాలో సత్యా (గహోద్యమం సాగింది. ఆ కాలంలో Indian Opinion 
పత్రికలో గాంధీజీ |పకటించిన రచనలు ఒక ఇంగ్లీషు లోకో క్రి వర్ణించి 
నట్లు కతికంకు కలమే మహా _త్తరమెనదని నిరూపించాయి. 


భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత 'గాంగిీజీ [పకటిం చిన 
పతికలకం"బు Indian Opinion పతిక కొంత భిన్న మైనదని చెప్ప 
వచ్చును. అది (పథధానంగా వార్తాపత్రిక. దతిణ ఆ|ఫికాలోని భారతీ 
యులకు అక్కడి (పభుత్వపు దమననీతివల్ల కలుగుతున్న కష్టాలను 
గురించి వివరా లా షత్రికలో ఎక్కువగా అచ్చవుతూ వుండేవి. 
సత్యా|గహోద్యమ వార్తలు, న్యాయాధికారుల తీర్పులు (పకటిత 
మయ్యేవి. అభి పాయాలకంకు వాంరలకే ఆ షృతికలో ఎక్కువ 
చోటుండేది. తరువాత గాంరిీజిీ (పక టించిన ప తికలలో వా_రల 
కంకు అభి|పాయాలకే ప్రాముఖ్యం లభించింది. వివిధసమన్యల 
పట్ల గాంధీజీ నిక్చితాభి పాయాన్ని - ఆయన -అనుచరులతోపాటు 
(పపంచంలోని జిజ్ఞానువు లందరికీ తెలియజేయడమే ఆ పత్రికల 


ముఖాగాళశయం. 


YY 


పత్రికా లేఖనం 57 


మన దేశంలో గాంధీజీ (పకటించిన మొదటిప, త్రిక నత్యాం 
£5 వొ. |పభుత్వపు నిరంకుళత్వాన్ని ధిక్కరించడానికే ఆ పత్రిక ఉద్భ 
వించింది. మొదటి (పపంచయుద్దం ముగిసిన తరువాత _ స్వపరిపాలన 
లభిస్తుందని నిరీషించిన భారతీయులకు రౌలట్‌ చట్టం అన్ని విధాల 
“ఆశాభంగం కలిగించింది. ఆ చట్టం (పకారం (పభుత్వంపట్ల తిరుగు 
బాటును (ైె శపించే ఏ పతాన్నైనా [పకటించడం నేరం కావడమే 
కాదు, అటువంటి పత్రాన్ని దగ్గర ఉంచుకోవడంకూడా శిజార్డ మైన 
నేరమని [పభుత్వం శాసించింది. ఆ శాసనం పట్ల అసమ్మతిని |పకటించ 
డానికి గాంధీజీ సంపాదకత్వంతో 1919 ఏపిల్‌ 7వ శేదీ నుంచి 
సనత్యా(గవా” అనే వారప|త్రిక బొంచాయి నుంచి |ప్రారంభమయింది. 
ఆ పత్రికను చదివి, దానికి నకళ్ళను తీసి స్నేహితులకు  పంచిపెట్ట 
వలసినదని మొదటి సంచికలో పాఠకుల నభ్యర్థించారు. ఆ సంచికలో 
(ప్రకాశకులు చందాదారులకు చేసిన సూచనకూడా విలక్షణమైనదే. 
రా జశాసనం మేరకు తమ సత్రికను |పభుత్వంతో నమోదు చేయించ 
'లేదు గనుక సంవత్సరపు చంచా తీసుకొనే అవకాశం లేదని, ఏ అంత 
'రాయం లేకుండా అది అచ్చవుతుందని కూడా తాము నిశ్చయంగా 
చెప్పలేమని, ఏ తణాననై నా సంపాదకుడు చెరసాలకు "చెళ్ళవలసి 
రావచ్చునని, పతికా[పచురణకు సంబంధించిన శాసనాన్ని కలకాలం 
ధిక్కరించడం తమ ఆశయం కాదని, రౌలట్‌ చట్టాన్ని [పభుత్వం 
ఉపసంహారించుకోనంతవరకే ఆపత్రిక నడుస్తుందని తొలి సంచిక 
వెల్లి డించింది. 


మన దేశంలోని నాటి స్థితిగతులను గు580చ Bombay Chronicle 
ష్మత్రిక సంపాదకుడు హోర్నిమన్‌ నిర్భయంగా తన పత్రికలో [వాస్తు 
'న్నందుకు మండిపడి [పభుత్వం అతనికి దేళశబహిపాా_రశితను విధిం 
చింది. అప్పుడు ఆ పతిక యజమానులు దాని సంపాదక త్వ బాధ్య 
తను వహించవలసినదని గాంధీజీని కోరారు. ఆయన కొంచెం 


56 గాంధీ సాహిత్య సమీత 


నంశయించాడు. అంతలో (పభుత్వం ఆ షతికను [పకటించడం కూడా 
తాత్మా-లికంగా నిలిపి వేయవలసిందని ఆదేశించింది. 

ఆ ప తికను [పకటించే సంస్థ పతాననే Young India అనే వారో 
పత్రిక కూడా వెలువడేది. ఉత్సాహావంతులై న గుజరాతీ యువకులు 
కొందరు స్వపరిపాలన లవ్యాన్ని దేశంలో (పచారం చేయడంకోసం 
నోవోజీవోనో అనే ఒక గుజరాతీ మాసపత్రికను (పకటించే వారు. వారి 
కోరికనె గాంధీజీ ఆ రెండు పతికల (పచురణ బాధ్యతను సీకో 
రించాడు. ఆయన ఆశయాల కనుగుణంగా సోబోజీోవోనో కూడా వారో 
పత్రికగా మారింది. ఆప్మతికలను నడపడానికి తా నెందు కంగీక 
రించాడో విళదీకరిన్తూ, 

ఒక సందేశాన్ని వినిపించి ఛారతబదేశానికి నేను 
కొంత సేవ చేయగలనని నా నమ్మకం. దీర్హాతోచన 
ఫలితంగా నా కేర్పడిన కొన్ని భావాలు మన [పజలను 
సంకేమపథం వెంట నడిపించగలవు. ఈ భావాలను 
నలుగురికీ తెలియజేయడానికి నిత్యం నేను (పయ. 
త్నిస్తున్నాను. తగినంత శర, వ్యవధి, అనుకూల పరి 
స్థీతులు లేనందున ఆశించినంత అధికంగా నా పయశ్నం. 
ఫలించలేదు. మాటవరుసకు సత్యా(గహోన్నే తీను 
కోండి. ఇప్పటికీ దానిని గురించి ఎన్నో అపోవాలు 

వ్యా _ప్తిలో ఉన్నవి. సత్వ్యా[గహాంకంళు భారతదేశానికి 

నెను నమర్చించగల కానుక మరొకటి లేదని నా దృఢ 

విశ్వాసం. ఈ అమూల్య సూతాన్ని, దీర్హానుభవం 

మీద లభ్య మెన మరికొన్ని (సేశళ_న్స భావాలను [పజ 

లకు వెల్లడించాలని నా ఆకాంక్ష. అది చెరవేరడానికి 

ఈ కాలంలో శ_క్తిమంత మైన సాధనం వార్తాపత్రిక 


పత్రి కాలేఖనం 59% 


అని గాంధీజీ (వాశాడు. ఆయన ఆ షతికలకు సంపాదకుడై న నాటి 
నుంచి వాటి చరిత్ర భారత స్వాతం|త్రో్యోద్యమ చరి|తతో విడదీయా 
డానికి వీల లేకుండా అల్లుకొన్నది. పరిణామళీల మైన స్వరాజోర 
ద్యమంలోని వివిధ దశలను ఆ పత్రికల పుటలళభో'” మనం దర్శించ 
వచ్చును. నడిచే చరిత కనుగుణంగా గాంధీకీ ఆచరణలో తెచ్చిన 
మార్పులను వాటి Se (గహించవచ్చును. (పఖ్యాత పత్రికా 
సంపాదకుడు యం. చలపతిరావు వాసినట్లు “నిర్భీకతలో గాంధీజీతో 
సరితూగే షృతికా రచయిత మరొకడు లేడు.. ..ఆయన నడిపిన షత్రి 
కలు చిన్నవే కావచ్చును. అవి వారప|తికలే కావచ్చును. ఐనా 
అంతటి విశిస్టమైన వారప।త్రికలు [పపంచ చరితలో మరెన్నడూ వెలు 
పడలేద? 

బారం వార5్‌ం Young India పత్రికలో గాంధీజీ అహింసను 
గురించి, స్వదేశీ వతాన్ని గురించి, చరఖాను గురించి, హిందూ- 
ముస్లిం సామరస్యాన్ని గురించి, చేశభాషల (పాథధాన్యాన్ని గురించి 
తన భావపరంపరను |పకటి స్తూవుండే వాడు. రాట్నాన్ని గురించి ఆయన 
1920 జూలై 21 నాటి సంచికలో ోభారతచదేశాభ్యుదయం, స్వాతం 
(త్యం ఆయుధాల కర్క-శధ్యనులమీద ఆధారపడి లేదు. ఇంటింట నూలు 
పడికే రాట్నపు సంగీతం వినిపించడం మీదనే అది ఆధారపడివున్న ది. 
దాని సంగీతం వోరోనియం, ఎకార్డ్షియన్‌ వంటి వాద్యాల సంగీతం 
కంకు ఎకువ (శ్రావ్యమైనది” అని (వాశాడు, 

తన అభఖి|పాయాలను వ్యతిరేకించేవారు కూడా స్వేచ్చగా 
తమ ఛావాలను వెల్లడించడానికి గాంధీజీ. తన పత్రికలలో అవకాళ 
మచ్చాడు. సహాయనిరాకరణోద్యమాన్ని ఖండించే వారు కూడా 
Young India పత్రికలో తమ వాదాన్ని వివరించవచ్చునని 1920 
డిసెంబర్‌ 1రీ నాటి సంచికలో (పకటించాడు, 


#0 గాంధీ సాహిత్య నమీక 


ఈ సందర్భంలో స్వదేశి ఉద్యమాన్ని గురించి మొదట దీన 
బధు అఆం|డూ స్‌తోనూ, తరువాత రవీం|ద కవీం|దునితోనూ 
శాంధీజీ సాగించిన వాగ్వివాదాలు [పశ్వ్యకించి చెరొ్మనదగినవి. 

మన (పజల ఆర్థిక ద్భుతిని బాగుచెయ్యడానికి (సభుత్వం 
ఏ మా|త్రం (శద్ధ చూపనందున, [వజలు స్వశ_క్తి మీదనే ఆధారపడాలని 
విదేశవస్తువులను బహిష్కరించాలని, అందరూ నూలు వడకడం తమ 
కర్తవ్యంగా థావించాలని, ఖద్దరు. దుస్తులనే ధరించాలని గాంధీజీ 
(పబోధించాడు. స్వదేశీ ఉద్యమం పజలలో చాలా చై తన్యం కలిగిం 
చింది. - 1921 ఆగస్టు నెలలో బొంబాయిలో విదేశవస్తు వులను బహి 
రంగంగా తగులబెట్టారు. ఆ మంటలలో ఎన్నో (పళ _న్లవన్తువులు, 
తరతరాలుగా పిత్సధనంగా తమ యిండ్లలో భ[దంగా చదాచివుంచిన 
కానుకలు కూడా దగ్గమయా్యయి. ఈ సంఘటనకు సి. యఫ్‌ 
ఆం|డూస్‌ బాధపడి గాంధీజీ. కొక లేఖ _వాశాడు. ఆం|డూస్‌ 
భారత [పజల హితె సు, గాంధీజీపట్ట అపార మైన ne 
బాభిమానాలు కలవాడే. కాని అమూల్యవస్తువులను దగ్గంచేయడానికి 
గాంధీజీ నైతం అంగీకారం చూపడం త ప్పని అతడు భావించాడు 
ఆ వస్తువులను తగులబెట్టడానికి బదులుగా పేదవారికి పంచిపెట్టి తే 
బాగుండేదని, దహానకాండ మనుష్యులలోని పాళవికళ కుల విలయ 
తాండ వానికి (చురక మవుతుందని, ఒక మనిషి. కష్టించి సృష్టించిన 
చ వస్తువునై నా ధ్వంసంచేయడం పాపమని తన అభి|పాయమని 
ఆం|డూస్‌ [వాశాడు. 


గాంధీజీ ఆ లేఖను Young India పత్రికలో (పకటించాడు., 
తన సనూధానంకూడా ఆ ప|తికలో అచ్చు వేశాడు. జరిగిన పనికి 
తాను చింతించడంలేదని, ఏజాతిపట్ల తన శకేవిధమైెన ద్వేవషభావంలేదని, 
విదేశవస్తువు లళ్చింటోని ధ్వంసం చేయవలనసినదని తాను కోర లేదని, 
భారత దేశానికి పోని కలిగించే వస్తువులను మాత్రమే భస్మంచేయడం 


™~ 


పత్రికా లేఖనం 61 


తన అభిమతమని తన సమాధానంలో గాంధీజీ [వాశాడు., ఇంగ్లీ షు 
యం|తాగారాల మూలంగా లకలాది భారతీయులకు జీవనోపారి: 
లోయ: వారు" 'పరాగిన కేవ లయ్యారని, వారి స్రీలు వ్యభిచార 
వృ_క్తి నాశ్రయించవలసిన దుస్థితి పట్టిందని స్పష్టం చేశాడు. అట్టి 
వస్తువులను వికయించే [బిటిష వారివ లె కొనే భారతీయులుకూడా” 
నేరస్టులే కాగలరని, ఆ వస్తువులను దగ్గంచేయడం ఇంగ్లండుపట్ల తమ 
ద్వేషాన్ని గాక ఇంతకాలంగా సాగుతున్న  అ|కమాన్ని ఇకమీదట 
కొనసాగనివ్వకుండా అరికట్టాలన్న భారతీయుల దృఢసనంకల్చాన్ని 
మాత్రమే సూచిస్తుందని, అది దుష్టాంగాన్ని ఖండించడానికి తప్పని 
సరిగా జరిపే శస్త్రచికిత్స వంటిదని, పేదవారికికూడా మానాభథి' 
మానాలు లేకపోలేదు గనుక అట్టి ee పదార్థాలను ెదవారికి 
పంచివెట్టడంకూడా దోషమే కాగలదని గాంధీజీ తన సమాధానంలో 
నిస్సంకోచంగా తెలియజేశాడు. 


నాడు _ స్వరాజ్యో్టోద్యమం కొనసాగుతున్న తీరును గురించే 
రవీం|[దునితోకూడా గాంధీజీకి వివాదం తటస్థించింది. వారిద్దరూ 
నిదాణమైన జాతిని మేలొ-లిపి, నవభారత పునరుబీవనానికి ముఖ్య 
కారకులై న మహనీయులు. యుగయుగాలుగా అవిచ్చిన్నంగా తీగలు 
సాగుతున్న భారతీయ సంస్కృతికి ఇద్దరూ ఉ_త్తమ|పతినిధులు. 
సంకుచితమన స్తత్వ్వాన్ని ఖండించి, ఛారతీయుల దృష్టిని వారు 
విశాలం చేశారు. విదేళశపాలనవల్ల మానాభిమానాలను కోత్యోయిన 
జాతికి తిరిగి ఆత్మగారవం నంఘటించారు. ఐశే జవహార్‌ లాల్‌ 
చెప్పినట్లు వారి ఆశయాాలు, ఆదర్భాలు సమానమే అయినా, 
వ్య_క్తిత్వంలో మా]త్రం ఇద్దరిలోనూ ఎంతో భేదం కనిపిస్తుంది. కళా: 
లోలుడై_న రవీం|దునికీ, కర్మవీరుడై న గాంధీజీకీ మధ్య గల భేదాన్ని 
లూయీ ఫిషర్‌ సొగసుగా వర్ణించాడు... “పంటచేను వంటివాడు 
గాంధీజీ; గులాబితోట వంటివాడు రవీం|దుడు. కష్టించి పనిచేసే 


62 గాందీ సాహిత్య నమీక 


బాహువు గాంధీజీ; కమ శని గీత మాలపించే కంఠం రవీం|దుడు. 
గాంధీ కీ సేనాధిపతి; రవీం|దుడు వై తాళికుడు, సక్వసంగ పరిత్యాగం 
గాంధీజీ జీవితాదర్శ్భం; మమ తాబంధాల మాధుర్యంలోనే స్వేచ్చాను 
భూతి న పేషించే సౌందర్యలాలన రవీందుని ధ్వేయం. అయిశే 
ఇద్దరూ భారతదేశాన్ని చుమించారు. మానవజాతిని (పెమించారు. 
a [శేమయే ఇద్దరిని నన్నిహితం చేసింది” అని లూయీ ఫిషర్‌ 
(వాళాడు, 

గాంధీజీ కేవలం న్వష్న జగత్తులో వివారించే ఆదర్శ వాదియని, 
స్వ రాజ్యరసంపాదనకు ఆయన నూశచించిన మార్గం ఆచరణసాధ్యం కాదని 
సహాయని రాకరణోద్యమాన్ని కొందరు విమర్శించారు. రవీం[దుడు 
కూడా ఆ ఉద్యమాన్ని ఆమోదించలేదు. ఆ సందర్భంగానే వారిద్దరి 
మధ్య వాగివాదం నడిచింది (పవంచంలో నాడు నై తికబలానికి 
'గాంధీశీయే సర్వో _త్తమ|పతినిధియని, ఆయన నై_తికబలం దేశాని 
కెంతె శా అవసరమని, అయిశే ఆధ్యాత్మిక సాధనసంప త్తిని పాపంచిక 
సమస్యా పరిపా-రానికి _వినియోగించరాదని రవీం[దు డన్నాడు. 
నిగా సహాయనిరాక రణం సరియెన చార్‌ కాదని, [పాక్పశ్చిమాల 
మేళనం మీదనే (పపంచాభ్యుదయం ఆధారపడివున్న దని, కనుక 
హాకాసరమే సముచితమార్గమని, డతద్దధటించాడు. 0 “నై తికబలాన్ని 
భేతికబలంగా మార్చడం అనుచితం” అని కూడా రవీం [దుడన్నాడు. 
చేరడానికి వేశే బడు లేవీ లేనప్పుడు పిల్లలు [పభుత్వపాఠశాల లను 
'బహిమృు-రించాలని కోరడం సరికాదని విమర్శించాడు. 

రవీందుని విమర్శకు గాంధీజీ ఇచ్చిన సమాధానంలో ఆయన 
కూడా తన విశ్వాసాలను అంత నస్పష్టంగానూ చాటి చెప్పాడు. “బడి 


చదువు లెన్నడూ శేను ముఖ్యమని భావించలేదు. విద్యాలయాల 
క్రమళితణ 'మానవుని నై తికోన్నశతిని "ఏ విధంగానూ "వెంపొందించ 
లేదని నా నమ్మకం. వ్యక్తి ీలానికీ సాహిత్వాధ్యయనానికీ సంబంధ 


పత్రికా లేఖనం 6కి 


మేమీ లేదు. (ప్రభుత్వ పాఠశాలలు మన జాతిని నిర్వీర్యం) చేస్తున్నా 
యయుని, పిల్ల లను నా స్తికులుగా మార్చుతున్నా యని నా విశ్వాసం. 
కనుక మన పిల్లలకు అటువంటి అక్రమ విద్యావిధానంతో ఎట్టి 
సంబంధం ఉండ కూడదు” అని గాంధీజీ అన్నాడు. నిరాకరణ సూత్రం 
నింద్య మైనది కాదని, మతం కూడా స్వీ పృ తితోపాటు ని రాక రణాన్ని 
ఆదేశీస్తు దని, మంచిని |గహించడంతోపాటు  చెడుగుకు నిరాక 
రించడం కూడా ముఖ్యమేనని ఆయన అన్నాడు. “మన జాతి |[పభు 
త్వంతో సహాయనిరాకరణం చేస్తున్న దంశే, [వభుత్వాన్ని తనతో 
సగారవంగా, స|క్రమపద్దతిలో సహాకరించవలసినదని ఆవహ్యానిన్తున్న 
దన్నమాటి” అని వివరించాడు. 


'రాట్నంపై నూలు వడకడానికి గాంధీజీ ఇచ్చిన (పాధాన్యం 
కూడా రవీంద్రునికి నచ్చలేదు సముచిత స్థానంలో గాట్నం ఉప 
"యోగకరమైనదినని, కాని మనుష్యుల ప త్రవృత్తులలో కానవచ్చే 
విభేదాన్ని విస్మరించి ఐధిగా అందరూ నూలు వడకాలని నిగ్భంధిం 
చడం వల్ప అపకారమే జరుగగలదని మనస్సుతో కృషి చేయవలసిన 
వ్య_క్టీ నూలు వణుకుతూ కూర్చుంళు అతని మానసిక పరి శమ నిలిచి 
పోతుందని “నూలుపోగు కంబు మనస్సు అల్పమైన? కాదని 
(ఛాశాడు ఆరు నెలలు అందరూ నూలు వడకినంత మాత్రం చేతనే 
స్వరాజ్యం సిద్ది స్తే, అంత సునాయాసంగా (పొ ప్తించిన స్వ జ్యానికి 
విలువ ఏమీ ఉండదని కూడా ఆశేపించాడు “సృజనశిం మైన నవ 
యుగానికి చరఖా ను నూలు వడకడమే క_ర్తవ్యమా ? పెద్ద యం తాల 
వల్ల పాళ్చాశ్యదశాలకు [పమాదం సంభవింకే సూచన లుంశే, చిన్న 
యం [తాల మూలంగా మనకు అంతకంకు ఎక్కువ (పమాదం కలు 
గదా?” అని రవీందుడు |పశ్నించాడు. దేశంలోని వివిధళ క్తులు 
పరస్పరం సవాకరించడమే గాక _వివిధదేశాలతో కూడా సహాకరించా 
లని, భారతదేశ వికాసం యావ[త్సపంచవికాసంతో ముడిపడి వున్న దని, 


64 గాంరీ సాహిత్య సమీత్ల 


ఇతరులతో నంబంధం లేకుండా ఏకాకిగా నిలిచే జాతి నవయుగ 
ధర్మాన్ని పాటించక పోవడమే అవుతుందని హెచ్చరించాడు. భారత 
దేశం మాత్రమే నిరాకరణమం|తాన్ని పఠిస్తూ, పరుల దోషాలను" 
లెకిస్తూ, ద్వేషాన్ని |[పాతిపదికగా చేసుకొని స్వరాజ్యం కోసం 
పాటుపడడం భావ్యం కాదని, ఉపో రేఖలకు నిదమేలొ-నే వివాంగం 
ఆహారాన్ని గురించి మాత్రమే ఆయోచించదని, వినువీధి పిలుపును విని 
అది సె శెగసిపోతుందని, ఆసన్న మైన నవోదయాన్ని తన ఆనంద 
గీతాలతో ఆహ్వాని స్తుందని, నవనమూనవా?ి - మనకు: పంపిన ఆహ్య్మానానికి 
మన దేశం యథోచితంగా సమాధాన మీయడం యు క్షమని రవీం (దుడు 
సూచించాడు. “సత్యం పిలుపు”: అనే ీరి కతో ఆ విమర్శ Modern 
Review మాసపత్రికలో 1921 అక్టోబర్‌ సంచికలో అచ్చయింది. 

గాంధీజీ తన సమాధానాన్ని Young India పత్రిక అక్టోబర్‌ 
1కి నాటి సంచికలో |[పకటించాడు. రవీం|[దుని *“(ప్రాగళ 7గారవపరి 
రకకు” డని ఆయన [సశళంసించాడు. నిర్రతుక మైన, అంధమైన 
విధేయత వాంఛనీయం కాదని రవీం[దు డన్న మాటతో తాను 
కూడా వీభవిసా నన్నాడు. అయితె భారతదేశం అంధవి ధెయతకు 
వళం కాలేదని, దీర్హంగా యోచించిన మీదటనే రాట్నం మీద నూలు 
వడకాలని [పజలు నిర్లయించుకొన్నారని స్పష్టం చేశాడు. రవీం|దుడు 
సహిష్టుతను గురించి భాషిస్తూ మధురగితాలతో సంతుష్టి చెందు 
తున్నాడని, కాని దేశానికి యుద్దం తటస్థించినదని, కనుక ఆయన తన 
వీణా వాదనాన్ని తాత్మా-లికంగా విరమించాలని, యుద్దం ముగిసిన 
తరువాత ఆయన తిరిగి కావ్యాలావాని కుద్యమించవచ్చునని, ఇల్లు 
తగులబడుతున్న ప్పుడు అందో డా నీళ్ళు మోసి మంటల నార్పవలసి 
వుంటుందని గాంధిజీ అన్నాడు. 


రాట్నాన్ని గురించి రఫీం|దుని విమర్శకు సమాధాన మిస్తూ 


(5) 


ప[తికా లేఖనం 


ఆకలితో అటమటిస్తూ, పనిపాటలులేక అల్లాడే 
నిర్భాగ్యులకు వారి కడుపు నింపే కూలిగానే, కూలి 
దొరికే సనిగానే దై వం సాతాత్కరించడం ధర్మం, తన 
బితుకుతెరువుకోసం కప్టించి పని చేయడానికే దెవం 
మనిషిని సృష్టించాడు. పని చేయనివారు దొంగలతో 
సమాన మన్నాడు.” మన దేశంలో సంవత్సరంలో సగం 
భాగం నూటికి ఎనభై మందికి పనిపాటల కవకాశాలు 
లేవు గనుక చారు ఈశ్వరుని దృష్టిలో దొంగలు 
కావలసివస్తున్న ది. ఐనప్పుడు భారతదేశం నేడు పెద్ద చెర 
సాలగా మారడంలో ఆశ్చర్య మేమున్నది? ఆకలియే 
నేడు భారతదేశాన్ని రాట్నంచవై పు నడిపించే (పభాన 


వాదం. రాట్నం పిలుపు సర్వోత్కృష్టమెనది. అది 


చ్రుమచే శ్రరితమైన ఆహ్మానం. గ్రామయే స్వరాజ్యం.... 
అవశ్యం ఆచరించవలసిన కాయక ష్ట్రంలో గడిచిన కాలం 
మనొోోవికోసానీకి (పతిబంధక మెశేనే రాట్నంపె నూలు 
వడకడం మానసిక పరి|శమకు భంగకరం కాగలదు. 
మన దేశంలో నేడు జంతువు కంశు నికృష్ణంగా [బతు 
కుతూ, చావ సిద్దంగా నున్న  లకులాది (పజలను 
గురించి మనం యోచించి తీరాలి. రాట్నమే వారికి 
తిరిగి [పాణం పోసే సంజీవని, 


“ఆహారం కోసం చేను పాటుపడ నక్క-ర లేదు 
గదా, ఐనప్పుడు నే నెందుకు నూలు వడకాలి ?”. అని 
(పశ్నించవచ్చును. నాకు చెందని ఆహారం నేను 
తింటున్నాను గనుక, నా దేళనుల కష్టార్ణి తాన్ని నే 
ననుభవిస్తున్నాను గనుక నేను నూలు వడకాలి. మీ 
చేతికి వచ్చే (ప్రతివైస ఎక్కడినుంచి వస్తున్నదో 
యోచించండి. అప్పుడు నా మాట సమంజసమెనదని 
మీ కర్భ మవుతుంది... 


65 


66 గాంధీ సాహితా సమీక్ష 


కవి సదా ఉజ్జ లభ విష్యత్తును సందర్భ సాడు. 
మనం కూడా ఆ విధంగా ఉండాలని అభిలషిసాడు. 
(పథాతవేళ |పార్గనగీతాలను పాడుతూ సై కెగసిపోయే 
స్వే చా విహంగాల మనోహారద్భశళ్యాన్ని మనకు సాజా 
త్క-రింపజేస్తాడు. అయితే ఆ పతులు ముందు రోజు 
కడుపునిండుగా ఆవోరం తిని, తనివితీర వినువీధిలో 
విహరించి, రా|తివేళ విశ్రమించి నవసత్వాన్ని పొంది 
నవి. కాని నేను ఎగురడానికి ఏ మా(త్రం సత్తువ లేని 
సతుల నికృష్ట స్థితిని బాధతో తిలకించవలనివ స్తున్న ది. 
భార తాకాళశం (కంద వసిరజే "మూసవపశికి రాతి 
విశాంతి తరువాత నవస త్త(ం చేకూరదు సరిగదా, 
మరిత నీరనమే (ప్రాప్తిస్తుంది. లతులాది (పజలు 
పూ క ముఠకునతోనో, కలశని|దతోనో కాలం గడుపు 
తున్నారు, వారి దైన్యం వర్ణించ సా $ం కానిది. 
స్వయం అనుభవించిననాడే అది అర్థమవుతుంది. ఈ 
దీన దుఃఖతజనులను కవీర్‌ గీతంతో ఓదార్చ శం 
అసంభవమని చేను గుర్తించాను. అన్నా ర్రుశై న 
ఈ (పజలు కోరే. గీతం ఒక్కు-శు = అది పుష్టికర మైన 
ఆహారం 


అని గాంధీజీ తన నమాధానంలో స్పష్టంగా చెప్పాడు. ఇతరులవలెనే 
రవీం[దుడుకూడా తన విదెశపు దుస్తులను విడనాడి, ఒక పవి తకర్మగా 
రాట్నంమీద నూలు వడకాలని, అదే (పస్తుత కర్తవ్యమని ఆయన 
సూచించాడు. గాంధీజీ ఇచ్చిన సమాధానాన్ని గురించి (వాస్తూ, 
“కటువై న, విషాదభరమైన మాట లివి! కళ కల్పించిన సుఖస్వప్నం 
ముందు (పపంచంలోని' దీనత నిలబడి “నా ఉనికి నీవు కాదనగల వా ?” 
అని ఘోపిస్తున్న ట్టుంది. పగాఢమైన. గాంధీజీ ఆవేదనతో సానుభూతి 


పత్రి కాలేఖనం 67 


చూపనివారు, పాలు పంచుకోనివా 3వ రుంటారు ?”- అని (పఖ్యాత 
రచయిత ఠోమా ఠోలా వ్యాఖ్యానించాడు.!? 


ఈ విధంగా రాట్నం [బాముఖ్యాన్ని గురించి, సహాయ 
నిరాకరణోద్యమాన్ని గురించి రవీం|దునితో గాంధీజీకి వాగ్వివాదం 
తటస్థించినా, అంతమా|తాన ' వారి మైతి కే విధంగానూ భంగం 
వాటిీల్ల లేదు. కొంతకాలం తరువాత (పభుత్వం |పకటించిన 'కమూూ 
నల్‌ ఎవార్డ్‌ ' నిర్హయాన్ని . |పతిఘటించడానికి గాంధీజీ యరవడ 
చెరసాలలో నిరాహారదీక. పూనాలని - నిక్చయించినప్పుడు ఆయన 
రవీంద్రుని - ఆశీస్సుల. నర్జించాడు. _ తన ఆశయం సిద్ధించిన మీదట 
గాంధీజీ దీక్ష విరమించే ముందు రవీం|దుడు స్వయంగా ఆ చెరసాలకు 
వెళ్ళి 

“జీవనము శుష్కి ంచిన తకణాన 
కరుణాధారతో రా [పభూ! 
నూధుర్యము పూ _క్తిగా హరించినప్పుడు 
గితసుధారసంతో. సమీపించు” 
అనే భావం కలిగి, గాంధిజీకి అభిమానపా తమైన 


“థీవన్‌ జఖన్‌ శుకాయే జాయ 
కరుణాధారాయే ఏకో 
సకల్‌ మాధురీ లుకాయే జూయ 
గితనుధారసే ఏళో” 
అనే తన (పార్థనగీతాన్ని గానం చేశాడు, 


విశ్వ భారతికి ఒకప్పుడు తటస్థించిన ఆర్థిక కైశాలను తొలగించ 
డానికి గాంధీజీ పిరాళాలను సేకరించి తోడ్చడ్డాడు. తుదిసారి 
వా రిద్దరూ శాంతిని కేతనంలో కలుసుకోవడానికి గాంధీజీ చేసిన 
(పయాణాన్ని ఆయన. ోతీర్థయాతొగా వర్ణించాడు. - చివరకు 


65 గాంధి సాహిత్య సమీక 


హితై షులు వలదని వారించినా వినక నౌఖాళీలోని. హింసోన్మ త్ర 
వాతావరణంలో గాంధీజీ పర్యటించినప్పుడు 


“ఒకరయినా నీ శేకకు 
'ఓియని రాకున్నా, 
ఒక్క_డవే బయలుదేరు ! 
ఒక్క-డవే బయలుదేరు !! 
ఒక్క-డవే, ఒక్కడే, 
ఒక్కడే బయలుదేరు !!” 1! 
అంటూ, వదిమందీ మెచ్చినా, నొచ్చినా పాటించక క _ర్హవ్యాన్ని 
పాలించి తీరాలని [వబోధించే “పక్లా చలోశే” అనే రవీం|దుని |పసిద్ద 
గీతాన్ని తనకు ఆలంబంగా చేనుకొన్నా డు. ఈ విధంగా వారిద్దరూ 
కొన్ని సమన్యలషై భిన్నాథి|పాయాలను వ్య క్షం చేసినా, వారి 
నడుమ స్నేహోభఖిమానాలు మాతం స్థిరంగా నిలిచాయి. 
గాంధి జీ Young India పత్రికలో (వాస్తున్న (వాతలు (పభు 
త్వానికి కంటక |పాయంగా పరిణమించడంవల్ల 1922 మార్చి నెలలో 
“రాజ|దోహోనికి పురికొల్సే వాతలు” (వాసినట్లు ఆయననై నేరాన్ని. 
ఆరోపించి న్యాయస్థానంలో విచారణ జరిపారు. ముఖ్యంగా Young 


India &* అచ)యిన “Tampering with Loyalty”, “A Puzzle and. 
Its Solution”, “Shaking the Manes” అనే మూడు వ్యాసాలు 


రాజ[దోహోాన్ని |పోత్సహించే రచనలని పేర్కొన్నారు. 

మొదటిది ఖలాఫత ఉద్యమాన్ని పురస్కరించుకొని అలీసోదరు 
లను (పభుత్వం బంధించినందుకు విమర్శిస్తూ (వాసిన వ్యాసం. 
దానిలో గాంధీజీ “ఈ నాడు రాజ|ధదోవాం కాం(గాస్‌ లత్యుంగా 
మారింది. సహాయనిరాకరణోద్యమంలో పాల్గొనే (ప్రతివ్య_క్తి సువ్యవ 
నితమెన (పభుత్వం పట్ట ' అవిధేయతను బో ధింఛడానికి దత 


3 a 


2 


© 


షతికా లేఖనం 69 


వహించాడు. సనహాయనిరాకరణం నై_తిక ధార్శికోద్యమమైనా, 
(పభుశ్వాన్ని కూల|దోయడం దాని. సునిశ్చిత లత్యుం"” అని స్పష్టం 
చేశాడు. 


é 


“బుద్ధిపూర్వకంగా రాజశాసనాన్ని ధిక్కరించి చెరసాలకు 
వెళ్ళాలని కొందరు వ్యక్తు లెందుకు [వయత్నిస్తున్నారో ఎంత 
యోచించినా నాకర్థం కావడం లేదని కలకతాలో ఒక సభలో 
(పసంగిస్తూ లార్డ్‌ రీడింగ్‌ అన్న మాటలకు సమాధానంగా గాంధీజీ 
రెండవ వ్యాసాన్ని |వాశాడు. చెరసాలకు వెళ్ళబోతూ తాను 
స్వాతం త్ర్యమంది రానికి. పయనిస్తున్నానని మోతీలాల్‌ నె[హూ 
అన్న మాటలలో లార్జ్‌ రీడింగ్‌ [పశ్నకు కొంతవరకు సమాధానం 
లభిస్తుందని గాంధీజీ [వాశాడు. “ఈ నాడు మే మనుభవిస్తున్న 
స్వాతం[త్యం నిజానికి దాన్యమె గనుక మేము నిర్భంధాన్ని కోరు 
కౌంటున్నాం. |[పభుత్వపు చర్య పూం_ర్టిగా దుష్ట్రమైనదని మేము 
భావిస్తున్నాం గనుక (పభుత్వ బలాన్ని (పతిఘటిస్తున్నాం. మెము 
(పభుత్వాన్ని కూల |దోయ గోరుతున్నాం. (పజలకు సేవ చేయడానికి 
(పభుత్వం ఉండాలి గాని [పభుత్వ సేవకోసం [పజ లుండరాదని మేము 
చాటగోరుతున్నాం. ఈ [పభుత్వ పాలనలో స్వతం[త జీవనం దుర్భర 
మౌతున్నది. ఎందుచేతనంశు స్వేచ్చగా. జీవించని చ్చినందుకు (పతి 
ఫలంగా మేము మానాభిమానాలను వదులుకోవలసి వసుున్నది” అని 
జాతీయోద్యమ భ్యయాన్ని ఆయన స్పష్టంగా నిర్వచించాడు. 

ఏ పరిస్థితులలోనై నా, |బిటిష. [పభుత్వం తన సా[మాజా్యనికి 
భంగం కలిగించగోరే [పయశ్నాలను సహించబోదని మాంబుగూూ 
చేసిన హెచ్చరికకు జవాబుగా గాంధీజీ మూడవ వ్యాసాన్ని 
(వాశాడు. “భారతదేశం ఈ అవినయానికి అవినయంతో సమాధానం 
చెప్ప లేదు, చెప్పదు. కాని ఈ దేశం తన (పతిజ్ఞకు కట్టుబడి నిలిచితే, 
ఈ ఉపద్రవం నుంచి విముక్తి కలిగించవలసినదని పరాత్సరునికి చేసిన 


-—O 


70 గారీ సాహిత్య సమీకత 


(పార్థన వ్యర్థం కాదు. దుర్భల జాతులను కొల్ల గొట్లి అధికార మధు. 
మ_త్తమైన సా(మాజ్య మేదీ (పపంచంలో కలకాలం నిలువలేదు. 
నిజంగా ధర్శసన్వరూపుడై న దైవం ఈ విశ్వాన్ని పాలిస్తున్న ట్లయి తే 
సదా పళుబల (పదర్శనంబ న, భే ”తికంగా దుర్భలులై న జాతులను: 
దోచుకోవడం నె న ఆధారపడిన ఈ “| బిటిష్‌ సా(మాజ్యం' కూడా 
విచ్చిన్నం కాక మానదు” అంటూ ఆ వ్యాసంలో గాంధీజీ రానున్న 
చరి[త గతిని నూచించాడు. 


అవి రాజ(దోహోన్ని (చెశేపించే రచనలని [పభుత్వం 
గాంధీజీనా నేరాన్ని ఆరోపించి, అహామ్మదాబాదులోని న్యాయ. 
స్థానంలో విచారణ జరిపింది. విచారణ 1929 మార్చి 1రి నాడు 
(పారంభమయింది. అది భారత, స్వాతం |త్రో్టోద్యమ చరి|తలో చిరన్మర 
ణీయ మైన ఘట్టం. రాజశాసనాన్నీ పాటించడం ముఖ్యమా, అంతః 
కరణ [పబోధాన్ని అనుసరించడం ముఖ్యమా అన్న సమస్యకు 
సంబంధించిన విచారణ కావడంవల్ల ఒకనాడు ఏథెన్స్‌ నగరంలో 
ఈ విధంగాన న్యాయస్థానంలో సోకటీస్‌ నిలబడవలసివచ్చిన సందర్భం 
ఆ నాడు అనేకుల స్మృతి పథంలో' కదికింది 


న్యాయస్థానంలో అడిగిన ఒక (సశ్నకు సమాధానంగా తన 
వృ_త్తి “వ్యవసాయం, చేనేతి అని గాంధీజీ చెప్పాడు. భారతదేశం 
లోని అసంఖ్యాక |శమజీవులతో తన నాన్ని హిత్యాన్ని ఆ విధంగా 
ఆయన |పకటించాడు. న్యాయాధికారి తీర్పు చెబ్బ ముందు గాంరీజీ 
చెసిన [పకటన కూడా స్మర ణీయ మైనది. “వ రమాన [పభుత్వ వ్యవస్థ 
పట్ట అవిధేయతను బోధించడం నాకు గోఢాన _కి కలదన్న మాటను 
ఈ న్యాయస్థానానికి శెలియకుండా చాచాలని నే నెంతమా (త్రం: 
కోరడం లేదు....అనుర కిని న్యాయశాస్త్ర నూతాలు సృష్టించ 
లేవు. వ్య కుల ఇష్టానిష్టాలు ఆ నూ[తాల కనుగుణంగా వ_గ్లించవు. 
ఏవం క్లికనా మరొక వ్య_క్తిముద గాని, వ్యరవస్థమేదగాని అనురో కి 
ల్రె--2 ౬. 2 థి - 


పతికా లేఖనం tH 


లేనినాడు, అతడు బుద్ధిపూర్వకంగా. : హింసాకాండకు  తలపడనంత 
వరకు తన అసమ్మతిని వ్య_క్షం చేయడానికి - అతనికి పూర్తి స్వేచ్చ 
ఉండాలి” అని గాంధీజీ తన |పకటనలో _ ఆలిపాడు. ఛారతదేశంలో 
(బిటి. ప్రభుత్వం చేసిన అకృత్యాలను “పేరొని, న్యాయశ్నాాస్త్రం 
దృష్టిలో తన చర్య నేరమే కావచ్చునని, - కాని .అది [పతి పౌరుని 
విధ్యు_క్ష ధర్మమని తన విశ్వాసమని, ఎంతటి కఠిన శిక్షుక నా తాను 
సంసిద్ధంగా ఉన్నానని ఆయన అన్నాడు. న్యాయస్థానంలో ఆనాడు 
ఆయన. గంభీరవాణిని విన్నజారు. నిందితుని స్థానంలో _ ఉన్నది 
గాంధీజీయా, బిటి. (పభుత్వమా అని ఒకమారు యోచించుకోవలసి 
వచ్చింది... గాంధీజీ పట్ల న్యాయాధికారి (బూమ్‌ఫీల్త్‌ గారవభావంతో 
(పవంర్తించాడు. తన ఎదుట నిలిచిన వ్య_క్తి సామాన్య నేరస్థుడు కాడని 
అంగీకరించాడు. అయినా న్యాయశాస్త్ర సూ(శతాల (పకారం రాజ 
(దోహానికి పురికొ”ల్సినందుకు గాంధి జీకి ఆరేండ్ల కారాగార. శిక్ష 
విధించాడు. న్యాయస్థానంలో నాటి విచారణను. తిలకించిన కవయి తి 
సరోజినీదేవి ఆ సన్నివేశం. అలనాడు రోమన్‌ _ పాలకుని సమజాన 
నేరస్థుడని ఏను క్రీస్తును నిలజెట్టిన కథను జ్ఞ _ప్తికి తెచ్చిందని వర్ణించింది. 


అనారోగగ్ధం కారణంగా గాంధీజీ 1924 ఏపిల్‌ నెలలే. చెర 
సాలనుంచి విడుదల అయాడు 858A Young India ప్యతికలో వ్యాస 
రచన కుష|క్రమించాడు, శస్త్రచికిత్స జరిగిన .తరు వాత కొంత విశ్రాంతి 
అవసరమని స్నేహితులు సూచించినా, ఆయన చారి మాట పాటించ 
లేదు. సంపాదకీయ బాధ్యత. తనకు భారం కాబోదని, షత్రికాలేఖనమే 
తనకు మానసిక వి| శాంతి నీయుగలదని ఆయన భావించాడు. 

ఏపిల్‌ లీ నాటి తొలి సంపాదకీయంలో పోఠకుల కొక నివేద 
నను |పకటించాడు. “క్వతా'సంకోచంతోశచే చేను తిరిగ Young 
India, నీభీజీవోనో పత్రికల, సంపాదకత్వ బాధ్యతను స్వీకరిన్తున్నాను. 
ఈ బాధ్యతను వహించడంలో నాకుకనిపించినంత' మేరకు దై వాదేళ 


72 గాంరీ సాహిత్య సమీత 


కాంతిని నే ననుసరిన్తున్నాను.. .. Young India పత్రిక అనుసరించే 
విధానంలో నవ్యత ఏదీ ఉండబోదు. అయితే (పస్తుత విధానం ఎవరికీ 
విసుగు కలిగించదని నా ఆక, సత్యంమీద విసుగు కలిగిననాకే Young 
India మీద విసుగు కలుగగలదు” అని గాంధీజీ (వాశాడు, 


ఎంతటి అ[పియమైన సత్వానె నా లోకానికి వెల్పి డించడానికి 
గాంధీజీ ఎన్నడూ వెనుకాడలేదు. ఆయన పెద్దకొడుకు హారిలాల్‌ 
1911 లోనే ఆయనతో కలహించి ఇంటికి దూరమయ్యాడు. అతనికి 
పత్నీ వియోగం కలిగిన తరువాత కొన్ని దురభ్యాసాలకు వశుడై, 
తల్లిదం[డులకు అ|పతిష్ష తెచ్చే పను లనేకం చేశాడు. 'తండి పేరు 
చెప్పుకొని [పజలను వంచించి ధనం సంపాదించడానికి కూడా [సయ 
త్నించాడు. ఆ విధంగా హారిలాల్‌ మాటలు నమ్మి మోసపోయిన 
ఒక వ్యకి పతాన ఒక న్యాయవాది గాంధీజీ కొక ఆ _తరం (వాశాడు. 
కన్నతండ్రి గనుక గాంధీజీకి ఆ న్యాయవాది హారిలాల్‌ (పవ_ర్థనను 


గురించి ఉత్తరం [వాయడంలో విశేష మేమీలేదు. కాని గాంధీజీ 
1925 జూన్‌ 1రి నాటి Young India పత్రికలో ఆ లేఖను, తన 


సమాధానాన్ని |పకటించడం మాత్రం అసాధారణమైన విశేషమే. 


నేను హరిలాల్‌ గాంధీ తం|డి నైన మాట 
వాస్తవమే. వాడు నా చెద్దకొడుకు.... మా ఇద్దరి 
లశ్యాలు భిన్నమైనవని పదిహేనేంఢడ్డ నాడు గు_ర్జిం 
చడం జరిగింది, అప్పటినుండి వాడు నాతో విడిపోయి 
వెరుగా ఉంటున్నాడు. వాడిని నేను గాని, నా ద్వారా 
మరొకరు గాని పోషించడం లేదు. నాకుమారులకు 
పదహారేండ్ల వయస్సు వచ్చినప్పటినుంచి వారిని మి[తు 
లుగా, సమానులుగా పరిగణించడం అనతి క్రమణీయ 
మైన ధర్భంగా నను పాటిసున్నాను.... హారిలాల్‌ 
వ్యవహారాలు నాకు తెలియవు. ఎప్పుడై నా ఒకసారి 


పత్రికా లేఖనం 73 


వాడు నాకు కనిపిసాడు గాని వాడి వ్వవహార 
రహాస్యాలను నే నెన్నడూ శెలునుకోవడానికి [పయ 
త్నంచను. వాడు చేన్తున్న వ్యాపార పయత్నా లతో 
నాకు సంజంధంలేదు. వాడు నామాట ఏంే అనేక 
(పజాహితకార్యకలాపాలలో నాతో కలిసి కృషి చేయ 
డానికి వీలయ్యేది. సగారవంగా జీవికను గడించడానికి 
కూడా అవకాశం ఉండేది. కాని వాడు స్వతం| తించి 
మరొక (తోవ ననుసరించాడు. ఆవిధంగా చరించే 
హాకు_ వాడికి ఉంది.... వాడికి నునాయాసంగా 
ధన మార్జించాలనే అపేక్ష ఉన్నది.... "వాడి [పస్తుత 
జీవితవిధానం చాల వరకు నాకు నచ్చదు. ఆ నంగతి 
వాడికి తెలియకపోలేదు. ఐనా వాడి దోషాలతో 
నిమి_త్తం లేకుండా వాడంశు నాకు శుమ ఉన్నది 


అని తన సమాధానంలో గాంధీజీ [వాశాడు. కన్న కొడుకు దు[ప్ప్ప 
వరన వ్యక్తిగతమైన సమన్యాయే గనుక దానిని రచ్చ కీడ్వవలసిన 
అవసరం లేదు. కాని తన్షై గల 'గారవాభిమానాలవల్ల (పేజలు 
హౌరిలాల్‌ చేత వంచితులు కారాదని గాంధీజీ ఈ వ్యవహారాన్ని 
నిస్సంకోచంగా తన పత్రికలో (పకటించాడు. 

గాంధీజీ మాట వలెనే ఆయన మౌనంకూడా అర్ధవాతమైనదని 
ఒక చక్కని ఉదాహరణంతో లూయీ ఫిషర్‌. నిరూపించాడు. 1926 
ఏపిల్‌ 1 వ తేదిన లార్డ్‌ రీడింగ్‌ స్థానంలో లార్హ్‌ ఇర్విన్‌ మన 
దేశానికి వె_(స్రాయిగా పదవిని స్వీకరించాడు, గాంధిజీ అప్పుడు 
Young India పత్రికలో “ఇది మానవత్వమేనా ?” అనే శీర్షి కతో 
కుక్కలను చంపడం తగునా తగదా అనే సమస్య మె "వ్యాసాలను 
([వాస్తూ, దేశంలో జరిగిన ఆ రాజకీయ పరిణామాన్ని గురించి మాట 


74 mod సాహిత్య నమీత 


మా|తమైనా (పస్తావించనే లేదు. ఆమౌననే జరిగిన మార్చుపె 
ఆయన వ్యాఖ్యాన మన్న మాట. 


ఆ రోజులలోనే పకత్రికారచయిత వృత్తి చేపట్టవలసిందని ఆయన 
తన సన్నిహితులకు కూడా సూచించాడు. ఏదైనా సృత్రికకు విలేఖ 
రిగా పనిచేయడం మంచిదని ఒక లేఖలో జవహార్‌ లాల్‌ నె(హూకు 
(వాశాడు. తన కుమారుడు దేవదాస్‌ కూడా ఏదై_నాపకత్రికా కార్యా 
లయంలో పనిచే స్టే బాగుంటుందని భావించాడు. 

గాంధీజీ తన స|త్రికలో పు_స్వకసమీతులను స్వయంగా [వాయడం 
ఎన్నడోగాని జరిగేది కాదు. శేథరిన్‌ మేయో అశే అమెరికన్‌ 
ప్రీ (చాసిన Mother India 3 పుస్తకానికి 1927తే గాంధీజీ 
చేసిన సమీత (ప్రసిద్ధమైనది. ఆమె మన దేశంలో కొంతకాలం పర్య 
టించి తన అనుభ వాలను వర్ణిస్తూ ౪ పు_స్తకాన్ని (వాసింది. మున 
దేశంలో అంతటా చెడుగే తప్ప మంచి ఏ మాతం ఆమె కంటికి కని 
పించలేదు. ఆమె పు_స్తకానిి Young India పత్రికలో గాంధీజీ. సమీ 
తస్తూ, “ఈపు_స్హకాన్ని శెలివిశేటలతో, సామర్థ్యంతో [బాయడం 
జరిగింది. కాని పూ _రిగా చదివిన మీదట. మన దేశంలోని మురుగు 
తూము అన్నిటినీ శెరిచి పరీక్షించి, వాటి నుంచి వెలువడే దుర్గం 
ధాన్ని వర్ణించడమే దీని భ్యేయమని నా కనిపించింది. “ఈ మురుగు 
తూములే భారతదెళం' అని మేయో కన్య విజయగర్వంతో శేల్చింది. 
పు_న్హకంలో చెప్పిన అంశాలు నిజమెనవే కావచ్చు. . ఐనా ఇది . నిశ్చ 
యంగా అన్ఫతదోవదూషితమైన పు స్తకమే....ఈ పుస్తకం చదివి (ప్రతి 
భారతీయుడు కొంత [పయో జనం పొందవచ్చును. ఇతరులు మనలను 
గురించి ఏ మనుకొంటారో మనం తెలుసుకోవడం మంచిది. అసత్వ్యా 
రోపణలతో నిండిన ఈ పు సకం మనకెంత ఆ|గహాం కలిగించినా, 
అంతమా|తం చేత మన లోపాలను మనం విస్మరించకూడదు” అని 


౦ధెజి (వాశాడు. 


4 


1 
' 
Y. 
1 


పతి కాలేఖనం 75 


గాంధీజీ 1928 జనవరి 12 నాటి Young India పత్రికలో 
(పకటించిన సంపాదకియవ్యాసంలో విదేశ పభుత్వం పట్ట తన 
వె_ఖరిని స్పష్టం చేశాడు. అవసరమెనప్పుడు ఆయన అ|కమాన్ని, 
దౌఫ్ట్యాన్ని ఎంత నిశితంగా విమర్శించగలడోో దానివల్ల బోధపడగలదు. 
ఇంగ్లీషు [పభుత్వపాలననుంచి విము_క్టిని నేను 
వాంఛిస్తున్నాను. ఇందు శే పణమైనా పెట్టడానికి నేను 
సిద్దంగా ఉన్నాను. ఈ (ప్రభుత్వం పోయి, దీనిస్థానంలో 
అరాజకం వచ్చినా నాకు సమ్మతమే. ఎందుచేతనంశు 
ఇంగ్లీషువారు మనకు (పసాదించిన శాంతి శృశాన 
వాటికలోని శాంతి వంటిది. ఒక జాతికి చెందిన 
యావజ్జనులు జీవన్మృతులు కావడం కన్న మరే స్థితి 
ైెనా కోరదగినదే. 'ఈ సె తాను పాలన మన పుణ్య 
భూమిని భౌతికంగా, నై తికంగా, ఆధ్యాల్శికంగా 
అధోగతి పాలు ' చేసింది." సా 'లత్వ్యం శేవల 
స్వాతం|త్యం కాదు, అంతకంశు ఉన్నతమైనది. భారత 
చేశదాస్యవిము_క్తి ద్యారా నేను పాళ్ళాత్యుల ముష్మ్క-ర 
శ_క్తికి లోనై దుర్భలజాతు లనుపేర |కుంగిపోతున్న 
బహుదేశాల [పజలందరికీ విమోచనం కలిగించగోరు 
తున్నాను 
అని ఆయన ఆ సంపాదకీయంలో (వాశాడు. 


గాంధథిజీ (వాతల వాడిని భరించలేక [పభుత్వం ఆయనను తిరిగి 
1980 లో నిర్భంధించింది. ధశావతు కట్టడానికి నిరాకరించినందున' 
నవజీవన కార్యాలయాన్ని (పభుత్వం స్వాధీనం చేసుకోవడంతో 
ఆ పతికల ము|దణకూడా నిలిచిపోయింది. తరువాత . కొంతకాలం 
పాటు Young India పత్రిక [సతులను చె క్లోన్రైల్‌ యం|త 


76 గాంధీ సాహిత్య సమీత 


సవేయంతో సిద్ధంచేయవలసి వచ్చింది. 198! లో గాంధీ-ఇర్విన్‌ ఒడం 
బడిక కుదిరిన తరువాతనే తిరిగి ము[దణ |పారంభమయింది. అప్పు 
డెక సంపాదకీయంలో Young India, నటీ జీవన పతికలు వ్యాపార 
దృష్టితో లాభంకోసం అచుకావడ లేదని, సక్యసమన్వితమెన 
'అహింసావిధాన౩తో పూర్ణ స్వరాజ్యారన్ని సాధించడానికి (పజలను 
|పబోధించడం కోసమే ఆ పత్రిక లచ్చవుతున్నవని గాంధీజీ పాఠకు 
లకు జ్ఞ పి చేశాడు. 


—O 


గాంధీజీని (వభుత్వం 1981 లో తిరిగి బంధించింది. చెర 
సాలలో ఉండగానే ఆయన హరిజనుల సంకేమం కోసం ఒక పతికను 
స్పాపించడం అవసరమని భావించాడు. ఆయన ఇచ్చ ననుసరించి 
వభొరిడొనో పత్రిక 198కి ఫి(బవరి 11 వ తేదీన పూనానుంచి వారి 
జన సేవకసంఘం పశాన ఆర్‌ ;-వి శాస్త్రి సంపాదకత్వంతో వెలువడ 
నారంభించింది. తొలి సంచికలో అచ్చయిన ఒక వ్యాసంలో ఆ పత్రిక 
లజ్యాలను సెకొ,ంటూ, అది హరిజనులకు సేవ చేయడానికే వెలు 
వడుతున్నదని, అస్పృశ్యతను నివారించడానికి చేసే [సయశ్నాలను 
వివరంగా దానిలో (పకటిసారని, ఆ ఉద్యమం యావ(త్చపంచానికి 
ముఖ్య మై నచేనని, మానవు లందరి సానుభూతిని అధెతిస్తున్న దని, 
అందువల్ల హరిజన సెవా విఢేపాలను అందరికీ తెలియ డకేయడం 
అవసరమని గాందిీజీ వాశాడు. ఆయన చెరసాలలో ఉండగానే 
బారిజిన్‌ పత్రిక (పచురణ [పారంభమయింది. నిర్భంధంలో ఉండగా 
సత్యా గహోద్యమాన్ని గురించి ఆయన ఏమీ (వాని (పకటించడానికి 
వీలులేదు కాని, అస్పృశ్యతా నివారణను గురించి స్వేచ్చగా (వాయ 
వచ్చుననీ (పభుత్వం అనుమతించడంవల్ల చెరసాలనుంచే గాంధీజీ 
వౌరిజునో పత్రికకు వ్యాసాలు [వాయడానికి వీలయింది. 

'హరిజని శబ్బస్ళప్టిని గురించి గాంధీజీ ఫిబవరి 28ి సంచికలో 
విశదీకరించాడు. 


| 


పత్రికా లేఖనం TE 


ఈ పెరు నేను కల్పించలేదు. కొన్ని యేండ్ల 
[కిందట నేను నోవోజోవోనో పత్రికలో 'అస్స క్ట" 
శబ్దాన్ని వాడినందుకు ఆ జాతికి చెందిన కొందరు 
విలేఖరులు న న్నా కెపించారు.... అయితే మంచి 
క రేదై నా నూచించవలసినదని నేను చారి నడిగాను. 
గుజరాతీ భ _కకవులలో (పథమగణ్యుడు “హరిజన” 
శజ్లాన్ని [పయోగించాడు గనుక ఆ రు జాగుంటుం 
దని. _జాకితో.... ఇఅకకు సూచించారు అది. వగిన 
చేరని నాకు తోచింది. “హారిజను’ డంశు దేవుని జను 
డన్నమాట. |పపంచంలోని మతాలన్నీ డై వాన్ని 
అగతికులకు గతియని, దినబంధువని, రక్షణ లేని వారిని. 
రషించే [వభువని వర్ణిస్తున్నవి.. మిగిలిన [పపంచం 
మాట ఎట్లా ఉన్నా, భారతదేశంలో అస్ప్ఫ్భృక్యులని 
అందరూ దూరం చెసినవారికంకు అనాధులు, దీనులు,. 
దుర్భలులు మరశెవ రున్నారు 2 

అని ఆయన ఆ వ్యానంలో తెలిపాడు. 


(పభుత్వం గాంధీజీని ఆ యేడే మే 18వ శేదీన చెరసాల 
నుంచి విడుదల చేసింది. తరువాత కూడా ఆయన ఆ పత్రికలో సమ 
కాలిక రాజకీయ వ్యవహారాలను గురించి (వాయక, హారిజనోద్దర 
ణోద్యమాని కే దానిని [పక్యకించాడు. అయితే హరిజన సమస్యతో 
కొొంత సంబంధ మున్న అంశాలను గురించి - (గామ పునర్ని ర్మాణ. 
విధానాన్ని గురించి, కుటీర పరిశ్రమలను గురించి, పారిళుద్ద్యాన్ని 
గురించి, సమీక్ళతావహోరాన్ని గురించి - ఉపయోగకరమైన రచనలను. 


ద్రకటించవాడు. శాంగర్‌. సతితో - చర్చించిన తరువాత సంతతిని 


పరిమితం - చేసుకోవలసిన అవసరాన్ని” గురించి కూడా గాంధీజీ" 


భొరిజున ప|తికలో కొన్ని వ్యాసాలు (వాశాడు. కృత్రిమ సాధనాలు 


78 గాంధీ సాహాొత్య సమీత 


వాడుక కన్న ఇందియని[గహం"' ద్వారా సంతతిని పరిమితం చేసు 
కోవడం మేలని ఆయన తన అభి పాయాన్ని వ్య_కం చేశాడు. 

1984 జనవరి నెలలో సంభవించిన భూక ౦సంవల్ల వీహార్‌ 
రాష్ట్ర ౦లో |ఫజలకు విపరీతమైన కష్ట్రనష్లాలు కలిగాయి. అప్పుడు 
గాంధీజీ ఆ రాష్ట్రంలో కొొంతకాలం పర్యటించి (పజల క ప్ట్రసుఖాలను 
స్వయంగా విచారించి తెలునుకొన్నాడు. ఆ సందర్భంలోనే ఆయన 
ఆ భూకంపం (పజల పాపాలకు = ముఖ్యంగా అంటరానితన మనే 
పాపానికి - భగవంతుడు విధించిన శిక్ష అని ఒకచోట ఐన్నాడు. 
రవీం|దుని వంటీ ిజ్ఞులు కొందరు ఆ మాటకు నొచ్చుకొన్నారు. 
“భాతిక మెన అరిష్లాలకు, [సమాదాలకు విధిగా భౌతిక కారణా 
లుంటాయి. (పక్ళతిశక్తులను మానవుల నె తిక వ_ర్హనతో జోడించడం 
శాస్త్ర సమ్మతం కాదని రవీం[దు డన్నాడు. గాంధీజీ మా|తా తన 
అభి పాయం మార్చుకోలేదు. పడ పదార్థాలతో ఆత్మకు అనా 
భావసంబాధం నిశ్చయంగా ఉన్నది. మానవ(పవ ర్హనకూ, (పకృతి 
'శ కులకూ నడుమ సంబంధ మున్నద'నే నా దృఢవిశ్వానం” అని ఆయన 
సమాధానం (సక టించాడు. 


19838 సెగాంబర్‌ 24 నాట్‌ సంచికలో గాంధీజీ ““వారిజానో 
వార్తాప।తిక (Newspaper) కాదు, లది అభి|పాయాల పత్రిక 
(Viewspaper) ” అని వివరించాడు. ప|కికా (పచుగణనై (పభుత్వం 
కొొన్ని నిర్భంధాలను విధించినందుకు నిరసనగా ఆయన 1999 నవం 
బర్‌ నెలలో వారిజునో పత్రిక [పచురణను నిలిపివేశాడు. తిరిగి 1942 
జనవరి 18 వ శెదీనుంచి దాని [పచురణ (పారంభ మయింది. 


వారిజనో షత్రికను (పభుత్వం అణచివేస్తుందని కొందరు ఆందో 
'శన వ్యక్షం చేయగా, గాంధీజీ 1942 జూలై 19 నాటి సంచికలో, 
వారిజన పత్రిక నణచివేస్తాశేమోనని ఎవ్వరూ భయపడ నక్క-ర 
లేదు. వొరిజునో పత్రిక 'నణచివేయవచ్చును, కాని దాని సందేశాన్ని 


పత్రి కాలేఖనం 17$§ 


ఎవ్వరూ అణచివేయలేరు. చేను జీవించినంతకాలం ఆ సందేశం విని 
పిస్తూనే ఉంటుంది. ఈ దేహం నించిన తరువాత కూడా చేసిన 


సంకల్పం లతులాది [పజల ద్యారా వ్య_క్షమౌతూనే ఉంటుంది” 
అని (తాశాడు. 


గాధిజీని తిరిగి 1942 ఆగస్ట్‌ 6న ేదీన బంధించారు. 
అప్పుడు భారి ౪న తిక నిలిచిపోయింది. ఆప త్రిక |పతు లన్ని టిని 
(పభుత్వం స్యాధీనం చేసుకొన్నది. గాంధీజీ 1944 మే 6వ శేదీన 
విడుదల చేశారు.  వపొరిజునో పత్రిక 1946 ఫిబవరి 10 వ తదీన తిరిగి 
[పారంభమయింది. ఆహారపు కొరతను గురించి గాంధీజీ ఆ పత్రికలో 
వరుసగా కొన్ని వ్యాసాలను వాశాదు, స్వరాజరం రానున్న దని 
తెలిసిన తరువాత వారిజున్‌ పత్రికను నిలిపివేయడం మంచిదని ఆయన 
భావించాడు కాని, ఆయన జీవించినంత కాలం ఆ పత్రిక నడిచింది. 
1945 లో ఆయన నిర్యాణం చెందిన తరువాత ఫి[బవరి 15 నాటి 
సంచికలో రాజాజీ “గాంధీజీ వాణిని. వినిపించడాని కే బారిజన' పత్రిక 
పుట్టి ది. ఆయన శకీరం పంచభూతాలలో కలిసిపోయిన తరువాత ఇక 
ఈ ప పత్రికను సాగించడం అసాధ్యం” అని (పకటించాడు. తరువాత 
కొన్ని నాళ్ళ కే ఆ పత్రిక నిలిచిపోయింది. 


రమణీయార్థాన్ని |పతిపాదినూ రసాత్భకంగా రచించడం 
గాంధీజీ ధ్వెయం కాదు. తాను దంచిన సత్యాన్ని పాఠకులకు 


at 


స్పష్టంగా, సరళంగా తెలియజేయడమే ఆయన ఆశయం. ఆయన 
దృస్టిలో జీవితమే సత్యళో ధన గనుక ఆయన రచనలలో అసత్యానికీ, 
అతిశయోక్తికీ తావు లేదు. పొంథూస్భాన్‌ అనే గుజరాతీ దినపత్రికకు 
(వ్రాసిన వ్యాసంలో పత్రికలను [పచురించే వారి క ర్తవ్యాన్ని గురించి 
ఆయన తన అభి(పాయాలను స్పష్టంగా వెల్లడించాడు, పత్రికకూడా 


(పజాహితానికి సాధనమని తన విశ్వాసాన్ని పునరుద్దాటిం చాడు. 


80 గాంధీ సాహిత్య నమీక 


వార్తాప|తికను ధనార్జనకోసం నడపడం తప్పని 
నా అభి|పాయం, (పజాసంతేమానికి తోడ్పడే కర 
'ఊతాలలో జీవికకోసం కృషిచే స్తే, (పధానలత్యుం- 
వెనుకబడిపోతుంది. ముఖ్యంగా వార్తాప|తికలను- 
లాభం గడించడానికి [పకటించే పతాన నీతిమాలిన 
పనులకు కూడా దిగవలసి వస్తుంది. ఈ సంగతి పతికా 
[పచురణలో కొంత అనుభవ మున్న వారికి సువిదితం. 


నడుస్తున్న చరి[త్రను (ప్రజలకు తెలియజేయ: 
డమే పత్రికల |పథమక ర్హవ్యం. అది సామాన్యమైన 
బాధ్యత కాదు. ఇప్పుడు ప|తికలలో అచ్చవుతున్న 
వార్తలు పూ _ర్టిగా నిజమని పాఠకులు నమ్మడానికి 
వీలు లేకుండా ఉన్నది. జరిగిన సంగతులకూ, ప|తిక 
లలో అచ్చయ్యే వా_ర్తలకూ మధ్య కొంత వ్యత్యాసం. 
తరచుగా కనిపిస్తున్నది. (ప్రజలకు వ_ర్హమానచరి|తను 
వివరించడం తమ కర్తవ్యమని పతికలు గుర్తి స్తే, 
వచ్చిన వార్తలలోని సశ్యానత్యాలను విచారించి 
తెలునుకొన్న తరువాతనే వాటిని [పకటించడం జరుగు 
తుంది 

అని గాంధీజీ ఆ వ్యాసంలో తెలియ'జేశాడు. 


మరొక సందర్భంలో తన కుమారుడు మణిలాల్‌ గాంధీకి 
Indian Opinion పత్రికను ఏ విధంగా: : (పకటించాలో సూచిస్తూ, 
“యశథార్థాన్ని నీవు [వాయాలి.... "[వాతలో కోపానికి చోటివ్వకు. 
భాషలో. తీవత ఉండకూడదు. (వాతలో ఎప్ప్బ్పుడై నా పొరపాటు 
జరిగిశే,. నీ తప్పును _ ఒప్పుకోవడానికి - వెనుకాడవద్దు” అని గాంధీజీ 
చెప్పాడు. 


(6) ప తికా లేఖనం 81 


పత్రికా (ప్రచురణలో ఆయన అనుచరులై న హానీ పోలాక్‌ 
(పభృతులు తమ అనుభవాలను వర్ణిస్తూ చేసిన రచనలను చదివితే, 
గాంధీజీ ఈ నియమాలను ఎంత నిష్టతో పాటించాడో తెలుస్తుంది. 
దశణ ఆ ఫికాలో Indian Opinion షతికను (పచురించడం మొదలు 
చెట్టిన కొన్ని నాళ్ళకే పత్రికలో వ్యాపార |పకటనలకు చేటీయడంవల్ల 
కొంత వంచనకు, అనర్గకానికి అవకాశ ముంటుందని (గహించి ఆయన 
అట్టి (పకటనలను నిలిపివేశాడు. తరువాత మరెన్నడూ తాను నిర్వ 
హించిన పత్రికలలో వ్యాపార |పకటనలను వేయలేదు. 

గాంధీజీని 'ష్మతికా రచయితల చక్రవర్తి" అని (పశంసిస్తూ, 
ఏదైనా |వాసేటప్పుడు ఆయన తన రచన పట్ల ఎంతో [శద్ద వహించే 
వాడని, వొరిజున పత్రికలో [పచురణకోనం ఇతరులు-చివరకు మహాదేవ 
దేశాయ్‌ అయినా సశే-[వాసిన |వాతలలో |పతి శబ్దాన్ని తాను సావ 
ధానంగా చదివి ఆమోదించిన మీదటచే అచ్చువేసేవాడని, సందర్భో 
చిత మైన పదాలను [పయోగించాలని, ఒక్కు_మాటనై నా వ్యర్గంగా 
వాడకూడదని, వా_ర్హల సత్యాసత్యాలను నిర్యారణచేసి (పకటించాలని 
ఆయన పట్టుబశ్రే వాడని, సొ గనుగా [వాశామని రచయిత లనుకొన్నా 
ఆ (వాత వ్యర్థమని ఆయన థావి స్తే నిస్సంకోచంగా కొట్టివేసేవాడని, 
ఆయన ప|త్రికా[పచురణలో అత్యున్నత [పమాశణాన్ని నెలకొల్పాడని 
వొరిజన పత్రికలో 1946 పపిల్‌ 11 నాటి సంచికలో రాజ్‌కుమారి 
అమృత కెర్‌ (వాసింది. 

సతి కా లేఖనం గాంధీజీకి సంయమాాన్ని నేర్చి, సెవాధర్మాన్ని 
పాటించడానికి అవకాశం కల్పించింది. భారతీయులకు స్వాతంత్ర్య 
సిద్ది'కే గాక, అహింసా సత్య సమన్వితమెన మహిత జీవనవిధానాన్ని 
నేర్చుకోవడానికి తోడ్చడింది. నిఖిల పపంచానికి ప |త్రికా[పచురణలో 
మాగ్గదర్శక మయింది. 


4 
స్వీయ రథాత్త్మక (గంథాలు 


గాం ధీసాహిత్యం 


ఫలాపేతక. లేకుండా చేసే ఐహికకర్శ పరమార్థాన్ని సాధించ 
డానికి తోడ్చడుతుందని విశ్వసించి గాంధీజీ తన యావజ్జీవితం దీన 
దళిత జనోద్దరణ కృషిలో గడపడంవల్ల నామాన్య[పజలకు జీవితంలో 
అడుగడుగున ఎదుర యే అనేక నమన్యలనుగురించి ఆయన నిరంతరం 
యోచించవం సివచ్చింది. ఆ యోచనతో నిత్యానుభవాన్ని జోడించి 
అనేక రచనలలో ఆయన తన అభిబాయాలను సృష్టంగా [(పకటిం 
చాడు. అందుకే జీవిత మంత విశాలమైనది గాంధీ సాహిత్యం. [పతి 
వ్య_క్టి3 జీవితంలో ఏదో ఒక సందర్భంలో తటస్థించే అనేక |పాపంచిక, 
చై_తిక సమస్యలకు సుపరీకితమైన, ఫల పదృమెన పరిష్మా-రమాశ్లాలు 
మన కీ సాహిత్యంలో లభిస్తాయి. 

గాంధీజీ తన రచనావ్యాసంగాన్ని ఇంగ్లీషు, గుజరాతీ, హిందీ 
భాషలు మూడింటిలోనూ సాగించాడు. వివిధ(పాం తాల [పజలకు 
తన భావాలను స్పష్టంగా శెలి"ే ఉద్దేశంతో ఆయన ఎక్కువగా 
ఇం గ్లీషుభాషలోనే (వాశాడు. నపోబీవోన వారపతికకోసం (పశ్య 
కించి గుజరాతీలో |వాయవలసివచ్చింది. ఇక హింది మన జాతీయ 
భాష కావాలనే ఆశయంతో ఆయన అప్పుడప్పుడు ఆ ఛాషలోకూడా 


స్వీయ కథాత్శక (గంఛాలు 68 


(వాయడం తటస్థించింది. గుజరాతీ, హింది భాషలలో గాంధీజీ చేసిన 
రచనలకు కూడా చాలావరకు ఇంగ్లీషు అనువాదాలను నవజీవన 
కార్యాలయం |పకటించింది. |పసంగపాశాలతో సవో గాంధీజీ రచన 
లన్ని టిని కాల క మానుసారం సాధ్య మై నంత సమ|గంగా [పక టించే 
సంకల్పంతో భారత | పభుత్వపు (పచురణ విభాగం The Collected 
Works of Mahatma Gandhi అనే సేరుతో గాంధీ సాహిత్య సంపు 
టాలను [పకటిస్తున్నది. ఇతర భాషలలో గాంధీజీ చేసిన రచనలను 
కూడా ఇంగ్నీషులోని కనువాదం చేయించి ఈ సంపుటాలలో చేర్చు 
తున్నది. ఇక గాంధీ సాహిత్యంలో ఆయన తత్వానికి మూలాధారా 
లైన ముఖ్యర చనలను ఆరు సంపుటాలలో సంకలనం చేయించి, 
The Selected Works of Mahatma Gandhi అనే ఫేరుతో 1968 లో 
నవజీవన కార్యాలయం [ఫకటించింది. వివిధ సమస్యల గాంధీజీ 
ప త్రికావ్యాసాలలో వ్యక్తం చేసిన అభిప్రాయాలను భరతన్‌ కుమారప్ప 
(పభృతులు కొన్ని శీర్షికల|క్రింద కూర్చి పుస్తకాల రూపంలో 
(పచురించారు. గాంధీత త్త సమాలోచనానికి- ఈ (గంథాలన్నీ 
ఉపకరిస్తాయి. 


స్థూలంగా గాంధి సాహిత్యాన్ని స్వీయ కథాక్భక (గంథాలనీ, 
తత్త్వ |పతిపాదక రచనలనీ, వివిధాంశాలశై సంకలనాలనీ మూడు 
'తెగలుగా వర్గీకరించవచ్చును. అయితే ఈ విభజన గాంధీ సాహి 
త్యాన్ని సమీతించే (పయత్నంలో సౌలభ్యంకోసమే గాని నిజానికి 
ఆయన రచనలన్నీ స్వీయ కథాత్మకాలేనని, అన్నీ త_త్త్వ |పతిపాదకాలే 
నని చెప్పవచ్చును. ఎందుకంకు ఆయన ఎన్నడూ నేల విడిచి సాము 
చేయలేదు. నిత్యజీవితంలో వెంటనే ఆచరించడాని కనువై న సిద్దాం 
తాలనే (పతిపాదించాడు. ఆ సిద్ధాంతాలను స్వయంగా ఆచరించి, 
తన అనుభవాల నెప్పటి కప్పుడు లోకానికి తెలియజేశాడు. ఐనా 
ముఖ్యంగా కథనపద్ధతిళో సాగిన రచనలను మొదటి తెగలోనూ, 


64 గాందీ సాహిత్య నమీత 


సిద్దాంతాలను విపులంగా చర్చించే రచనలను రెండవ తెగలోనూ 
చేర్చడం సమంజసం కాకఫోదు. ఇక మూడవ తెగకు చెందిన పుస్త 
కాలు దైనందిన జీవితంలో తటస్టించే అనేక సమస్యలై గాంధీజీ 
విభిన్న సమయాలలో |పకటించిన అధభి|పాయాలను ఒక్క_చేట చేర్చి 
పరిశీలించడానికి వీలు కలిగిస్తాయి. 


స్వీయ రకథాత్మక (గంథాలు 


గాంధీజీ రచించిన స్వీయ కథాత్శక |గంథాలు శెండు. వాటిలో 
రచనాకాలాన్ని బట్టి రెండవచదై నా చరి[త స్వరూపాన్ని సమ|గంగా 
దర్శించడానికి మొదట పఠింపవలనినది ఆయన ఆతుర. అత్ఫుకథోలో 
ఒక భాగమైన దకిణ ఆ|ఫికాలోని ఆయన జీవితాన్ని వర్ణించే |పకర 
రాలకు బృహాద్వా వ్రణిగ్యన [పాయ యునది Satyagraha in South 
Africa - దీశ్షీణ అ(వీకాలో నత్మాం[గనొం - అనే శెండవ పు _స్తకం. 
సత్వా[గహా తత్త్వాన్ని సమ|గంగా అగ్గం చేనుకోగోశేవారు ఈ 
రెండు (గ ౦థాలను జోడించి చదవడం గాంధీజీ అభిమత యమైనట్లు 
ద్‌శ్షీణ అ/ధీకాలో నత్మాం[గవొం అనే (గంథపు తొలిపలుకులో 
ఆయన |వాసిన - మాటలను బట్ట స్పష్థ మవుతుంది. అంతేకాదు, 
అతత థో నాలుగవ భాగంలోని 96వ (పకరణంలో సత్యా[గ వోవి 
ర్భావాన్ని గురించి (పస్తావిన్తూ, ఆ|ఫికాదేశంలో తాను సత్యంతో 
కావించిన ముఖ్య(ప్రయోగాల. చరిత విపులంగా" బోశీణ ఆథీకాలో 
నత్మా(/ భాం అనే (గంథంలో ఉన్నదని, పాఠకు లా (గంథాన్ని 
కూడా చదవాలని తన అభిలాషయని, ఆ (గంథంలో (వాసిన అంశా 
లను ఆత్ళుకథలో తిరిగి వర్ణించడం లేదని ఆయన శెలిపాడు. 

గాంధీజీ మొదట ఆత్ఫ్‌కథను |[వాయడానికి ఒకటి, రెండు 
సారు లుద్యామించాడు గాని తీరిక లేకపోవడం చేత ఆ పయత్నాలు 
ఫలించలేదు. అంతలో రాజ[దోహాోన్ని (ురేపించే రచనలను చేసినట్లు 


1 VOT il Wr, జ 


స్వీయ కథాత్శక (గంఛాలు 85 


నేరాన్నీ ఆరోపించి [పభుత్వం ఆయనను? 1929 తఅకహాయరవడ 
చెరసాలలో నిర్భంధించింది. ఆ చెరసొలలోనే ఆయన దోశ్షీణ 
ఆఫీకాలో నత్యాూ(గవొం అనే [గంథంలో అధికభాగం తన మాత్భ్ళ 
భాష యన గుజరాతీలో (వాశాడు. చెరసోలనుంచి విడుదల అయిన 
తరువాత మిగిలిన (పకరణాలను కూడా (వోసి అఆ (గంథాన్ని 
పూర్తి చేశాడు. అది నోవోజీవునో వారప।తికలో మొదట ధారా 
వాహికంగా (పకటిత మై, . తరువాత పుస్తకంగా వెలువడింది. దానిని 
వాల్తీ గోవిందజీ చేశాయ్‌ ఇంగ్లీషులోని కనువదించాడు. స్వయంగా 
తానే ఆ అనువాదాన్ని సవరించినట్లు గాంధీజీ తొలిపలుకులో తెలియ 
జేశాడు. ఇంగ్లీషు అనువాదం కూడా మొదట Current Thought 
అనే పత్రికలో అచ్చయి, తరువాత పు_స్హకంగా (పక టిత మయింది. 


ఆత్ఫ్ళుక థను కూడా గాంధీజీ గుజరాతీ భాషలోనే వాశాడు. 
ఆ రచన 1925 లో ప్రారంభమయింది. నోవోజీవోనో పత్రికలో అచ్చు 
నెచుడం కోసం పాకాసీ' శోక (పకరణం చెప్పున ఆయన ఆ 
(గంథాన్ని (వాసినట్టు కిరికలో విశదం చేశాడు: వారం వారం 
పత్రికలో (ప్రచుభణ కోనం చేసిన రచన కావడం చేతనే రచన 170 
(పకరణా లై_నది. ఆత్యుకథను మహాదేవ దేశాయ్‌ ఇంగ్లీషులోని కనువ 
దించాడు. అయిదవ భాగంలోని కొన్ని |పకరణాలను మా(తం 
పాారీలాల్‌ అనువదించడం జరిగింది. గుజరాతీ మూలం నొవజోవోనో 
పత్రికలో బారం వారం అచ్చయినశ్లే, ఇంగ్లీషు అనువాదం Young 
India పత్రికలో ధారావాహికంగా (పకటితమె, తరువాతనే పు_స్తక 
రూపంలో వెలువడింది. 


ఆత్మకథ 


ఆత్ఫ్రక్‌ థకు mo$& The Story of My Experiments with 
Truth - “సత్యంతో నెను చేసిన పయోగాల చరి(తొ - అనే పేరు 


86 గాంరీ సాహిత్య నమీత్ల 


నెంచుకోవడం గమనించదగిన విశేషం. - ఆయన స్వీయచరీ తను 
(ఛాయనున్నట్లు విని ఒక హితె షి అది కేవలం అ(పాచ్య సంప 
దాయమని, దానివల్ల కొంత హోని కలిగే అవకాశ మున్న దని, గాంధీజీ 
(వాతలను (పమాణంగా స్వీకరించేచా రచేకు లున్నారని, ఈ నాడు 
తాను విశ్వసించే సిధ్ధాంతాలను స్వీయచరి[త్రలో [పకటించి, తరువాత 
ఒక నాటికి తన అభి|పాయౌాలను మార్చుకోవలసివ "సే అనేకులను పెడ 
దారి పట్టించినట్లు కాగలదని, కనుక గాయచరి త్ర రచనకు తొందర 
పాటు పనికిరాదని వారించాడు. ఆ నూచనలో కొంత బల మున్న దని 
గాంధీజీ అంగీకరించాడు. అయితే తాను [వాయబోతున్న ది కేవలం 
స్వీయచరి[త కాదని, అనేక సమయాలలో సత్యంతో తాను చేసిన 
పయోగాల. చరిత్రనే తాను వాయనున్నానని, తన జీవితమంతా 
ఈ [పయోగాలతోనే నిండింది గనుక వాటి చరిత స్వీయకథా 
రూపాన్ని పొందవచ్చునని, ఈ (పయో గాల చరి[త్ర పాఠకులకు 
కొంత ఉపయోగకరంగా ఉంటుందని తన విశ్వాసమని, రాజకీయ 
రంగంలో శతాను కావించిన (పయోగాలు సభ్య| పపంచమంతటికీ 
తెలిసినవేనని, కాని రాజకీయ వ్యవహా రాలలో కృషి చేయడానికి 
తనకు శ_క్టిని చేకూర్చిన తన ఆధ్యాత్మిక [పయోగాలను గురించి 
తనకు తప్ప మరెవ్వరికీ తెలియదని, వాటిని లోకానికి వెల్లడించడం 
తన అభిమతమని గాంధీజీ భావించాడు. 


తాను రచనావ్యాసంగా ని కుద్యమించడానికి గాంధీజీ చెర్షిన్న 
కారణంకూడా అసామాన్య మైనే, ధనం కోసం, యళశం కోసం అనే 
కులు రచయిత లవుశారు. కాని గాందీజీ రచన కుప|క్రమించడానికి 
కారణం వేరు. “ఆత్మజ్ఞానం 89, ఈశ్వర సాజాత్యారం కోసం, 
మోకఠం కోసం మూడు దశాబ్దాలనుంచి నేను అనుకణం తపినున్నాను. 
నిరంతరం అందుశే కృషి చేనుున్నాను.. నా చేతలు సా జీవితం 
ఆ లక్ష్యసాధన శే అంకితమైెనవి. చేను ఏమి మాట్లాడినా, ఏమి 


స్వీయ కథాత్మక (గంథాలు 87 


(పోసినా, ఏ రాజకీయవ్యవహోారంలో పాల్గొన్నా, అన్నీ ఆ లజ్యాన్ని 
(NN 
సాధించడం కోసమే” అంటూ రచన కూడా తనకు సంబంధించినంత 
వరకు ఒక ధాగ్భాక కర్మయేనని ఆత్మకథ కిశికలో ఆయన స్పష్టం 
చేశాడు కిరిగి నాల గవ భాగంలోని 11 వ [పకరణంలో ఆత్మక థా 
రచనను గురించి |(వస్తావిస్తూ, అ (గంథాన్ని [వాయడం మొదతకై 
వెట్టినవ్పుడు తా నొక నిర్దిష్ట (పణాళికను రూపొందించుకోలేదని 
A) ge 9 
అంతరాత్శ [శురణ ననుసరించి తాను వారం వారం (వాస్తున్నానని, 
దరి|తగా అది సమ|గమని తాను థావించడం లేదని, విమర్శకుల 
(పశంస నందుకోవడంకోసం (వాయడం లేదని ఆయన తెలిపాడు, 
అంతే కాదు. ఈ ఆత్మకథారచన కూడా సత్యంతో తాను చేస్తున్న 
[పయోగాలలో ఒకటియని ఆయన అన్నాడు. 


సత్యమంశు కేవలం నిజం చెప్పడమేనని గాంధీజీ అభిప్రాయం 
కాదు. ఆత్ఫకథ్‌ పీఠికలో తన ఆశయాన్ని వివరిస్తూ, 

నెను (శౌస్తున్న (పకరణాలకు “సత్యంతో 
నేను చేసిన (పయోగాల చరి[తో 'అనే పేరు నెంచు 
కొన్నాను. సత్యంకంు భిన్నమని భావింపబడే అహింస, 
(బహ్మచర్యం వంటి నైతిక స్యూూత్రాలతో నేను 
చేసిన [పయోగాల ప్రస్తావన కూడా ఈ చరి 
(తలో కనిపిస్తుంది. అయితే సత్యమే అన్నిటికన్న 
(పధానమైన  నూూత్రమని, ఇతరసూత్రా లనేకం 
దానిలో ఇమిడివున్నవని నా విశ్వాసం. సత్యమంశే 
కేవలం నిజం పలకడమే కాదు, యూాచనకూడా సత్య 
సమన్వితం కావాలి. మన బుద్ధికి సత్యమని స్ఫురించే 
సాపేకకమైన సత్యం కాదు. సునిళ్చితం, సనాతనం, 
పర|బహ్మ స్వరూపం అయిన సత్యమని నా అధి 
(పొయం. దై_వం బహురూపాలలో వ్య _క్తం కావడం 


88 గాందీ సాహిత్య నమీ& 


చేత ఆయన స్వరూపాన్ని పలువురు పలువీధాల ఊ హోం 

చారు. ఆ నిర్వచనాలు నా ఊహా కందక విస్మయాన్ని 

కలిగిస్తాయి. నేను మాత్రం సత్యమే చై వమని భావి 

స్తాను 
అని గాంధీజీ (ఎాశాడు. తాను గుర్తించిన సత్యాన్ని తన సహచరు 
లకు తెలియజేయడానికి ఆయన ఆత్ఫ్రక థను వాశాడు. అదికూడా 
వారి [పోద్భలం వల్లనే [వాయడం జరుగుతున్నదని, జయరామ్‌, 
స్వామి ఆనంద్‌ అనే నన్నీ హితు లిద్దరూ నిర్భంధించకపో తే తా నా 
చరిత్రను (వాయడం తటస్టించేది కాదని ఆయన స్పష్టంగా చెప్పాడు. 

ఆతృక థారచనకూడా సత్యంతో తాను చేస్తున్న ఒక |పయోగ 
మనీ భావించి, మహోన్న తాదర్శ్భంతో గాంధీజీ [వాశాడు గనుకనే 
అది స్వీయచరి [తవాజ్మ యంలో అతివిశిష్టమెన స్థానాన్ని గడించు 
కొన్నది. ప్రపంచ సాహిత్యంలో స్వీయచరిత లసంఖ్యాకంగా ఉన్న వి 
కాని గాంధీజీ ఆత్ఫ్యుకథను పోలినది మాత్రం |కీ. శ. 4 వ శతా 
బంలో నెయింట్‌ అగస్టిన్‌ అనే డ్రై _స్లవ త త్త్వజ్ఞుడు రచించిన 
Confessions 3 [గంథం ఒక్క_శునని చెప్పవచ్చును.' ఈ రెండు 
(గంథాల రచయితలు ఆత్మక థను తమ ఆధ్యాత్మిక వికాస కథగా 
రూపొందించి అనేక పాఠకుల మనోమందిరాలలో జ్ఞానదిపాన్ని 
వెలిగించారు. తము ఘనతను చాటడానికి కొంద రాత్శకథలు 
(వాసారు, వారి (వాత౬లో వారి - లోపాల (పస్తావన ద్భశళ్యా 
దృశ్యంగా ఉంటుంది. కాని సెయింట్‌ అగస్టిన్‌, గాంధీజీ తమ 
అవ్యకపు పనులనుగురించి [వాయడానికి కొంచెమైనా వెనుకాడలేదు. 
ఇంగ్లండు వెళ్ళనున్నప్పుడు |పలోభాలకు వశం కావద్దని గాంధీజీని 
ఆయన తల్లి పుతిలీబాయి కోరింది. కారెట్‌ నగరానికి అగస్టిన్‌ 
(పయాణమవుతున్నప్పుడు ఆయన తల్లి మోనికాకూడా ఆ విధంగానే 
(స్త్రీ లౌల్యానికి లోబడవద్దని కొడుకును హెచ్చరించింది. ఐనా మానవ 


స్వీయ కథాత్శక [గంథాలు 89 


సవాజమైన లఘిమవల్ల ఇద్దరూ అకృత్యాలని తాము భావించిన పను 
లను కొన్నిటిని చేయవలసివచ్చింది. కాని ఆ చగ్యలే వారి హృద 
యాలను కల్లోలితం చేసి, వారిలో ఆధ్యాత్మికశ_క్తి జాగరితం కావ 
డానికి తోడ్పడ్డాయి. ఇద్దరూ తమ లోపాలను గుర్తించి, దృఢ 
సంకల్పంతో దె”ర్భల్యాన్ని జయించి, జీవితాన్ని దై వానికే అంకితం 
చేసి చరితార్థు లయ్యారు. అశాంతి నుంచి [పశాంతి |పభవిస్తుందని 
లోకానికి చాటారు. 

గాంధీజీ ఆత్యకథ మొదటి భాగంలోని మూడవ |పకరణం 
[పారంభిస్తూ, WE? [పకరణం (వాయవలసిరాకపో శే బాగుండేది, 
కాని ఈ చరత రచనలో ఇటువంటి విషగుళికలను నేను పలుమారులు 
(మింగవలసివున్న ది. నిజంగా చను సత్యారాధకుడనై_ తే ఇట్టి సంఘట 
నలను గురించి (వాయక తప్పదు” అని వ్య క్షం చేసిన వేదనను బట్టి 


ఆత్య్రుకథను సత్యళోధనగా భావించి రచించడం అసిధార మీది నడక 
వంటిదని బోధపడుతుంది. చిన్న నాడే తనకు వివాహం కావడం, తన 


అనురాగమంతా తన చాలవధువుమీదనే కం దీకృతం కావడం వల్ల 
అకారణ మైన అసూయతో తాను మొదట కొంతకాలం భార్యను 
పలువిధాల వేధించడం, స్నేహితుల [పోద్భలంమీద వంశాచారానికి 
విరుద్దంగా తన తల్లిదం|డులకు తెలియకుండా మాంసాహారం భుజిం 
చడం, చాటుగా సిగ లెట్లు కాల్చడం, ఉమ్మె _త్తగింజలు తిని ఆత్మ 
హాత్య చేసుకోవడానికి |[పయత్నించడం, సవాచవాసదోషంవల్ల ఒక 
సారి వేశ్యాగృవహోనికికూడా వెళ్ళినా సవాజమైన భయభీతులవల్ల 
తనకు నీతి|భష్టత్వం కలుగకపోవడం, తన అన్న చేసిన ఇరవై 'మెదు 
రూపాయల అప్పును తల్లిదం[డులకు తెలియకుండా తీర్చడం కోసం 
అతని చేతి బంగారు కడియంనుంచి చిన్నముక్క_ను శెగగొట్టి అప్పు 
తీర్చడం, చేసిన చౌర్యానికి పశ్చాత్తాపపడి తం|డికి ఉత్తరం [వాసి 
స్వయంగా తీసుకువెళ్ళి ఆయనకిచ్చి తన తప్పును ఒప్పుకోవడం, 
ఇంగ్లండులో చదువుకొంటున్న రోజులలో అక్క_డి భారతీయ విద్యార్థు 


90 గాందీ సాొహీతర్థ సనమీత 


లనేకులవలెనే తానుకూడా చిన్నప్పుడే తనకు వివాహమైన సంగతీనీ 
దాచివుంచి ఒక యువతితో స్నేవాం |కమంగా గాఢమవుతున్న ప్పుడు 
మానసికంగా జాధపడి యధథార్థాన్ని వెల్ల డించి ఆ సంకటంనుంచి 
బయటపడడం, దషిణ ఆ|ఫికాలో |సిటేరియోకు రై లులో [(పయాణం 
చేస్తుండగా శ్వేతజాతివారి దురహాంకారానికి గురికావడం, డర్భాన్‌ లో 
ఒకనాడు పంచమజాతికి చెందిన ఒక గుమాసొ ఉపయోగించిన కుండను 
కస్తూరిబా కడగడానికి నిరాకరిస్తే తా నామెను ఆ విదేశంలో 
నిర్జాతిణ్యంగా ఇంటినుంచి వెళ్ళగొటడానికి సిద్దం కావడం వంటి 
అ|పియమైెన అంశాలను వివరంగా వర్ణించడానికి గాంధీజీ ఏ మా|తం 
సంకోచించలేదు జరిగిన సంగతులను (పస్తావించడంలో ఆయన 
పాటించిన సత్యనిష్థను [గ హించడానికి కస్తూరిచాను కోపంలో వెళ్ళ 
గొట్టబోయిన సంఘటనను ఆయన వర్ణించిన విధాన్ని ఉదాహార 
ణంగా తీసుకోవచ్చును. 
ఆ నాడు కోధారుణ నేత్రాలతో, అ|శుసి క్త 
యెన కపోలాలతో నన్ను మందలిస్తూ ఆమె కుండను 
చేతబట్టుకొని నిచ్చెన దిగుతున్న దృశ్యం ఇప్పటికీ 
నాకు కండ్లకు కట్టినట్లు కనిపిస్తున్నది. కాని (కూరంగా 
దయచూపే భర్తను నేను. ఆమెకు నేనే గురువునని 
భావించడం చేత, వివేకహీనమై న [చేమవల్ల నే శతవిధాల 


హింసించాను. 


ఆమె ఆ కుండను తీసుకు వెళ్ళినంత మా|తాన 
నాకు తృషి కలుగలేదు. నవ్యుతూ ఆమె ఆ సేవ 
చేయాలని నా అభిమతం. అందువల్ల “ఈ సెంకెతనం 
నా ఇంట్లో సాగదని కోపంగా అన్నాను. 


ఆమాట ఆమెకు చాణం వలె గుచ్చుకుంది, 
"నశే,. మీ ఇల్లు మీకే ఉంచుకోండి. నన్ను వెళ్ళి 


స్వీయ కథాత్మక (గంఛాలు 91 


పోనివ్వండి”” అని "ఆమె కూడూశకోశేవంగోనే బదులు 
చెప్పింది. 

ఆ|గహాం అతిశయించడంతో నన్ను ను 
మరచిపోయాను. హృదయంలో దయారనం 
పూర్తిగా ఇంకిపోయింది. _ ఇంటినుంచి వెళ్ళగాన్లు 
ఉద్దేశంతో ఆమె చేయి పట్టుకొని నిచ్చెన కెదురుగా 
ఉన్న ద్వారం దగ్గర కీడ్చుకువెళ్ళాను. ఆమె చెక్కిళ్ళ 
మీద ఏకధారగా కన్నీళ్ళు కారుతుండగా ఈ విధంగా 
అన్నది : భికు సిగ్గు, సంకోచం లేకుండా 
పోయాయా ? కోపంలో పూర్తిగా మతిపోగెట్టు 
కోవాలా? నే నిప్పు డెక్కడికి వెళ్ళాలి ? చేళం కాని 
ఈ దేశంలో ఆ|శ్రయమివ్వడానికి నాకు తల్లి దం|డులు, 


బంధువులు ఎవ్వరూ లేరు. మీ భార్యను గనుక మీ 
శరెంత హింస పెట్టినా నేను భరించాలని మీ రను 
కొంటున్నారు. ఇప్పటికె నా జ్ఞూనం తెచ్చుకొని ఆ 
తలుపు వెయ్యండి. ఎవశైనా చూస్తే ఎంత నగు 
చాటుగా ఉంటుందో ఊహించండి.” 


నా (ప్రవర్తనకు నేను చాలా సిగ్గుపడ్డాను, కాని 
గాంభీర్యాన్ని నటిస్తూ తలుపు వేశాను. నా భార్య 
నన్ను వదలి వెళ్ళలేకపోక, నేను కూడా ఆమెను 
వదల లేను 
అని గాంధీజీ (వాశాడు. 


ఆ త్తకోథలో ఇటువంటి సంఘటనలను గురించి చదివినప్పుడు 
“వెల్లడించవలసిన వికృత సన్నివేశాలను నేను దాచను. తీ(వతను 
తగ్గించి చెప్పను. నా లోపాలను, చేసిన పొరపాటులను పాఠకులకు 
సవిస్తరంగా తెలుపగలనని ఆశిస్తున్నాను.... సత్యం ఒకొ"్మ,క,_ప్పుడు 
కఠినంగా ఉంటుంది. నా గుణదోమోలను నిర్ణయించేటప్పుడు చేను 


99 గాందీ సాహిత్య నమీక్ల 


కూడా సత్యం వలెనే కఠినంగా ఉంటాను” అని పీికలో గాందీజీ 
(పానిన మాటల యాదార్ధ ౪౦ మనకు బోధపడుతుంది. 

(గైజా నాయకుల బాల్యజీవితాన్ని చక్క-గా పరిశీలించి అవ 
గాహాన చేనుకోగరిగి కే వారి రాజకీయ కొర్యక లాపాలను, సాంఘిక 
విశ్వాసాలను . సృష్టంగా. అర్థంచేసుకోవడానికి - వీలవుతుందని 
ఆత్తకిథలో గాంధిజీ తన చిన్ననాటి లోపాలను గురించి, దాంపత్య 
జీవితాన్ని గురించి చేసిన ఆత్మవిమర్శ తదుపరి జీవితంలో ఆయనలో 
స్థిర పడిన విశ్వాసాల ఆంతర్యాన్ని వెల్లడి స్తుందని మన_స్త_త్త్య 
శాస్త్రజ్ఞుడు ఎరిక్‌ ఎరిక్‌ నన్‌? ఇటీవల ఒక [గంథంలో (పకటించిన 
అభి పాయం గమనించదగినది. 


లోకం దృష్టిలో గణనకు రాని లోపాల విషయంలో కూడా 
గాంధీజీ తన చర్యలను తీవంగా ' విమర్శించుకోవడం ఆ లకోథలో 
మనకు కనిపిన్తుంది. ఆయన శాంతినికేతనంలో ఉండగా గోఖలే 
మరణించినట్లు పూనానుంచి తంతి 'వా-ర్హ్త వచ్చింది. ' వెంటనే ఆయన 
కనస్తూరిజాను, మగన్‌లాల్‌ను వెంటబెట్టుకొని పూనా బయలు 
దెరాడు రైలులో మూడవ తరగతి వెన్టులో (వయా౫ం చేశారు, 
దూర[పయాణం కావడంవల్ల చాలా [శ్రమ కలిగింది. రైలు కోలార్‌ 
స్రేవన్‌లో ఆగినప్పుడు అక్కడ నీటికుళాయి దగ్గర గాంధీజీ, మగన్‌ 
లాల్‌ స్నానం చేశారు. కస్తూరిబా కూడా స్నానం చేయడానికి 
వొ రర ఏర్పాటు చేయబోతూవుండగా ' కౌల్‌ అనే పరిచితుడు 
గాంధీజీని గుర్తించి దగ్గరకు వచ్చాడు. అతడు కూడా పూనా 
వెళ్ళబోతున్నాడు. రెండవ తరగతి (పయాణికుల స్నానాల గదిలో 
కస్తూరిబా స్నానం చేయడాని కెర్బాటు చేస్తానని కౌల్‌ అన్నాడు, 
కాని గాంధీజీ. నసంకోచించాడు. “నా భార్యకు రెండవ. తరగతి 
(పయాణికుల స్నానాలలో స్నానం చేసే హాక్కు_ లేదని నాకు 
తెలిసినా, చివరకు నేనా అనౌచిశ్యానికి ఒప్పుకొన్నాను. అది 


bye es NIA VT VON, 


TPE, YEP YET TERT CIT GT CONE. CYPY OVE: CV CPV V0 FETIP rR. TY AES Cyr OT Ver 


సీ(ీయ కథాత్శక |గంఛాలు 93 


సత్వారాధకుడు చేయవలసిన పని కాదని నాకు తెలియకపో లేదు. 
స్నానాల కే వెళ్ళాలని కస్తూరిబాయి ఉబలాటపడలేదు కాని బుద్ది 
సత్యంవై_పు కన్న భార్య సౌకర్యం వై పు మొగ్గుచూపింది” అని 
గాందీజీ (వాశాడు. గాంధిజీ చేసిన ఆత్మవిమర్శ కిది చక్కని ఉదా 
హపారణాం. 


సత్యశళోధనలో తనకు తటస్టించిన అనుభవాలను గురించి 
అత్తకథిలో (పస్తావిస్తూ గాంధీజీ సందర్భానుసారంగా అనేక నై_తిక 
ధార్మిక సమస్యల పె తన అభి |పాయాలను (పకటించాడు. మొదటి 
(పపంచయుద్ధం ప్రారంభమైనప్పుడు ఆయన బిటి. (ప్రభుత్వానికి 
సహాయం చేయడానికి సిద్దపడినట్లు వాం విని హె(నీ పోలాక వంటి 
మి(|తులు “అహింసా దిక వహించిన వ్య_క్సి యుద్ద సన్నా హానికి 
తోడ్చడడం ధర్భమేనా ?” అని (ప్రశ్నించారు. ఆ ధర్మసందేవోన్ని 
గురెంది చ్చొస్తూ, వ 

అహింస . సువి స్తృతమైన నూ|తం. మనం 

హింసాదవానలం మధ్య చిక్కు_కొన్న దుర్భల జీవులం. 

“జీవో జీవస్య జీవనం” - జీవిని తిని జీవి జీవిస్తాడు - 

అనేమాట భావగర్శ్భిత మైనది. [పయత్న పూర్వకంగా 

గాని, అ([పయత్నంగా గాని హింస చేయకుండా 

మానవు డొక కణం కూడా జీవించలేడు. నడకలో, 

అన్న పానాలను స్వీకరించడంలో, [బతకడానికి చేసే 

(పతి కృత్యంలో ఏ కొంచెమా ' జీవహింస చేయక" 

తప్పదు. కనుక ఏ వ్య_కియెనా కారుణ్య బుద్దితోనే 

సకల కర్శలను కొనసాగి స్టే, అతి నికృష్ణ [పాణి 

నైనా హింసించకుండా ఉండడానికీ, ఆ [పాణిని 

రఊంచడానికీ, హింసావిషవలయంనుంచి తప్పించుకోవ 

డానికీ తన యావచ్చ_క్టితో నిరంతరం కృషి చేస్తే, 


94 గాంది సాహిత్య సమీక్ష 


అతడు అహింసా [(వతపాలన చేసేవాడని పకి 

గణించాలి. అటి వ్య కిలో ని[గహాం, కారుణ్యం దిన 
A) —0 

దినాభివృద్ది చెందుతాయి, కాని అతడు శారీరకంగా 

హింసను పూ_ర్లిగా విడనాడ లేడు 


అని గాంధీజీ తన అభి|పాయాన్ని వ్య_కం చేశాడు. 


మత తత్వాన్ని గురించి స్వానుభవంతో గడించిన జ్ఞానమే తప్ప 
కేవలశ్నా స్త్రపాండిత్యం నిరర్ధక మని గాందీ ఆత్ఫ్రక థలో కంఠో_క్తిగా 
తెలిపాడు. ఆయన ఆ [గంథంలో వర్ణించిన సన్ని వేశాలను గురంచి 
చదివితే, మతం ఆయనకు సంబంధించినంతవరకు శేవలం శా(స్త్రపాఠం 
కాదని, ఆచరణలో సాధించిన అనుభవ విశేషమని విశదమవుతుంది. 
నిజజీవితంలో తన (పవ ర్హనద్వారా గాంధీజీ మతసూ|త్రాల విశిష్టతను 
లోకానికి చాటిన ఘట్టా లెన్నో ఆత్మకథలో క నిపిసాయి. 


భారతదేశంనుంచి గాంధీజీ దక్షిణ ఆఫికాకు తిరిగి వెళ్ళినప్పుడు 
అక్కడి శ్వేతజాతి పౌరులు కొందరు ఆయన తమవె దు(ప్పుచారం 
చేశాడన్న అపోవావల్ల ఆ|గ వోవేళంలో ఆయనా రాళ్ళవర్ణం కురి 
యించారు నేలమీదిక్షి (తోసి, స్ప వా త ప్వేవరకు కొట్టారు. గాంధీజీ 
అంతటి దారుణయాతన పాలై న సంగతి |పపంచ మంతటికీ తెలియ 
డంతో ఇంగ్లండునుంచి చేంబర్లేన్‌ ఆయనను హింసించిన అపరాధులను 
శికించవలసినదని నేటాల్‌ [పభు త్వాధికారులను తంతి ద్యారా ఆదేశిం 
చాడు హింసించినచారిని పోల్సి తమకు చూపితే వారికి శిక్ష విధిసా 
మనీ (పభుత్వాధికారి అన్నాడు. కాని గాందీజీ తనపట్ట అంతటి 
అమానుషంగా. (ఏవ_ర్డించినవారిసై నేర మారోపించడానికి నిరాక$ 
రించాడు, ఎవరై నా హింసించినా తాను సహించవలసినదే కాని 
వార్సపే న్యాయస్థానంలో నిందారోపణ చేయడం తన ఆధ్యాత్మిక 
విశ్వాసానికి వ్యతి రేకమని ఆయన అధికారులత్రో చెప్పాడు. ఈ విధంగా 


స్వీయ క ఛాత్శక |గంథాలు 95 


కీడు చేసిన వ్యక్తికి కూడా మేలు చేయాలన్న ధర్మనూ|తాన్ని నిజ 
జీవితంలో ఆచరించి లోకానికి బోధించాడు. 


ఆతల్తకథో ఇతివృత్తం ఎంత గంఖీరమైనదో, కథన పద్దతి అంత 
సరళ మెనది. కావడాని కది ఆత్మా[శయ రచనయెనా కొన్ని ఘట్టా 
లలో జరిగిన సంగతులను గాంధీజీ వర్గించిన వై ఖరిలో కానవచ్చే 
తాటస్థ్యం అసాధారణ మెనది. సహాజంగా అనలంకృత రచనయెనా 
సందర్భానుసారంగా ఆలంకారిక మైన శై లికూడా అక్కడక్కడ 
గోచరిస్తుంది. ఇందుకు ఆయన గోఖలేను కలుసుకొన్న నన్ని వేశపు 
వర్ణనను ఉదావారణంగా తీసుకోవచ్చును. “నా కంటికి సర్‌' ఫిరోజ్‌ షూ 
హిమాలయం వలె, లోకమాన్యుడు మహాసము|[దం వళె కనిపించారు, 
కాని గోఖలే గంగానది వంటి వాడు. ఈ పుణ్యనదీ తోయాలలో తనీష్‌ 
తీర స్నానం చేయవచ్చును. హిమాలయాన్ని అధిరోహించడం 
అసంభనం, సము|దాన్ని తరించడం కష్టసాధ్యం. కాని గంగ .తన 
ఒడిలోని కాహ్వానిన్తుంది. ఈ నదినై నావలో యథేచ్చగా విహరించ 
వచ్చు” నని గాంధీజీ వర్ణించాడు. 

స్వీయచరిత్ర వాజ్మయంలో గాంధీజీ అత్రశోథోకు విశిష్టస్థానం 
లభించడానికి కారణం అవ కేవలం ఒక వ్యకి (పాపంచిక జయాప 
జయాల కథ గాక. సత్య|వతపాలనలో మానవు డెదురొ-నే 
సమస్యల స్వరూప స్వభావాలను చిత్రించే ఆధ్యాాత్స్మికాభ్యుదయచరి [త 
కావడమే. నై_ తిక జీవనాన్ని నిష్టతో పాటించగోశే వారి కది పాఠ్య 
(గంథ మనవచ్చును తన హితబోధ నెవ్వరూ|పమాణంగా తీసుకోవడం 
తన అభిమతం కాదని, తాను వర్ణించిన (పయోగాల నుదావహారణంగా 
తీసుకొని ఎవరికి వారు తమ జీవితాలలో సత్యశోధన కావించడ మే 
తన అభిలాష యని పీఠికలో గాంధీజీ (వాసిన మాట ఈ సందర్భంలో 
స్మరించదగినది. మానవునిలొ సత్యాన్వేషణా సక్తి నిలిచి ఉన్నంత 
కాలం గాంధీజీ ఆత్మకథ మార్గదర్శకంగా ఉండగలదు. 


96 గాంధి సాహిత్య సమీత 
దక్షిణ ఆ(ఫికాలో సత్యా(గహం 
గాంధీజీ 16598ి లో దతిణ ఆ(ఫికాకు వెళ్ళాడు. ఒకటి, 
రెందుసారులు రాజ కీయవ్యవవహో రాలమీద ఆయన అక్కడినుంచి మన 
దేశానికీ, ఇంగ్లండు దేశానికీ వెళ్ళవలసివచ్చినా, మొత్తంమీద 1914 
వరకు దతిణ ఆ|ఫికాలో నివసించాడు. ఆ దేశంలో అడుగు పెట్టగానే 
అక్కడి శ్వేతజాతి |పజలు వలస వచ్చిన భార తీయులను చిన్న చూపు 
చూస్తున్నారని ఆయన గమనించాడు. [క్రమంగా ఆ దేశపు [పభుత్వం 
అక్రమ శాసనాలద్యారా అక్క_డి భారతీయుల హాకుుు_లను తిెలగించ 
డానికి తల పెట్టడంతో, |పభుత్వపు దమననీతిని |పతిఘటించవలనిన 
అవసరం భారతీయులకు కలిగింది. ఆ రాజ కీయోద్వమానికి గాందిజీ 
సారథ్యం వహించి, మతాలన్నీ బోధించే ధార్భికనూ[తాల కను 
గుణంగా శాంతియుతంగా సత్వా|గవావిధానాన్ని రూపొందించాడు: 
దతిణ ఆఫికాలో అప్పుడు సత్యా|గ హోోద్యమం ఎనిమిదేండ్ల పాటు 
సాగి, విజయవంతంగా ముగిసింది. ఆ ఉద్యమచరి [త్ర గాంధీజీ 
అత్తకథిలో నం|గవాంగా ఉన్నది. అయితే ఆయన స్వదేశానికి తిరిగి 
వచ్చిన తరువాత మన రాజకీయస్వాతం త్యం కోనం శాంతియుతంగా 
[పారంభించిన ఉద్యమపు స్వరూపాన్ని తన అనుచరులు స్పష్టంగా 
(గ్రహించడం కోనం [పశేేకించి దోశ్లీణ అగభీకాలో . నత్మాం(గోహొం - 
Set yee in South Africa -— ©నే (గంథాన్ని రచించాడు. 
“[వపన్గ్తుతం మనం సాగిస్తున్న ఉద్యమానికి తోడ్చడుతుందనీ, మును 
ముందు చరి[తకారులకు ఉపయోగకరంగా ఉంటుందనీ నే నీ పు సకం 
[వాళా"నని తొలి నుడిలో గాంధీజీ తెలిపాడు. యరవడ చెరసాలలో 


ఉండగా ఆ పు_స్త నకంలో చాలా భాగం గాంధీజీ నోటితో చెప్పగా 
ఇందులాల్‌ యాజి క (వాశాడు, 


é3 [గంథంలో దశిరణ ఆ[ఫికా నై నె సర్గిక స్వరూపాన్ని, అక్క_డ 
లభ్యమయ్యే ఖనిజాలను, పంటలను, ఫలవృ డజాతులను, శీతోన స్థితిని, 


(7) స్వీయ కథాత్మక |[గంథాలు 97 


వలస వచ్చిన వివిధచేళస్థుల చరి(తను, (ప్రజల ఆచారవ్యవహోరాలను 
మొదటి [పకరణాలలో గాంధీజీ విపులంగా వర్లించాడు. తరువాత 
అక్కడి భారతీయుల కడగండ్లను, బోయర్‌ యుద్దంలో చారు 
(ప్రభుత్వానికి చేసిన సేవను, అందుకు కృతజ్ఞత చూపడానికి మారుగా 
(పభుత్వం వారిపట్ల విచక్షణ బుద్దితో చేసిన శాసనాన్ని, దానిని [పతి 
ఘటోంచడానికి భారతీయులు |పారంభించిన సత్యా|గహోేద్యమాన్ని 
ఉద్యమానికి చేయూతగా _ Indian Opinion పతిక పుట్టుకను, 
జనరల్‌ స్మట్స్‌ చేసిన వాగ్దానభంగాన్ని, భారతీయులు |పభుత్వంతో 
తాము నమోదు చేయించుకొన్న సాత్యుప|తాలను సామూహికంగా 
అగ్నిలో ఆహుతి చేసిన సంఘటనను, [ప్రభుత్వం విధించిన కారాగార, 
దేశబహిషాార శిక్షల వివరాలను, ఖై దీల కుటుంచాల పోపణకోసం 
టాల్‌ సాయ శే(త్రాన్ని స్థాపించిన కథను, గోపాలకృష్ణ గోఖలే 
దతిణ ఆ(ఫికాలో పర్యటించిన సందర్భాన్ని, భారతీయుల జయ 
యాత్రను, తుదిదశలో (స్త్రీలు కూడా హింసను సహిస్తూ సత్యా 
(గహోద్యమంలో పాల్గొని మహా త్తరత్యాగం చేసిన విశేషాన్ని, 
చివరకు జనరల్‌ స్మృట్స్‌ భారతీయుల సె విధించిన విచతణకర మైన 
శాసనాల నుపసంహారించుకొని వారి వాక్కులను గుర్తించడంతో 
ఉద్యమం జయ(పదంగా ముగిసిన తీరును ఆయన సరళంగా, నవి స్త 


రంగా వర్థించాడు, 

ఉద్యమ చరి [తలో నడును నడుమ తా త్రిక చర్చలు, పుణ్య 
స్మృతులు, రసవంతమైన వర్ణనలు కనిపిస్తాయి . వల్లి యమ్మ అనే 
యువతి ఉద్యమంలో పాల్గొని చెరసాలకు వెళ్ళి, తీవమైన జ్వరంతో 
తిరిగివచ్చి, తరువాత కొన్నిరోజులకే చనిపోయింది. ఆమె జ్యరంతో 
మంచాన పడివుండగా గాంధీజీ చూడడానికి వెళ్ళాడు. 

“వల్లియమా pe ! చెరసాలకు వెళ్ళినందుకు నీవు విచారపడు 
తున్నావా ?” అని గాంధీజీ అడిగాడు. 


98 గాంధీ సాహిత్య సమీత 


“విచారమా ? ఎందుకు ? మళ్ళీ వెళ్ళడానికి నేను సిద్ధంగా 
ఉన్నా”నని ఆమె సమాథానం చెప్పింది. 

“మళ్ళీ చెరసాలకు వెళ్ళితే (పాణమే పోతెనో ?” అని 
ఆయన తిరిగి (పశ్ని ంచాడు. 


“చావడానికి నే నెంతమా[తం భయపడను. మాత్భ దేశంకోసం 
(పాణం విడువడాని శకెవ రిష్ట్రపడరు 2? అని వల్ఫియమృ అన్నది. 

తరువాత కొన్నిరోజులకే ఆమె మరణించింది. ఆమె స్టృతి 
చిహ్నంగా ఒక భవనాన్ని నిగ్మించాలని కొందరు తీర్మానించారు 
గాని, అంతఃకలహాల మూలంగా ఆ (పయత్నం౦ కొనసాగ లేదు 
గాంధీజీ ఆమె త్యాగాన్ని (పశంసిన్తూ, “ఇటుకలతోనూ, సున్నం 
తోనూ ఆమె పేర ఒక గదిని కట్టారా, లేదా అన్నది ముఖ్యం కాదు. 
దేశానికి ఆమె చేసిన సేవ ఎన్నటికీ నశించనిది. సేవారూపకొమెన చేవ 
మందిరాన్ని ఆమె నిజహసాలతో నిర్శించింది. అనేకుల హృదయాలలో 
ఆమె జయమూ ర్తి స్థిరంగా నిలిచివుంటుంది” అని |వాశాడు. అంతే 
కాదు సత్యా గహోద్యమ సాఫల్యానికి పాల్గొనే వ్యక్తులకు 
సౌశీల్యం ముఖ్యమని, అనేకులు చెరసాలకు వెళ్ళినా నిషృలం 
కావచ్చునుగాని ఒక్క పవిత్ర జీవి చేసే త్యాగం ఎన్నటికీ వ్యర్థం 
కాదని ఆయన అన్నాడు. ఆ సందర్భంలోనే సత్యా|గహోద్యమ 
సాఫల్యానికి గు _ర్జించవలసిన ధర్మనసూ|శతాన్ని వివరిస్తూ, “ అసంఖ్యాక 
జనులు మానవసేవకు, దేశసేవకు తమ జీవితాలను గతంలో అర్చిం 
చారు. ఇప్పు డర్బిస్తున్నారు. మునుముందు అర్చిస్తారు. ఇది సవాజమే. 
ఎవరు పవి(త్రజీవులో నిర్హయించడం కష్టం. అయిే సత్వా[గహాం 
చేసే వ్యక్తులలో సృటికంవలె నిర్మలమైన శీలం గల వ్య _క్తి ఒక్క 
డున్నా సే, ఫలసిద్దికి అతని త్యాగం చాలునని నిశ్సయంగా చెప్ప 
వచ్చును. సత్యమే [పపంచపు మనుగడకు మూలాధారం. ఏది ఉన్నదో 
అదె సత్యం. ఏది లేదో అది అసత్యం. అసత్యం లేనే. లేనప్పుడు 


స్వీయ కథాత్భక [గంఛాలు 99 


దానికి జయం కలగడమ నే (పస్తావనయేలేదు. ఏది ఉన్నదో అదే సత్యం 
గనుక దాని నెవ్వరూ నిర్మూలించలేరు” అని గాంధీజీ ([వాశాడు., 


దకిణ ఆ|ఫికాలో గాంధీజీ "శ్వేతజాతి [పజల దౌర్జన్యానికి 
లోను కావడమే కాదు, తోడి భారతీయులు కూడా ఒకొం-క ప్పుడు 
ఆయన విధానాలను తప్పుగా అర్థం చేసుకొని ఆయనను హింసించిన 
సందర్భ లున్న వి, జనరల్‌ సట్‌ మాట నమ్మి భారతీయులను 
స్వచ్భ్ళందంగా వెళ్ళి [పభుత్వింతో తమ పేర్లను నమోదుచేయించుకో 
వలసినదని గాంధీజీ కోరగా, న్మట్స్‌ చూపిన ధనాశకు లోబడి ఆయన 
జాతి దోహాోనికి తలపడ్డాడని కొందరు శంకించారు. మీర్‌ ఆలమ్‌ అనే 
పఠాను, అతని అనుచరులు హాశఠాత్తుగా వెనుకనుంచి గాంధీజీని 
కొరడాలతో కొట్టారు. అప్పుడు జోసెఫ్‌ డోక్‌ అనే క. )_స్హ్వవమత 
గురువు గాంధీజీని తన ఇంటికి తీనుకొనివెళ్ళి ఆశ్రయమిచ్చి చికిత్స 
చేశాడు. అధికారులు మీర్‌ ఆలమ్‌ (పభ్ళతులను బంధించారని శెలిసి 
వారిని విడిచివేయవలసినదని గాంధీజీ అర్థించాడు. నన్ను కొట్టిన 
వారికి తా మేమి చేస్తున్నది తెలియదు. నే శేదో తప్పుపని చేస్తున్నా 
ననీ వా రనుకొన్నారు. వారికి చేతనై నట్టు పగ తీర్చుకొన్నారు. 
కనుక వారిని శిషించవద్దని నా (ప్రార్థన అని ఆయన అధికారులతో 
అన్నాడు, 

బేస్‌ డాం శ్వేతజాతీయుడై నా భారతీయుల ఉద్యమం 
పట్ల సానుభూతి కలిగి, వారికి పలువిధాల ఉపకారం చేశాడు. 
erie ఉద్యమానికి నన్ను కూడా ఒక మీ[తునిగా పరిగణించండి. 
మీకు చేతనైన సవోయం చేయడం "ఛా విధ్యు_క్షధర్శనుని 
నా నమ్మకం. అధిక భారంతో అణగిపోతున్న వారి బరువును కొంత 
పంచుకొని వారికి ఉపశాంతి కలిగించాలనే పాఠమే కీస్తు జీవితం 
నురచి “నేను నేర్చుకొన్నాను” అని గాంధీజీతో డోక్‌ చెప్పాడు. 
భారతీయులకు సవోయం చేస్తున్నాడని సాటి తెల్లవారు అతని సై 


100 nmాoరీ సాహిత్య నమీ ఈ 


కోవగించుకొంటున్నా రని శెరిసి గాంధీజీ ఆ నంగతి |పస్తావించగా, 
“వారు నన్ను పరిత్యజించి నా సేగమీ బాధపడను: వారివల్ల నారు 
జీవనోపాధి లభిస్తున్న మాట నిజమే. అయితే జీవనం కోనమే చేను 
వారితో కలిసి లేను. వారు నా పోషకులని మీరు భావిస్తున్నారా? 
దేవుడే నా పోషకుడు. ఆయన సంకల్చం |కియారూపం ధరించడానికి 
ఉపకరణాలవంటి వారే వారు” అని డోక్‌ సమాధాన మిచ్చాడు. 
ఎంతో కృతజ్ఞతతో గాంధీజీ తన కా సమయంలో డోక్‌ దంపతులు 
చేసిన పరిచర్యను గురించి |వాశాడు. 


రచనలో అక్కడక్కడ మృదుహాన్యంకూడా తొంగిచూస్తున్న ది. 
దకిణ ఆ|ఫికాలోని సత్వ్యా|గహౌోేద్యమంలో [పభుత్వం బంధించిన 
మొదటి భారతీయుడు పండిత రామసుందర్‌. అనే వ్య క్తి. అతనికి 
ఒక నెల కారగార శిత విధించారు. మొదటి ఖై దీ కావడంవల్ల అధి 
కారులు అతని అవసరాలను గురించి (శ్రద్దగా పట్టించుకొన్నారు. 
బయటినుంచి ఆహారం తీసుకొని వెళ్ళడానికి కూడా అనువుతి నీయడం 
చేత తోడి భారతీయులు నిత్యం - వివిధ పదార్థాలను తీసుకొని వెళ్ళి 
అతని కిచ్చేవారు. నెల గడిచింది. రామనుందర్‌ చెరసాల నుంచి 
విముక్టుడె తిరిగివచ్చాడు. గాంధీజీ ఆ సన్నివేశాన్ని వర్గిమ్తా, 
“అతనిని ఊరేగించి సభావేదిక మీదికి తీసుకొని వెళ్ళారు. గంభీర మెన 
ఉపన్యాసాలు చేశారు. రామనుందర్‌ కు ఊపిరి సలుపకుండా పూల 
మాలలు వేశారు _స్వచ్భ్ళందసేవకు లందరూ అతని "గారవార్గం 
తృప్తి పిగా విం దారగించారు. ఆనా డత డనుభవించిన వె వై భవాన్ని J 
చెరసాలకు వెళ్ళి అద్భష్ట్రం తమకు పట్టలేదే అని ఎందరో భారతీయులు 
విచారపడ్డారు” అని |వాశాడు. 

(కమంగా ఉద్యమం వి_స్హ ఎ్రిశయెన తరువాత భారతీయులు 
గుంపులుగా చెరసాలకు వెళ్ళడం మొదలు పెట్టారు. అక్కడ వారికి 
లభిస్తున్న ఆహారం చాగుండలేదని వారు వైద్యునితో చెప్పారు. 


పీం0య కథాత్శక [గంథాలు 10! 


అతడు వారి ఫిర్యాదును |తోసిపుచ్చుతూ, “వారంలో రెండు రోజులు 
జొొన్నలకు బదులు ఉడికించిన చిక్కు-డుగింజల నిన్తున్నారు. శరీర 
పోషణకు తగిన ఆవోరం మీకు లభిస్తున్నది” అని అన్నాడట. & 
మాటను గురించి [పస్తానిన్తూ గాంధీజీ “ఒక వారంలోనో, పది పోను 
రోజులతోనో విడివిడిగా అప్పుడప్పుడు భుజించిన వివిధ పదార్ధాల 
నుంచి అవసర మేన పోషకవస్తువులను శరీరం |గహించగలిగితే, ఆ 
వై_ద్యుని వాదం సరియైనది” అని ఆశేపించాడు. 

భారత రాజకీ యోద్యనుంలో గాంధీజీ సత్యా|గవాయుధథాన్ని 
(పయోగించక పూర్ణమే, దశిణ ఆఫికాలోనే ఆయన  చానిని 
రూపొందించి, దాని శక్తిని (పదర్శించడం జరిగింది. సత్యా|గ 
హోత్సత్తికి చరణ నిచ్చిన స్థితిగతులను గురించి, ఉద్యమసాఫల్యాన్ని 
గురించి (ఛామాణిక మైన చరిత్ర ద్‌ట్షీణ ఆ(థీకాలో సత్యం (గ భొం 
అనే (గంథంలో లభిస్తుంది. 


5 
తత్త (పతిపాదక (గంథాలు 


ఆధ్యాత్మిక సాధనకు రాజకీ యువ్వవహారాలతో సంబంధం పొసగదనే 
వాదాన్ని గాంధీజీ ఎన్నడూ ఆమోదించలేదు. ఆత్ఫోకథలోని తుది 
(పకరణంలో ఆయన ఈ అంశంచెన తన అభి|పాయాోన్ని స్పష్టంగా 
[పకటించాడు. “విశ్వవార_ప్పమైన, సత్యరూపక మైన దై వాన్ని 
దర్భ్శించగోరే జీవి సృష్టిలోని అతి నికృష్ట పాణిని కూడా తనతో 
సమానంగా [చెమించగలిగి ఉండాలి. ఈశ్వర సాజాతా_రాన్ని 
కాంశించే వ్యక్తి జీవితంలోని ఏ కార్య కే |తానికీ దూరంగా ఉండలేడు. 
అందుచేతనే నత్యంమీది భక్తియే నన్ను రాజకీయే[తంలోనికి 
ఆక రించింది. మశానికి రాజ కీంయుసమన్యల తో సంబంధం లేదనే వ్యక్తికి 
మత తత్త్వం తెలియదని నేను వినయపూర్వకంగానే, అయినా నిస్సం 
కోచంగా చెప్పగల” నని ఆయన (వాశాడు, 


నిజానికి గాంధీజీ “TEeligion” అనే మాటను “మతఠంి అవే 
అర్థంలో గాక “ధర్మం” అనే అర్థంలో [పయోగించాడు. ఆ విధంగానే 
‘politics’ అనే మాటను కూడా అధికారాన్ని చేజిక్కించుకొని [పజ 
లను శాసించే వ్యాపారాన్ని నూచించడానికి గాక, ధర్మ బద్దంగా 
సాంఘిక వ్యవస్థను చక్కదిదై కృషిని సూచించడానికి (పయోగిం 
చాడు. “శాంతియుత విస్థవ మంయు అధికారాన్ని వహా_స్హగతం చేసుకొనే 


తత్త్వ (ప్రతిపాదక |గంఛాలు 108 


కార్య(క్రమర కాదు. వ్యక్తుల పరస్పర సంబంధాలలో పరిణామం 
తెచ్చే కార్యక్రమం” అని వర్లించాడు. డై.వం ధర్శ్మన్వరూపుడని, 
ధర్మాన్ని పాటిస్తూ జీవించడానికి అందరికీ అవకాశం కలిగిన నాడే విశ్వ 
కల్యాణాన్ని సాధించడానికి ఏ లవుతుందని ఆయన విశ్ళసించాడు. 
అందుకే రాజకీయ కృషికూడా ఆధ్యాత్శ్మికసాధనలో ఒక ఛాగమని 
ఆయన భావించాడు. 


డ్రె దృష్టితోనే ఆయన సర్వోదయ లత్యాన్ని సాధించడానికి 
సాంఘిక, రాజకీయ రంగాలలో నిర్విరామంగా కృషి చేశాడు. ఆ 
కృషిలో ఒక భాగంగా వివిధ సమస్యలనై తన అభి పాయాలను వివ 
రిస్తూ తాను నిర్వహిస్తున్న ష్మత్రికలలో వారం వారం ([వాయడ మే 
గాక అప్పుడప్పుడు [పక్యకించి కొన్ని పు స్తకాలనుకూడా రచించాడు. 
ఓడలో [పయాణం చేయవలసివచ్చినవ్పుడు కాలం వ్యర్థం కానీయ 
కుండా పొంద్‌ న్నరరాజ్‌ అనే (గంథం ఆద్యంతం (వాశాడు, (పభుత్వా 
నికి అతిథిగా యరవడ చెరసాలలో వసించినప్పుడు ఆ|శమదీకల ఆంత 
రాన్ని వివరిస్తూ సత్యా [గహో[శమచరి [తను (వాశాడు., గాంధీజీ 
చేసిన తత్త్వ (పతిపాదక రచనలను ఇటీవలనే నవజీవన కార్యాలయం 
Basic Works - పేలిక రచనలు - అనే పేరుతో ఒక్కచోట చర్చి 
The Selected Works of Mahatma Gandhi ©3 (గంథం నాలుగవ 
సంపుటంగా [పకటించింది. ఆ సంపుటంలోని రచనలతో సత్యా|గవో 
(శ్రమ చరి[త్రను చేర్చి చదివితే, గాంధీ త త్త్వంలోని ముఖ్యాంశాలన్నీ 
సువిదొతం కాగలవు. 


Ethical Religion . నీతిధర్మము 


మతానికి మళ తాళాలు, రథోత్సవాలు, సుమమాలికలు, 
సుగంధ (ద్రవ్యాలు, శా(స్త్రవిహిత మైన కర్భకాండ, అర్థమైనా తెలియ 


కుండా అనుసరించే ఆచారాలు ముఖ్యం కావని, నిజానికి నీతిగా 


104 గాంది సాహిత్య సమీత 


జీవించడమే  మతధర్మాన్ని పాలించడమని గాంధీజీ భావించాడు. 
ఇంగ్లండులోనూ,  దకిణ ఆ|ఫికాలోనూ ఆయన వివిధ మతన్థు 
లతో సాగించిన తాత్శ్వికచర్చల వల్ల _ నై తికజీవనమే సనకలమత 
సారమని (గహించాడు. క్రాగాం (పజలలో నై_తిక జీవనాన్ని [పచారం 
చేయడానికి అమెరికాదేశంలోని షికాగో నగరంలో నెలకొన్న The 
Society for Ethical Culture wనే సంస్థ కార్యకలాపాలు ఆంరున 
దృష్టి నాకర్హించాయి.. ఆ సంస్థను స్థాపించిన విలియము మెకింశుర్‌ 
సాల్టిర్‌. తన ఆశయాలను వివరినూ 1889 f* Ethical Religion ©3 
పుస్తకాన్ని రచించి (పకటించాడు. మతాల పేర లోకంలో జరుగు 
తున్న వంచనను సహించలేక మతమంశే విరకి చెందుతున్న (పజలకు 
మతమంశు నై తికజీవనమేనని బోధించడం దాని లక్ష్యం. ఆ పుస్తకం 
చాలా చక్కగా ఉన్నదని |పశంసించి, దానిలో ఉన్న పదిహేను 
(పకరణాలలో ఎనిమిదింటి సారాన్ని గాంధీజీ గుజరాతీ భాషలోని 
కనువదించి, దత&ిణ ఆ|ఫికాలో ఆెను నడిపిన Indian Opinion వార 
వ|తికలో, 1907 లో జనవరి 5 నుంచి ఫి(బవరి 28 వరకు వెలువడిన 
సంచికలలో నీతిధర్భుయు అనే పేరుతో అచ్చువేసి, తరువాత పు స్పకంగా 
కూడా (పకటించాడు. అది స్వతం| తరచన కాకపోయినా, మతాన్ని 
గురించి గాంధీజీ మౌలికవిశ్వాసాలను |గ హించడానికి ఉపయోగ 
పడుతుంది. 

లోకంలో వంచన దినదినాభివృద్ధి చెందుతున్న దని, ఏ మతా 
నిక్‌ శెందిన వ్య కియినా తాను విధిగా పాటించవలసిన క_ర్హవ్యాన్ని 
విస్థరించి బాహ్యసంశకేశాలశకే |పాధాన్య మిస్తున్నాడని, నీతిహీనులు 
భోగభాగాారలతో తులతూగుతూ ఉండడం గమనించి మతబోధ 
సత్యమై తే [పపంచంలో ఈ విధంగా దుర్మార్గం రాజరికం చేయడం 
జరుగదు గనుక మతం కేవలం మిథ్యాకల్చ్పన యేనని అనేకులు 
విముఖత్వం చెందుతున్నారని, కాని నై తిక నూ|తాలే మతానికి 
జీవమని తన ఉపోద్దాతంలో గాంధీజీ తెలియచేశాడు 


తత్త (పతిపాదక [గంథాలు 105 


సార్టిర్‌ వ్యక్తం చేసిన అభి పాయాల నామోదిన్తూ, మతా 
నికి, నీతితో ఉన్న సన్నిహిత సంబంధాన్ని గాంధీజీ తన నంతిపాను 
సరణంలో స్పష్టం చేశాదు. [పపంచం ఏ విధంగా ఉన్నదో విజ్ఞాన 

ల ప 
శాస్త్రం తెలియ జేస్తుంది, కాని [పపంచం ఏ విధంగా ఉండాలో నీతి 
శాస్త్రం వల్ల మనకు బోధపడుతుంది. నీతినూ త్రం ఇల్లు కట్టడానికి 
వసుక (పణాళిక వంటిది. ఇల్లు కట్టవలసిన తీరు దానివల తెలు 
(a9) 6 48) 

స్తుంది, కాని దాని ననుసరించి ఇల్లు కట్టకపోతే ఆ [వణాళిక నిరర్థకం. 
కార్యరూపంలో సాధి స్తేనేగాని నీతినూ తానికి కూడా విలువ లేదు. 
కనుక అవశ్యం పాటించదగినదని మనకు తోచిన నీతి సూత్రాన్ని 
ఫలితంతో నిమి త్తం లేకుండా, నిర్భయంగా మనం పాటించాలని 
గాంధీజీ వివరించాడు. 


స్వయంగా యోచించక కేవలం సంపదాయాన్ని పాటిస్తూ 
చెసే పని నై తికమైనదని భావించడానికి వీలులేదని, మనం సంకల్పించి 
ఆచరించిన కృత్యాన్నే నైతిక కర్మగా పేర్కొనవచ్చునని, అభి 
(ప్రాయాలు మారవచ్చును గాని. నీతి సూతాలు. ఎట్టి మార్పులు 
లేకుండా చిరస్థాయిగా నిలిచివుంటాయని ఆయన (వాశాడు, 


మతం, నీతి రెండు విభిన్నాంశాలని కొందరు భావించవచ్చును 
గాని నిజానికి నీతియే మతమని, ఏచై నా ఆపద |పా_ప్తించినప్పుడు 
భయంవల్ల మనుష్యులు చేసే పనులనే మత మనుకోవడం [భాంతియని, 
నీతి మాళ్లాన్ని అనుసరించడానికి (శురణ నిచ్చేదే నిజమైన మతమని, 
మతమసే. “నీరు పో స్తేనే నీతి భీజం నాటుకొని అంకురిస్తుందని, 
(పపంచంలోని |పధానమశతాలు బోధించే నీతిసూత్రాలు సమాన మైన 
వని గు_ర్లించడం అవసరమని వివరించాడు. 

పుస్తకం చివర గాంధీజీ మానవుల కర్తవ్యాన్ని స్పష్టంగా 
పెరొన్నాడు. “సొటి మానవులకు చేవ చేయడమే, చారి స్థితి 
గతులను చక్క_బరచడానికి తాను కూడా కృపి చేయడమే మానవుని 


106 గాంరీ సాహిత్య నమీత 


ముఖ్య కర్తవ్యం. అదియే నిజమైన ఆరాధన, అదియే సరియెన 
పార్గన, దై_వకారాంన్ని ఆచరించేవాడే ఈశ్వరానుర కుడె న నజను” 
Sb gr ue! me 
డని గాంధీజీ |వాశాడు. ఆధ్యాత్మికోన్న తిని సాధించడానికి ఆయన 
సాంఘిక, రాజకీయ కే |తాలలో క్భోషి చేయడానికి కారణం ఈ 
వాక్యాల వల్ల స్పష్టంగా బోధపడుతుంది. 


Unto this Last - సర్వోదయం 


గాంధీజీ దకిణ ఆ|ఫీకాలో ఉండగా 190లో ఒకసారి 
జోవోనెస్‌ బర్గ్‌ నుంచి డర్భాన్‌ నగరానికి చేసిన క. లు|పయాణంలో 
జాన్‌ రస్కిన్‌ రచించిన UN10 this Last అనే [గంథాన్ని చదివి విశే 
షంగా (పథభావితుడై , వ్య_క్తి | శేయస్సు నమాజం [శేయన్సులో ఇమిడి 
వున్నదనీ, పనిచేసి జీవిక నార్జించే వాక్కు. అందరికీ నమానమే గనుక 
వివిధ వృత్తుల “విలువలో ఛేద మేమీ లేదనీ, కాయకష్టం చేసే (శ్రమ 
జీవి బతుకే అత్యంత వాంఛనీయమనీ, ముఖ్యంగా ఈ మూడు సూత్రా 
లనే ఆ [గంథం |పతిపాదినున్నదని భావించి, వెంటనే తన జీవిత విధా 
నాన్నీ తదనుగుణంగా" రూపొందించుకొని Indian Opinion ము|దా 
శాలను ఫనిక్స్‌ చే [తానికి మార్చాడు.? తరువాత Indian Opinion 
పాఠకుల కోసం గుజరాతీ భాషలో ఆ (గంథానికి సం&పానుసరణాన్ని 
కూడా (పకటించాడు. యథాతథంగా అనువది స్టే ఆ పత్రిక పాఠ 
కుల కది ఉపయోగకరంగా ఉండదు గనుక చాని సారాన్ని మా|తమే 
పక టిన్తున్నా నని, సర్వజనుల |శేయమే ఆ |గంథాన్ని రచించడంలో 
రసిన్‌ ఆశయం గనుక సరోందోయం అనే చేరు Unto this Last 
అనే పదాల భావాన్ని వ్య_క్షం చేస్తుందని ఆయన ఉపోద్దాతంలో 
తెలియజేశాడు. రస్కిన్‌ (గంథానికి గాంధీజీ. చేసిన సంతిపానుసర 
ణాన్ని వాల్తీ గోవిందజీ దేశాయ్‌ తిరిగి ఇంగ్లీషులోని కనువదించగా, 
నవజీవన కార్యాలయం దానిని (పకటించింది. 


త_త్త్వ [ప్రతిపాదక |గంభాలు 107 


మనుష్యులలో అధికసంఖ్యాకులకు సౌఖ్యాన్ని సమకూర్చడమే 
తమ క_ర్తవ్యమనే ఛావం పాళ్ళాత్యులలో కనిపిస్తుందని, సౌఖ్యమంు 
వారి దృష్టిలో భె తికసౌఖ్యం, ఆర్థికాభి వృద్ది మా|తమేనని, ఈ 
సౌఖ్యాన్ని సాధించడంలో నై తికనూ|తాల నుల్తంఘించవలసివచ్చినా 
దోషమేమీ లేదని వారు భావిసొరని, సాధించవలసినది అధిక సంఖ్యా 
కుల సౌఖ్య మే గనుక అందుకు అల్బసంభఖాగ్ధికుల (శేయాన్ని బలి బట్ట 
వలసివచ్చినా అందువల్ల కలిగ కీ డేమీ ఉండబోదని వారి అభి పాయ 
మని, బుద్ధి ఈ విధంగా పెడదారి పట్టడం వల్ల కలిగే దుష్ఫలితాలు 
[యూరప్‌ ఖండ మంతట కానవస్తున్నాయని, ఐహికాభ్యుదయంకోనం 
నీతిని పాటించకపోవడం ఈశ్వరాదేశానికి విరుద్దమని పాశ్చాత్య మేధా 
వులు కొందరు చాటుతున్నారని, వారి వర్గానికి చెందిన జాన్‌ రస్కిన్‌ 
నై_తికసూతాలను పాటించిననాడే మానవుడు నుఖంచగలడని Unt 
this Last 93న (గంథంలో స్పష్థ్రం చేశాడని గాంధీజీ తన ఉపోద్దా 
తంలో వివరించాడు. ul త_త్త్వజ్ఞుడు చెటో రచించిన Apology? 
అనే పు స్తకంలో సో|కటీస్‌ మానవుల విధులను గురించి కొంత చెప్పా 
డని, రస్కిన్‌ (గంథం సో|కటీస్‌ అభి[పాయాల నింకా విపులంగా 
వ్య_క్షం చేస్తున్నదని కూడా ఆయన (వాశాడు. 


నరోందోయం అనే (గింథంలో ఉపోర్దాతం, ఉపసంహారం గాక 
నాలుగు (పకరణా లున్నవి. మొదటి (పకరణంలో మనుష్యుల పర 
స్సర మమతాబంధాలతో సయం లేకుండా ఆ ర్లికాభి వృద్దికి మార్గా 
లను సూచించే అర్థశాస్త్రం [భాంతిజన్య మని, అది సరియైన శాస్త్రమే 
కాదని, స్వ లాభా పేతతో గాక ధర్భబుద్ధితో మానవులు కృషిచేయడ మే 
సృష్టిక_ర అభిమతమని, నీతిణాహ్యమైన ఆర్థికవిధానం జాతి వినాశా 
నికే దారి తీన్తుందని రస్కిన్‌ సోదావారణంగా నిరూపించాడు. 
ఆర్థికంగా వ్య కుల మధ్య అధిక మైన అంతరం మొ_త్తం సంఘానికే 


108 గాందీ సాహిత్య నమీత 


(పమాదకరమని, శరీరంలో రక్ష పసారం నవ్యంగా లేకపోతే శరీర 
మంతటికీ- అనారోగగ్దం [పొ _ప్టించిన ళ్లు సంఘంలో - నంపదకూడా 
సవ్యంగా పంపిణి కాకపోతే ఆ సంఘ మంతటికీ ఆర్థిక రంగంలో నష్ట మే 
చేకూరుతుందని, ధనమం శే కేవలం వెండి బంగారాలు మా[తమే 
కాదని, పౌరులే ధనమని ఆనందో త్సాహాలతో మనుషురలు జీవించ 
గలి౫టట్లు చేయడమే. సమ _స్తనంపదల పరమ |పయోజనమని శెండవ 
(ప్రకరణం తెలుపుతుంది. ఏ వ(క్రమాగ్తాన్ని అనునరించియెనా ధనాన్ని 
గడించడమె |పయోజకత్వమని బోధించడం మహాపచారమని, ధర్భ 
బద్దమైన ఆర్థిక విధాన మె సఠిరమైనదని, న్యాయమా గ్లాన్ని అనుసరించిన 
Che మనుష్యులు నుఖంగా ఉండగలరని మూడవ ([పకరణంలో 
ఉన్నది. ధనం మనిషికి సుఖాన్నో, దుఃఖాన్నో సమకూశ్చే సాధనం 
మా|త మేనని, యోగ్యుని చేతి ధనం వంటలను పండించడానికి 
ఉపయోగపడితే దుర్మార్గుని [ద్రవ్యం మారణాస్తాల నిర్మాణానికి 
వ్యయం . కావచ్చునని, కనుక. జీవితాన్ని మించిన ధనం లేదని, 
ఆనండంతో, ఉ_త్రమాదర్భాలతో జీవించే [పజ లత్యధికంగా ఉండే 
దేశమే నిజంగా సంపన్న మైనదని నాలుగవ (పకరణం స్పష్టం చేస్తుంది. 


ఈ [గంథం చివర గాంధీజీ భారతీయులకు చేసిన బోధ గమ 
నించదగినది. స్వరాజ్యం కావాలనీ, దేశాన్ని పారిశ్రామికంగా వృద్ధి 
చేయాలనీ ఉత్సాహావంతులై న యువకులు కోరుతున్నారని, నిజానికి 
ఆత్మనిగవామే స్వ రాజ్యమని, భారతదేశానికి స్వ రాజ్యం రావలసినదే 
నని, ఐతే అది ధర్మ మార్గాన రావాలి కాన్మిహింనతోనో, పారి[శామి 
కాభివృద్ధితోనో దానిని సాధి స్తే అది యశథార్గమెన స్వ రాజ్యం కాబో 
దని ఆయన (వాశాడు., “ఒకప్పుడు భారతీయులకు బంగారు 
హృదయా లుండేవి గనుక భారతదేశంలో బంగారం పండేది. ఆ 
భూమియే నేటికీ ఉన్నది, కాని మనం నై తికంగా పతనం చెందడంచేత 
అది ఊషర కే[తంగా మారింది. మన-జాతి తన నడతలోని మదతను 


తత్త (పతిపాదక [(గంథాలు 109 


సత్యమనే స్పర్శవేధి సవహోయంతో సువర్ష్శమయం గావించుకొం'ే 
మన చేశం తిరిగి న్వర్ణభూమి కాగలదు” అని (వాసి, భారతీయులకు 
కర్తవ్యాన్ని ని్తెశించాడు. 


Indian Home Rule - హింద్‌ స్వరాజ్‌ 


గాంధీజీ 1909 జూన్‌ నెలలో ఇంగ్లండు వెళ్ళినప్పుడు అక్కడ 
హింసాత్మక చర్యల ద్వారా భారతదేశానికి స్వరాజ్యం సారధించగోరి 
విప్లవ వాదులై న భారతీయులను, పాళ్చ్ళాత్యనా గరకత నలవరచుకొని 
వారి వేపషభావలను, పా3శామిక విధానాన్ని అనుసరిసే మనకు 
స్వరాజ్యం సిద్దిస్తుందని నమ్మే వ్యక్తులను కలునుకొన్నాడు ఆయన 
లండన్‌ చేరడానికి కొన్ని రోజులకు ముందే మదన్‌ లాల్‌ ధిం|గా 
అక్కడ సర్‌ కర్ణన్‌ వై లీని కాల్చి చంపి, మరణ శిక్షను పొందాడు. 
అనశ-డి విప్టవవాదులతో గాంధీజీ మన దేళ భవితవ్యాన్ని గురించి 
చర్చించాడు. వారి ధై ర్యసావాసాలు మెచ్చదగినవే కాని, కారా 
చరణ విధానం మా|తం సరియెనది కాదని ఆయన భావించాడు. 

అప్పటికే గాంధీజీ నాటి పాళ్చాత్యనాగరకత పాశవిక మైన 
దని, అది అనర్థా+నికి మాత్రమే దారి తీయగలదని, యం |తాలకు 
మానవుడు దాస్యం చేయడం అవివేకమని, ఎన్నో శతాబ్దాల మషపళో 
జ్ఞ్వ్వుల సభ్యతాసంస్క్భృతులు గల భారతదేశం తన సహజ విశిష్టతను 
విస్మరించి పాళ్ళాత్య నాగరకత ననుకరించడం హోనికరమని, హింసాత్మక 
చర్యల ద్వారా రాజకీయ స్వాతంత్యం లభించినా అది నిజానికి 
'స్వరా జ్య' శబ్ద వాచ్యం కాజాలదని, మన సంస్కృతి కనుగుణంగా 
అహింసామార్గం ద్వారానే మనం స్వరాజ్యాన్ని సాధించాలని 
సునిక్చితమైన అభి పాయాల సెర్పరచుకొన్నాడు. దతఠిణ ఆ|ఫికాలో 


110 గాందీ సాహిత్య నమీక 


సత్యా (గ హోోద్యమం కూడా అప్పటికే (పారంభ మై జయ (పదం 
కాబోతున్న ది. 

ఆ సంవత్సరం నవంబర్‌ నెలలో గాంధీజీ ఇంగ్లండు నుంచి 
S.S. Kildonan Castle అనే ఓడమీద ఆ(ఫికాకు తిరిగివెళ్ళాడు. ఆ 
[పయాణంలో నే ఆయన హింసాకాండ ద్వారా స్వరాజ్యాన్ని సాధించ 
గోరే అతివాదులకు తన సమాధానాన్ని గుజరాతీభాషలో హాండ్‌ 
నృ్నంరాజ్‌ అనే పు న్తకరూపంలో (వాశాడు. ఆ|ఫీకా చేరిన తరువాత 
దానిని Indian Opinion ప|త్రికలో ఛా రావాహికంగా (పక టించాడు.* 
తరువాత ఆ పు_స్థకాన్ని స్వయంగా Indian Home Rule అనే పేరుతో 
ఇంగ్నీ షులోని కనువదించాడు. ఒక పాఠకునితో సంపాదకుడు సాగించిన 
సంభాషణ రూపంలో ఆయన ఆ పు స్తకాన్ని ([వాశాడు,.' నాడు మన 
దేశాన్ని కలవరపెడుతున్న సమస్యలనుగురించి పాఠకుడు |పళ్ని ంచగా* 
సంపాదకుడు సమాధానమిస్తూ అతనితో చగ్చ సాగిసాడు. వారి 
(వళ్నో తరాలలో గాంధిజీ సిద్ధాంతాలు వ్య _క్ష మవుతాయి. సంపాద 
కుడు గాంధిజీయే నని స్పష్టంగానే తెలుస్తుంది. పాఠకుని పాత్రను 
సృష్టించడంలో ఆయన ముఖ్యంగా వినాయక్‌ దామోదర్‌ 
సావర్కార్‌ ను దృష్టిలో ఉంచుకొన్నాడని కొంద రూహించారు. 
రక్కపాతం ద్యారా మన దేశానికి స్వరాజ్యం సాధించాలనే అతి 
వాదుల వై ఖరికి పాఠకుడు ఆ పు_స్తకంలో (పాతినిధ్యం వహించాడు 
గనుక ఈ ఊహా నిరాధార చునది కాదు. 

హింసాత్మక పద్దతులతో చే తమ సమన్యలను పరిష ్క-రించుకో వా 
లని ఆ రోజులలో దఠిణ ఆ|ఫికాలో కూడా కొందరు భారతీయులు 
భావిస్తూవుండడం చేత వారి వాదానికి కూడా తన పు స్హ్రకంలో సమా 
ధానం లభిస్తుందని గాంధీజీ విశ్వసించాడు. తరువాత ఆయన తన జీవి 


తంలో (పచారం చేసిన సిద్దాంతా లన్ని టికీ వీజాలు ఆ పుస్తకంలో 


తత్వ (పతిపాదక [గంఛాలు 111 


మనకు స్పష్టంగా కనిపిస్తాయి. సం|గవాంగా అది. గాంధీ భావసర్వన్వ 
మని చెప్పవచ్చును. 

న్వరాజరసాధనకు హింసాత్శక చర్యల వల్ల (పయో జనం లేదని, 
శాంతియుతంగా నే దానిని సాధించాలని గాంధీజీ ఆపు _స్తకంలో ఉద్దొ 
పించినా, నాటి బొంజాయి రాష్ట్ర పభుత్వం ధోనిని Moen 
చి[తం, ఆ సంగతి (పస్తావిన్తూ, “ఆ పుస్తకాన్ని ని నిరభ్యంతరంగా విన్న 
పిల్ల లు చదువుకోవడానికి కూడా ఇవ్యవచ్చునని నా అభి|పాయం, 
ద్వేషానికి మారుగా _పేమనూశ్రాన్ని బోధిస్తుంది. హింసకు 
బదులు ఆత్మబలిదానం బోధిస్తుంది. పాళవికళ క్రిని ఆత్మశ క్రితో [పతి 
ఘటించాలని బోధిస్తుంది” అని గాందిీజిీ (వాశాడు. 


గోపాలక్ళ వ్ల గోఖలే ఆపు పు_స్తకాన్ని చదివి, దానిలో వ్యక్త 
యెన ఊహసాలు అపరిణత మైనవని, గాంధీజీ ఆ(ఫికానుంచి భారతదేశానికి 
తిరిగివచ్చి ఒటి, ₹ెండేం డున్న తరువాత తన అభిప్రాయాలను 
తప్పక మార్చుకొంటాడని భావించాడు. కాని గాంధీజీకి ఆ విధంగా 
నాటి అభిపాయాలను మార్చుకోవలసిన అవసరం. కలుగలేదు. 
1921లో ఆ పు _స్హకాన్ని పునరు గైదెంచినప్పుడు నేను ఉపసంహారించుకో 
వలసిన చేమీ లేదు. ఒక్కమాటను మాతమే తొలగిస్తున్నాను. దానిని 
తొలగించడం కూడా ఒక స్నేహితురాలి పట్ల గారవం వల్లనే” అని 
ఆయన తన పరిచయ వాక్యాలలో స్పష్టం చేశాడు. 

ఆ పుస్తకాన్ని గాంధీజీ 1909 లో (వాసినప్పుడు [బిటివి 
శాసనసభను “వెలయాలు (Prostitute) అని విమర్శించాడు. 
ఆయన ఆ మాటను సాభి|పాయంగానే (పయోగించాడు. [పజా 
స్వామ్యం చేరుతో శాసనసభల నేర్పరచుకొన్న ంతమా [తం చేతనే 
(పజల స్థితిగతులు చక్కబడవని వాదిస్తూ “|పపంచంలోని శాసన 
సభలకు తల్లి అని |పసిద్ది కెక్కిన |బిటిఐ. పార్ల మెంటు వంధ్య వంటిది, 
వెలయాలి వంటిది. ఇవి పరుషమైన పదాలే, కాని ఉన్న సంగతిని 


112 గాంధీ సాహిత సమీక్ష 


స్పస్టంగా వర్శిస్తాయి. తనంతట తానై పార్ల మెంటు ఇంతవరకు ఒక్క 
మంచిపనిని కూడా చేయలేదు గనుక దానిని చేను గొ[డాలితో 
పోల్చ్బుతున్నాను....అప్పుఢడప్పుడు మారుతూ వుండే మం|తుల 
అధీనంలో ఉంటుంది గనుక అది వెలయాలి వంటిది” అని - గాందీజీ 
తన అభి[పా యాన్ని వివరించాడు. అయినా “వెలయాలు” అనే 
మాటను వాడినందుకు ఒక ఇంగ్లీషు వనిత నొచ్చుకోవడం చేత ఆయన 
ఆ ఒక్క_ మాటను మాత్రం తొలగించడాని కంగీకరించాడు. 

వాంద్‌ నృూంరొజ్‌ పు స్తకం పరిమాణంలో చిన్నడై నా, [పాపం 
బిళ్ల సౌఖ్య సంధాన మే పకక లక్ష్యుమైన ఆధునిక పాశ్చాత్య నాగర 
కత పట్ల తన విముఖతకు ముఖ్యకారణాలను, [బిటిప్‌. పాలనను 
గురించి, ఇంగ్లీషు భాషను గురించి తన అభి |పాయాలను, తన 
దృష్టిలో 'న్వరాజ్యం' లకళాలను, భారతదేశానికి రాజకీయంగా 
స్వాతం |త్యంతోపాటు భావదాస్యం నుంచి కూడా విము క్తి లభించ 
డానికి తాను నూచింశే మార్లాన్ని, అహింసా త త్స స్వరూపాన్ని, 
నిజంగా (పయో జనకర మెన విద్యను గురించి తన భావాలను గాందీజీ 
దానిలో స్పష్టంగా |పకటించాడు. 


ధర్భ పథాన్ని అనుసరించడానికి అవకాశం కలిగించేదే నాగరకత. 
ఆధ్యాత్మిక వికాసానికి |పయత్నించక పోతే జీవితం నిరర్థకం. భ|దత 
లేకుండా పోతుందేమోనని, [పాణమే పోతుందేమోనని మనం భయ 
పడుతున్న ంత కాలం | బిటిష్‌'వారిని మన దేశంనుంచి తరిమివేయలేము. 
నిజానికి [బిటివి. వారు తొలగిఫోవడ మె ముఖ్యం కాదు. [బిటి 
వారె నా, మరెవ్వ రె నా మనో దేశాన్ని పా?7ళంచేవారు [పజల అధీ 
ఫ్లాన్ని అనుసరించి పాలించడ మే ముఖ్యం, యం|తాలకన్న , త్వరిత 
గతిలో విరివిగా వస్తువులను ఉత్స_్లి చేయడం కన్న మనుష్యుల 
సం కేమం ముఖ్యం. కేవలం ధనధాన్యాలు కలవాడు గాక ఉ_త్తమ 
సంసా్మరం కలవాడే నిజంగా సంపన్ను డు, బుద్దిబలంక ౦ కు నీల మే 


(8, తత్త్వ [పతిపాదక [గంఛాలు 11కీ 


ముఖ్యం. (శమించకుండా తండి తాతలనుండి సంక్రమించిన సంపద 
కంకు స్వచ్చందంగా స్వీకరించిన పేదరికం మేలు. మారణా స్తాలతో 
[బిటిష. వారిని జయించా లనుకోవడం బుద్ధిహీనత, బిటిమ్‌ = వారిని 
(పతిఘటించడానికి మనం యాపోంది ఆయుధం చిన్న పిల్లలు 
నైతం చేపట్టడాని కనువుగా ఉండాలి. అహింన మన నరాలలో 
జీర్ణ్తించి వున్నది. అహింనతో కూడిన సహాయని రాకరణం, సత్యా 
(గ్రహం మనం పయోగించడానికి అన్ని విధాల తగిన ఆయుధాలు, 
అహింసా మార్గంతో సాధించిననాడే - మన స్వరాజ్యం సార్థక మవు 
తుందని గాంధీక్లీ సృష్టం చేశాడు. పుస్తకాన్ని ముగిస్తూ, తన వాదం 
లోని నాలుగు ముఖ్యాంశాలను పునరుర్దాటించాడు. “ఆత్మని [గ 
హమే, సంయమమే నిజమైన స్వరాజ్యం. దానిని సాధించడానికి 
మార్గం సత్యా గవాం, ఈ సత్యా[గహా శక్తిని (స యోగించడానికి 
స్వదేశీ వతాన్ని విధిగా పాటించాలి. మనం చేయదలచిన పనిని అది 
మన కర్తవ్యం గనుక మనం చేయాలి గాని, [బిటివ్‌ వారిపట్ల మన 
కభ్యంతర మున్న దని గాని, |పతీకార బుద్దితో గాని చేయకూడదు” 
అని తన త త్తసారాన్ని ఆయన వ్య_కం షక. హొంద్‌ న్నంరాజ్‌ 
ధ్యేయం భారతదేశాన్ని |బిటిష. పరిపాలకుల చా3నుండి రించే 
మాన్గాన్ని సూచించడం కాదు. పాశ్చాత్యదేశాల పాలిటి మహో 
మారిగా పరిణమిస్తున్నదని గాంధీజీ భావించిన ఆధునిక నాగరకత 
(పభావానికి భారతదేశం లోబడకుండా చారించడ మే ఆ పుస్తకం 
ఆశంయుం, 

(శ)మతి సోఫియా వాడియా 19క8ిరి సెగ్టుంబర్‌ నెలలో 
హీంద్‌ సృలొజ్‌ పుస్తకంలోని సిద్ధాంతాలను ' గూర్చి పలువురు 
పాళ్చాత్య విద్వాంసుల విమర్శ వ్యాసాలతో Aryan Path పత్రిక 
[పక్యేక సంచికకు (పకటించింది. జి. డి. హెచ్‌. కోల్‌, జాన్‌ 
మిడిల్డన్‌ మరీ, జెరాల్స్‌ హౌెర్డ్‌ (పభ్భతులు ఆపు_స్హకం అతి కి 


114 గాంగ్‌ సాహీత నగమీకు 


మంతమెన దని ఇఖుంచారు, ముఖ్యంగా మిడిల్టిన్‌ మరీ ఆ 
పు_న్తకంలో గాంధీజీ ఊహించిన స్వ రాజ్యం" కై స్తవమతం బోధించే 
స్వర్గ రాజ్యాన్ని పూ_ర్జిగా పోలివున్నదని, “ఈ నాడు [ప్రపంచంలో 
డ్రై _స్పవతత్వ్వాన్ని (ప్రవచిస్తున్న _బోధకులలో అ|గగణ్యుడు గాంధీ; 
ఈ యుగంలో వెబసిన. పుస్తకాల లో అతు త్రమమైనది పంద 
న్ఫంరాజ్‌ అని నా విశ్వానం” అని [పస్తుతించాడు. 

కొన్ని సిద్దాంతాల ఆచరణ యోగతను గురించి ఆ విద్యాం 
సులు వ్యక్తం చేసిన సందేవాలకు 'మహాోదేవ దేశాయ్‌ వపౌరిజునో 
సత్రికలో |వాసిన నమీ శా వ్యాసంలో చక్కగా సమాధాన మిచ్చాడు. 
మానవజాతి ఇంకా (కమవికాసం చెందుతూనే ఉన్నదని, ఎన్నో 
శతాబ్ద?లకు ముందు గెొతమబుద్దుడు, వను |క్రీన్తు అహింసను, |పేమను 
బో ధించినా; యానజ్ఞాతి ఆ సూ తాన్ని సామూహికంగా ఆచరణలో 
సాధించ కచ్చునని తొలిసారి మనకాలంలో గాంధీజీ లోకానికి | పదర్శించా 
డని, మ నుముందు అహింసావిధానాన్నీ అవలం బించడానికి ఆటంకా 
లన్నీ  తొలగిపోవచ్చునని. చేశాయ్‌ "తన సమీకలో. నూచించాడు. 
గాంధీజీ కూడా ఆ [పత్వేకసంచిక కొక సందేశాన్ని పంపుతూ, తా 
నా పు_న్హకాన్ని (వాసి మూడు దశాజ్లాలు నిండాయని, వెనోన్ల శిష్ట 
సమస్యలను తా నెదురొ,_నవలసివచ్చిందని, అయినా దానిలో వ్య కం 
చేసిన అభి|పాయాలను తాను మార్చుకోవలసిన కారణమేది కల గ 
లేదని తెలియజేశాడు: 


ఆ(శమవతాలకు సంబంధించిన రచనలు 


ee కా దాపు నాననా నాలా పాకాన లాలా నామా 


గాంధీజీ ' దఠిణ ఆఫ్రికాలో రస్కిన్‌ (వాసిన Unto this Last 
(గంథాన్ని చదివి! వెంటనే ఫినిక్స్‌ శె తాన్ని స్థాపించడం, తరువాత 
సత్యా |గహోద్య మంలో పాల్గొని. చెశసాలకు, వెళ్ళిన భారతీయుల 
ధుటుంఖాలుప్రోషణ. కోసం టాల్‌ స్థాయ్‌ '్చ తాన్ని స్థాపించడం 


తత్త్వ [ప్రతిపారక |గంఛాలు 115 


జరిగినా, అవి కొందరు వ్యక్తులు చేరి సర్వసమానథావంతో, పరస్పరం 
సహాకరిస్తూ, సాధ్యమైనంతవరకు న్వశ_క్తివె ఆధారపడి జీవించడాని 
కేర్పడిన కే[త్రాలే (Farms) కాని ఆ(శమాలు కావు, గాంధిజీ తన 
అనుచరులతో 1914లో మన దేశానికి తిరిగి వచ్చిన తరువాత 1915 
మే 25 నాడు అహామ్మదాజాదు నగరంలోని 'కొచరబ్‌ అనేచోట 
సత్వ్యా|గహో శమూన్ని స్థాపించాడు. తరువాత దానిని సాబర్మతి 
బ్రాంశానికి మార్చారు. ఆశ్రమవానులు .|వపంచ |శేయమ్సుకు 
విరుద్దం కాని విధంగా నిరంతరం చేశ సేవ చేయడానికి తగిన యోగ్య 
తను గడించడమే ఆ ఆ(శ్రమలక్యుమని గాంధీజీ చేర్కొ-న్నాడు. 
ఆ|శమచాసులు పాలించవలసిన ఏకాదశ |వతాలను ఆయన నిర్ణ యిం 
చాడు. ఆయన 1980 లో యరవడ చెరసాలలో ఉండగా (ప్రతివారం 
ఆ(్రమవాసులకు . ఆ (వ్రతాల ' స్వరూపాన్ని వివరిస్తూ గుజరాతీలో 
లేఖలు [వాశాడు..... తరువాత . ఆ లేఖలను సంకలనం చేసి -పు_న్హక 
రూపంలో... ప్రకటించారు. పాఠకుల కోరిక వాల్లీ గోవిందజీ 
దేశాయ్‌ దానిని FrOoM Yeravda Mandir అనే ఫేరుతో ఇంగ్లీషులోని 
కనువదించగా, _ గాంధీజీ స్వయంగా --ఆ అనువాదాన్ని _ సవరించి 
(పకటించాడు. సురులో ఉన్న “మందిరం అనే . మూట గమనించ 
దగినది. సత్యంక్‌ స్త, ధర్భంకోసం ఒర వ్యకి చెరసాలకు వెళ్ళవలసి 
వస్తే, ఆ సని కూడా ఒక. ఆరాధనయేనని, ఆ వ్యక్తికి చెరసాలకూడా 
చేవమందిరం. వంటిదే అవుతుందని ఆ మాట నూచిన్తుంది. 


గాంధీజీని తిరిగి 1982 లో [పభుత్వం ఆ చెరసాలలోనే . నిర్భం 
ధించినప్పుడు ఆయన గుజరాతీ భాషలో ఆ [శమ ।|వతాోల ఆంతర్యాన్ని, 
సతఆ్యా[గహో శ్రమ చరి[త్రను వ్యస్తూ ఒక పుస్తకాన్ని (వాశాడు. 
దానిని కూడా Ahram Observances in Action అనే “పేరుతో వాలీ 
గోవిందజీ చేశాయ్‌ జఇంగ్లీషులోని కనువదించాడు. అనుబంధంలో 
సత్యా [గహో[శ్రమంతో పాటు సేవా(గామంలో ఆ(శమవాసులు 


116 గాందీ సాహిత్య నమీశ 


పాటించవలసిన నియమాలను గురించి గాంధీజీ (వాసిన వ్యాసానికి 
హొరిడొనో ప తికలో అచ్చయిన ఇంగ్లీషు అనువాదాన్ని కూడా చేర్చి 
(పకటించారు. ఈ రెండు పు స్తకాలలోని ఇతివృ త్రం ఒక్క "కు గనుక 
వీటిని కలిపి చదివితే, వివిధ వతాలను గురించి గాంధీజీ వ్య_క్సం చేసిన 
అభి పాయాలు విదితం కాగలవు. 
సత్యం, అహింస, [బిహ్మచర్యం, అస్వాాదువు, అ సియం, 

అపర గహం, అభయం, స్పర్శ్భభావం, శరీర శమ, స్వదేశీ, సర్వధర్శ 
సమభావం అనే ఏకాదళ|[వతాలను గాంధీజీ ఆశమవాసులకు విధిం 
చాడు. ఈ |వతాలు ఆయన బోధించిన జీవిత విధానంలో కర్భకు గల 
(పాముఖ్యాన్ని సూచిస్తాయి. వ్య _క్తిగానూ, సంఘజీవిగానూ మాన 
వుడు సంపూర్ణ వికాసం పొందడానికి తోడ్చడతాయి. 

సత్యమంే కేవలం మాటలలో అబద్దం ఆడకపోవడమే కాదు. 
ఏది ఉన్నదో, ఉన్నట్లు గు ర్తింపబడుతున్న దో అది సత్యం. సత్యమే 
తప్ప ఉండేది ఇంకేదీ లేదు. సత్యమే దై వమని, సృష్టికంతటికీ అదే 
ఆధారమని గాంధీజీ అన్నాడు. సత్యాన్ని ఆరాధించడమే మన జీవిత 
లక్ష్యమని, వాక్కు.లోనే గాక, మనన్సులోనూ, కర్మలోనూ కూడా 
సత్యనివృను పాటించాలని ఆయన స్పష్టంగా చెప్పాడు. జీవితం 
పరిణామశీలమెనది గనుక జీవితంలో మన కెదురమే సత్యం కూడా 
తదనుగుణంగా ఉండవచ్చును. కనుక సత్య| వతాన్ని పారించడమం శు 
మూర్థంగా ఒక సిద్ధాంతాన్ని విడువకుండా ' పట్టుకోవడం కాదు, 
రాగద్వేషరహితంగా, _తటస్థ్రభావంతో ఉన్నది ఉన్నట్టు సమ(గంగా 
గుర్తించడమే సత్వాన్ని పాటించడమని ఆయన వివరించాడు. 

గాంధీజీ దృష్టిలో అహింస అంళు జీవులను హింసించక పోవడం 
మా(తమే కాదు. ఒక జీవిని కొట్ట్లడమో, చంపడ మో మాతమే 
హింస కాదు. దురాలోచన . చేయడం, మిథ్యాభాషణం చేయడం, 
మంచఛి చెడుగులను విచారింఛక తొందరపాటుతో వ్యవహరించడం, 


తత్త్వ పతిపాదక (గంఛాలు 117 


ఇతరులను ద్వేషించడం, వారికి కీడు తల పెట్టడం కూడా హింసయేనని 
ఆయన అభిప్రాయం. స్వార్థరహితం, వివేకవంత మయిన సేవ రూపంలో 
సర్వ జీవులపట్ల కియాత్మకంగా వ్య_క్షమయే్య శుమయే అహింస 
యని ఆయన నిర్వచించాడు. 

ఇం|(దియని[గహోనికి తోడ్చడి శారీరక, మానసిక శక్తులను 
ెంపొందింప జేయడంకోసం ఆయన దిహ్మచర్య [వతాన్ని, అస్వాదు 
(వతాన్ని నిర్రేశించాడు (బహ్మచర్యాన్ని కూడా మనోవాక్కా- 
యాలతో పాటించాలని, సమాజ సంశేకుంకోసం కృషి చేయదలచిన 
వ్వ_క్తికి ఈ (వతపాలన ఆవశ్యక మని ఆయన (పక టించాదు. అస్వాదు 
వ్రతం [బహ్మచర్యవతపాలనకు తోడ్చడుతుంది.. రుచులను పట్టించు 
కోకపోవడం, జిహ్వా చాపల్యానికి వశం ' కాకపోవడం," రుచులితో 
నిమిత్తం లేకుండా శరీరపోవణ కవసరమైన ఆవోరాన్ని మాతమే 
అవసరమైనంత మేరశే స్వీకరించడం ఈ [వత లతణం. _ రుచికోసం 
కొంచెం ఉప్పును కలుపుకోవడం కూడా ఈ |వతానికి విరుద్దమని 
గాంధీజీ భావించాడు. | 

అ స్తేయం, అపరి|గహం (అనంగహం) అనే [వతాలు గాంధీజీ 
బోధించిన ధర్భకర్శత్వ సిద్దాంతానికి సంబంధించినవి. అ సేయ 
మంకు ఏదైనా ఒక వస్తువును దాని యజమానికి తెలియకుండా 
దొంగిలించకపోవడం మా[తమే కాదని, అవసరం లేని వస్తువును దాని 
యజమాని అనుమతితోనే తీసుకోవడం కూడా దొంగతనంతో సమా 
నమే నని, ఏదై నా ఒక వస్తువునై లోభద్భష్టిని (పసరించడం కూడా 
దొంగతన మనని, కనుక అ స్తేయ(వతాన్ని పాలించే వ్య_క్టి మును 
ముందు తనకు లభించబో యే వస్తువులను గురించి కూడా యోచించ 
రాదని గాంధీజీ [వాశాడు. వస్తువులను, ఆ స్త్రీని కూడ బెట్టక పోవడం 
అసం(గహాం, కోటీశ్వరుని ఇంట సంపద వ్యర్థంగా పడఉవుండగా, అన్న 
పానాలకు కూడా నోచుకోక నిర్భాగు్యులు ఆకలితో మరణిసారు, 


118. గాందీ సాహిత్య సమీకు 


అందరికీ తగినంత ఆహారం లభ్యమ'యేేటట్టు చూడడం సమాజం విఢ్‌ 
మనుష్య లందరూ తమకు అవసరమైన. వస్తువులను మాతమే కూడ 
బెట్టుకొంకు అప్పు డెవరికి..కష్టం కలుగదు... అందరూ. సుఖంగా 
జీవించడానికి వీలవుతుంది. కలవాడు తాను తన సంపదకు ధర్భక_రను 
మా|త్ర మేనని భావించి (పజా హితం కోనం దానిని వినియోగించాలని 
మితంగా, ఫల| పదంగా వయం చేయాలని ఆయన బోధించాడు. 


అభయం .-. అంకు భయం లేకపోవడం - ఆధ్యాత్మిక జీవనా 
నికి మూలాధారం... భగవద్గితలోని పదహారవ అధ్యాయంలో దై. వా 
సురసంపద్విభాగ వర్ణనలో దై_వీసంపదలో అభయానికి [ప్రథమస్థానం 
లభించడం గమనార్భ్యమని, చై_వంలో విశ్వాసం స్థిరపడిననాడు భయా 
నికి తావుండదని గాంధీజీ భావించాడు. 


మని పిశీ"మసొహీకీ మధ్య అంటరానితనం ఉండకూడదని స్పష్టం 
చేస నిత్యజీవితంలో అస్స్భృశగ్థతను నివారించడమే స్పర్శభావ|వత 
లక్యం. ఇది అహింసతో ముడిపడిన (వతమని, జీవమా |తులపట్ల Es 
భావం కలిగి వుండడమే అహింసాధర్శ్మమని, అస్ప గోశితను నివా 
రించడంకూడా అహింసా[వతపాలనయే కాగలదని గాంధీజీ తెలిపాడు. 


శరీర శ్రమ|వ్రతం, న్వదెశీ వతం గాంధీజీకి కాయకష్టం పై గల 
అభిమానాన్ని, ఆర్థిక సమస్యల ై. ఆంున అభి బాయాలను వెల్ల 
డిస్తాయి. . టాల్‌స్టాయ్‌, . రసింన్‌ దేభృతులు శరీరంతో . [కమించి 
ఆహారాన్ని ssa మేలని చేసిన వాదానికి గాంధీజీ భగవద్గీత 
తృతీయా ధ్యాయంలో యజ్ఞం చేయకుండా _భుజించేవాడు దొంగ 
అని చెప్పిన మాటను జోడించి, అందరూ శరీర శ్రమ|వతాన్ని పాలి _స్టే 
సంఘంలొ” తరతమభావం నించి సామరస్యం నెలకొనగలదని సూచిం 
చాడు. ఇరుగుపొరుగున నున్న వారి బాగోగులను గురించి . సట్టించు 
కోకుండా ఎక్క-డో దూరంగా ఉన్న వారికి మేలు తల వెట్టడం అసవాజ 


తత్త్వ (ప్రతీపాదక |గంథాలు 119 


మని, అందుకే స్వచేశీ|వతాన్ని పాలించడం అవసకమని “న్వధశ్మే 
నిధనం |శేయః పరధరో భయావవాః” అన్న 'గితాబోధనను మన 
భౌతిక పరిసరాల కన్వయి స్తే న్వచెశీ సిద్ధాంత మేర్పడుతుందని ఆయన 
(వాశాడు, 

ఇక సర్వథర్శ్మసమభావ| వతం మశాలన్ని టినీ సమ బుద్దితో 
గౌరవించాలని బోధిస్తుంది. ధర్మాలన్నీ ఈళశ్వరద_ త్తములే కాని పరి 
మిత బుద్ది గల మానవులు వ్య క్షం చేయడానికి (పయత్నించడంవల్ల 
అవి సమ|గంగా కనిపించక పోవచ్చునని, అందుచేత అన్ని ధర్మాల 
పట్ల సమభావాన్ని |పదర్శించడం మన కర్తవ్యమని గాంధీజీ 
భావించాడు. . 

చివరకు [వతాల నెందుకు పాటించాలో తెలుపుతూ, (వత 
మంే దృఢనిశ్చయమని అర్థమని, ఆటంకాలన్ని టినీ ఆతి(క్రమించి 
పాటీంచడ మె దృఢనిళ్చయపు లఠరాం గనుక ఆధ్యాత్మికోన్న తిని 
సాధించడానికి (వతాల నవలంవించడం ఆవశ్యక మని ఆయున అన్నాశు. 
పరంకోసం ఇహాంలో పాటుపడాలే గాంధీజీ వీశ్వాసాన్ని ఈ (వతాలు 
(పతిఫలింప చేస్తున్న వి. 


Discourses on the Gita 
mo Ol LC Ue 


గాంధీజీ భగవద్గితను తన. జనయి|త్రిగా . పెరౌొ-ని,. తన 
సిద్ధాంతాలకు గితాబోధను (పమాణంగా చూపాడు.“ అనాన శ్రీ oar 0: 
అనే సేరుతో ఆయన గీతను గుజరాతీ భాషలోనికి అనువదించాడు. 
ఆ అనువాదం 1980 మార్చి 12 నాడు - దరి తాత్శక మైన దండీ పద 
యాత జరిగిననాడు - పుస్తకంగా వెలువడింది. గాంధీజీ యరవడ 
చెరసాలలో నిర్భంధంలో ఉండగా ఓక ఆశమవాసి ఆయన అను 
వాదం" తన కర్ణం కాలేదని, క్లిష్టంగా ఉన్నదని తెలియ జేశాడు. 
అప్పుడు గాంధీజీ గుజరాతీలో అతిసరళ మైన ౫ లిలో భగవద్గితలోని 


120 గాందీ సాహితి సమీక్ష 


ఆధ్యాయా లన్ని టినీ ఒకొక్క లేఖలో ఒకొక్క అధ్యాయం 
చెప్పున సం|[గహంగా ఆశమానికి లేఖలరూపంలో (వాశాడు. వారల్లీ 
గోవిందజీ దేశాయ్‌ ఆ లేఖలను Discourses on the Gita w3 
ేరుతో ఇంగ్లీషులోని కనువదించి ([పకటించాడు. ఆ లేఖలలోని 
ఇతివృ_త్తం భగవద్గితకు సం([గహోనువాదమే గనుక దానిని గురించి 
(వశ్యకించి చెప్పవలసిన చెమీ లేదు. . అయిశే భక్తి. లేకపో తే కర్భ, 
జ్ఞానం నిష్పలమని, భక్తితో చేరనినాడు అవి బంధాని కే కారణ 
మవుతాయని తెలుపుతూ గాందీజీ భగవద్దిత పం|డెండవ అధ్యా 
యంలోని భ_క్రియోగంతో తన లేఖాపరంపరను [పారంభించాడని 
మాత్రం గమనించాలి. సాధారణంగా లోకం గాంధీజీని కర యోగి 
అని (పస్తుతిస్తుంది. ఆయన కూడా భగవద్గీత ముఖ్యంగా అనాస_క్తినే- 
నిషా-మకర్శనే-బోధిన్తున్న దని విశ్వసించాడు. ఐనా ఆయన ఆ|శమ 
వాసులకు |వాసిన లేఖలలో మొదట భ_క్తియోగాన్ని గురించి (వాసి, 
తర్గువాత మొదటి అభ్యాయపు సారాన్ని. శాయడేంల' .. భక్తికి 
ఆయన ఇచ్చిన (పాథాన్యం వ్య_క్షమవుతున్న ది. 

పు_స్తకం చివర జ్ఞాపికలలో గాంధీజీ అప్పుడప్పుడు వెల్లి డించిన 
అభి పాయాలను అనువాదకుడు చేరాడు. నిత్యం మన చేహాంలో 
మంచి, చెడుగుల నడుమ జరిగే సంఘర్షణను భగవద్గీత వర్ణిన్తున్న 
దనీ, పొండవపకుం మంచికీ, కౌరవపకుం చెదుగుకీ [పతీకలనీ, కృష్ణుడు 
హృదయాంతర్యామియనీ, హృదయం నిర్భలమైనప్పు డే అంతర్యామి 
పలుకు వినిపినుందనీ గాంధీజీ (వాశాడు. భగవద్గిత కంఠపాఠంగా 
వచ్చినంత మా(తాన [పయో జనం లేదని, ఓర్పుతో చిలుకకు కూడా 
ఆ గంథాన్ని నేర్పవచ్చునని, అయినా దానికి జ్ఞాన మలవడదని, 
యోగిగా జీవించడమే గీతాధ్యయనానికి ఫలం కావాలని కూడా 
ఆయన (వాళ శు, 


తత [పతిపాదక (గంఛాోలు 121 


 ——————————— 


Constructive Programme - నిర్మాణ కార్య[కమం 
TT TIERS RMN GE 


సత్యంతో, అహింసతో పూర్ణ న్వరాజారన్ని సాధించడానికి 
గాంధిజీ నిర్మాణాత్శక మైన కార్య [కమాన్ని రూపొందించి, తన 
లభి[పాయాలను 1941 లో ఇర్భ్యాణ కార్మ్యో[క్రోయం అనే పుస్తకంలో 
(పకటించాడు. ఆ కార్యక్రమాన్ని సమ।|గంగా కియలో సాధి 
పూర్ణ స్వ రాజ్యం నిశ్చయంగా సిద్దిస్తుందని ఆయన విశ్వాసం. ఆ పు 
కాన్ని ఆయన కూలంకషంగా సంస్కరించి 1945 లో తిరిగి (పక 
టించాడు. ద్వితీయ ముదణపు పీఠికలో “వ్య_క్తిగతంగా గాని, 
సామూహికంగా గాని చేసే సత్యా|గహం సాయుధ విప్ప వానికి 
(పత్యామ్నాయ పద్దతి, అది నిర్మాణ కార్యక మానికి సహాయకారి. 
హింసాత్శక మైన తిరుగుబాటుకు శిక్షణ అవసరమైన శ్లే సత్యా|గ హోనికి 
కూడా శికణ కావాలి. శిక్షణ పద్దతులు మా|తమే భిన్నంగా 
ఉంటాయి. ఏ విధాన”లో నయినా అవసర మెనప్బు డే పోరు [పారంభ 
మవుతుంది. సాయుధ విప్ప వానికి శికణ ఆయుధాల నుసయోగింశే 
పద్ధతులతో ఆరంభమై అణ్వస్త్ర |పయోగ రహస్యాన్ని |గహించ 
డంతో అంతం కావచ్చు. నిర్మాణ కార్య|కమాన్ని అనుసరించడమే 
సత్యా|గహోనికి శికణ”' అని (వాసి, తన దృష్టిలో ఈ నిర్మాణ కార్య 
(కమం ఎంత ముఖ్య మైనదో గాంధిజీ వెల్లడించాడు. 


చ 
pa. 

Ca 
2 


శాంతియుతంగా పూర్ణ స్వ రాజ్యాన్ని సాధించడానికి నిర్మాణ 
కార్యక్రమంలోని వివిధాం శాలను నిష్టతో పాటించాలి. కుల మత 
సామరస్యం కోసం పాటుపడాలి. సర్వమతస్థులకో ఆత్మీయత ననుభ 
వించాలి. తన మతాన్ని “గెరవించినళ్లు _ అన్యమతాలను కూడా 
గెరవభావంతో చూడాలి. హిందూమతానికి కళంకంగా, శాపంగా 


పరిణమించిన అస్స స్రగ్ర్రతను నిర్మూలించాలి. అది కేవలం రాజకీయ 
సమస్య కాదని, హిందూమతం మనుగడకే అస్స లతా నివారణం 
అవసరమని కార్యక _రలు (గ హించాలి, మద్యపాన ని్నెధానికి క్ఫృషి 


122 గాంధీ సాహీత్య సనమీక 


చేయడంతోపాటు. నల్ల మందువంటి మత్తుపదార్థాలకు! దాసులు కానీయ 
కుండా [పజలను సంస్కరించాలి. 

ఖద్దరు స్వాతం|తాగనికీ, దేళ [పజల నుధ్య సనమానత్వానికీ 
ప్రతీక. _ ఖద్దరును గురించి .నమ్మగంగా భావన చేస్తే స్వదేశీ త_త్వ్వం 
అర్థమవుతుంది. మన జీవితానికి అవసరమైన వస్తువుల ఉత్స _త్తిలోనూ, 
COs వికేందీకరణం జరగాలి. ఇతర కుటీర పరిశ్రమలు ఖాదీకి 
సవాయకారిగా ఉంటాయి గనుక వాటిని కూడా (పోత్స హించాలి, 
(గామీణ పారిశుద్ద్య పరిరక్షణకు కూడా నిర్మాణ కారిక రలు (శోద్దగా 
కృషిచెయాలి, (గామీణులతో తాదాత్శకరం పొందిన. నాడు చారి 
క్భృషి ఫల [పద మవుతుంది. 

ను విద్య -'నయీ తాలీమ్‌’' (Basi Education) - కూడా 
నిర్మాణకార్య క్రమంలో ఒక ముఖ్యాంశ మే, పునాదుల దగ్గరనుంచి, 
మొదలుపెట్టి స్వరాజ్య సౌధాన్ని నిర్మించా లనుకొన్న పుడు బిడ్డల 
విద్యను గురించి ఉపేటించడాని కవకాళం లేదు. పల్లెటూరి ' పిల్లలను 
ఆదర్శ (గామన్థులుగా చేయడమే ఈ విద్య ధ్యేయం. దానితోపాటు 
వయోజన. . విద్యావ్యాప్తి కోనం కూడా పాటుపడడం అవసరం 
(స్త్రీలకు కూడా విద్యను బోధించి, అంధకార కూపంనుంచి వారి 
నుద్ధరించి, సేవాధర్మ . నిర్వవాణలో వారు తమ. భాగస్వామినులని 
పురుషులు గు _ర్జించాలి, 

ఆరోగ్య సూ[తాలలో శితణను" కూడా నిర్మాణ కార్య 
(కమంలో ఒక అంశంగా పాటించాలి. తాము [తాగే నీరు, తినే 
ఆహారం, పీల్చే గాలి శు[భంగా ఉండేటట్లు చూసుకోవడమే కాదు, 
పరిసర వాతావరణాన్ని క్రుంగ శు|భంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా 
శరీరారోగారనికి మనస్సును నిర్శలంగా ఉంచుకోవడం అవసరమని 
గు_ర్జెంచాలి, 


తత్త (పతిపాదక [గంథాలు 128 


ఇంగ్లీషు - భాషనై మక్కువతో మాతృభాషను. చులకన 
చేయడం వల్ల విగ్యావంశులకు, సామాన్య |పజలకు నడుమ అంతరం 
ఏర్పడింది. |పాంతీయభాషలను |పోత్సహించడమే ఈ అనర్థకానికి 
నివారణోపాయం. రాష్ట్ర భాషగా హిందిని గు_ర్తించడం జరిగింది 
గనుక కార్యక ర్త లీ భాషను విధిగా అభ్యసించి, ధారాళంగా మాట్లా 
డడం, వాయడం నేర్చుకోజాలి.. 

ఆర్థిక నమత స్వరా జారనికి మూల స్తంభం కాబట్టి సంపన్నులు 
ధర్భక_ర్డత్వ సూ[తాన్ని పాటించి అసమానతను నివారించడానికి 
తోడ్చడాలి. ఉన్నత సౌధా లొకవంక, పూరిగుడిసె లొకవంక ఉన్నంత 
కాలం స్వరాజ్యం స్థిరంగా నిలువదు. స్వ రాజ్యం ఆకాశళంమీదినుంచి 
హఠాత్తుగా ఊడిపడదు. దానిని మనమే నుసంఘటితమెన స్వయం 
కృషితో నిర్మించుకోవాలి. 

చితులకు తమ శకిని గుర్తించే అవకాశమిచ్చి, జాతీయ 
వికాసంలో "వారు [పముఖపా [త్ర వహించేటట్లు చేయాలి. కార్భిక 
సంఘాలు అహింసా సూ|తాన్ని పాటిస్తూ తమ ల జ్వాలను విజంరు 
వంతంగా సాధించవచ్చునని (పచారం చేయాలి. ఆదివానులకు సేవ 
చేయడంకూడా నిర్మాణ కార్యక్రమంలో ఒక అంశం. కుష్టురోగుల 
పరిచర్యకు సేవాసంస్థలను నిర్వహించాలి. 

విద్యార్థులు ఇటుకలతోనూ, రాళ్ళతోనూః తమ తిరుగుబాటును 
వ్యకృం చేసే ధోరణి పోయి, వారు శాంతియుతంగా తమ లత్యాలను 
సాధించాలి, నిర్మాణ కార్య కమ సూ|తాలను వారు పాటించాలి. 

పూర్ణ స్వ రాజ్య సాధన . కీ వివిధాంళశాలతో కూడిన నిర్మాణ 
కార్య [కమం చక ై-ని రాజమార్గమని గాంధీజీ భావించాడు. అయిశే 
తాను. సురొన్న అంశాల పట్టిక సమ|గం కాదని, కారక _ర్జలు 


124 గాంధీ సాహిత్య నమీక 


తమకు స్ఫురించిన నూతనాంశాలను యణథచ్చగా వీటితో జోడించ 
వచ్చునని కూడా ఆంరున స్పష్టం చేశాడు. 


Key to Health 


నిర్మాణ కార్య కమంలో ఆరోగ్యనూ త్రశికణను ఒక అంశంగా 
గాంధీజీ చేర్చాడు. విద్యార్థిగా ఉన్న నాటినుంచి ఆయన ఆరోగ్యా 
నికి అవసర మెన ఆవారవిహోరాలను గురించి యోచిన్తూ వుండేవాడు. 
(పకృతిసవహాజమైన పద్ధతులతో చికిత్స చేయడంపట్ట కూడా ఆయన 
ద&ిణ ఆ|ఫికాలో నివసించినప్పటినుంచి ఆసక్తిని చూపి, స్వయంగా 
ఎన్నో [సయోగాలను చేసి, తన జీవిత విధానాన్ని తదనుగుణంగా 
రూపొందించుకొన్నాడు. Guide t0 Health అనే శీర్షికతో 1906 
(పాంతంలో ఆరోగ్యంగా జీవించడానికి పాటించవలసిన నియమాలను 
Indian Opinion పత్రికలో అచ్చు వేశాడు. తరువాత అది పుస్తకంగా 
వెలువడి" విశేషరగో (పజాదరణాన్ని పొందింది. ఇం గ్లీషుతోపాటు 
యూరప్‌ ఖండంలోని ఎన్నో ఇతరభావలలోకూడా ఆ పు_స్హకానికి 


అనువాదాలు వెలిశాయి. 

ఆ పుస్తకాన్ని సంస్కరించి పునర్ము|దించవలసినదని పలువురు 
మి(త్రులు గాంధీజీని కోరారు గాని, తీరికలేక ఆయన ఆ పు స్తకాన్ని 
సవరించలేదు. అయితే 1942లో ఆయన పూనాలోని ఆగాఖాన్‌ 
భవనంలో నిర్బంధంలో ఉన్నప్పుడు, ఆరోగరసూ|[తాలను గురించి 
తన అభిపాయాలను క్రోడీకరించి స్వతం[తంగా మరొక పు_స్పకాన్ని 
[వాశెడు. ఆయన దానిని గుజరాతీ భాషలో (వాసి, డాక్టర్‌ 
సుశీలా నయ్యర్‌ చేశ హింది, ఇంగ్లీషు భాషలలోనికి అనువాదం 
చేయించాడు. ఆ పు_స్సకాన్ని ఆయన 1942 లో ఆగస్ట్‌ అన తెదీన 
(వాయడం |పారంభించి, డిసెంబర్‌ 16 వ శేదిన ముగించినట్లు 


(వాత పతిని బట్టి తెలుస్తున్నది. ఇంగ్లిషు అనువాదం Key to Health 


కత [పతిపాదక (గ్రంథాలు 125 


(a) 
— 0 


అనే పేరుతో |పకటిత మయింది. యావళజ్లీవితం ఆహారపానీంయాలను 
గురించి, చికిత్సావిధానాలను గురించి తాను చేసిన [పయోగాల 
ఫలిత గా గాంధీకీ ఏర్పరచుకొన్న అభి పాయాలను తె౫ సుకోవడాని 
కా పు_స్హకం ఉపకరిస్తుంది. 

మొదటి (పకరణంలో మూానవశరీరాన్ని గురించి [వాస్తూ, 
అది పరాత్సరుని మందిరమని గు_ర్జించి తదనుగుణంగా మనం శరీరం 
పట్ల (శ్రద్ద చూపాలని గాంధీజీ (వాశాడు. తరువాత మనం పీల్చే 
గాలిని గురించి, [తాగ నీటిని గురించి, భుజించే ఆహారాన్ని గురించి 
పషంలంగ్నా చర్చింశ్లాతు, నై లీకంగా చూస్తే శాక్రావోరమే. |ఢేష్షమని 
తోస్తుందని, అయిశే చానితోపాటు పాలు, పెరుగు, నేయి తప్పని 
స3గా వాడితేనే అది శరీరపోవణకు నరిపోతుందని, ధాన్యాలలో 
గోధుమలు ోవ్షమని, ఆయా బుతువులలో లభించే పండ్రనుకూడా 
ఆహారంలో చేర్చుకోవాలని, ఆకుకూరలను రోజూ తినడం అవసరమని, 
టొమాటో, దోన వంటి కాయలను కు[భంగా కడిగి పచ్చివే తినడం 
మంచిదని, మితాహార నియమాన్ని పాటించడం ముఖ్యమని ఆయన 
వాశాడు రుచికోసం ఆహారంలో చేర్చుకొనే వస్తువులలో ఉప్పు 
మాతం శరీ రానికి కొంత అవసరం కాని మిరపకాయలు, మిరియాలు, 
కారం, పనుపు, కొ త్తిమెర, ధనియాలు, ఇంగువ మొదలై న వస్తువు 
లన్నీ జిహ్వాచాపల్యాన్ని తృ _ప్టిపరచడానిశే తప్ప ఆరో గారనికి ఎంత 
మాతం అవసరం లేదని స్వానుభవం మీద తాను చెప్పగల నన్నాడు: 

ఆ విధంగానే కాఫీ, టీ, కోకో శరీర పోషణ కవసరమే లేదని, 
వేడినీళ్ళలో నిమ్మరసం, తెనె కలుపుకొని (తాగడం మెలని సూశిర 
చాడు. నల్లమందు, పొగాకు, కల్లు, సారా వంటి మత్తు పదారాల 
వాడుక వల్ల కలిగే చెరుపును కొన్ని [పకరణాల5ో వివరించాడు 
నుధుపానం మనిషిని శారీరకంగానే గాక, సె తికంగా, మానసికంగా 


౧M 
Q. 


ఆరికంగా కూడా నాశం చేస్తుందని హెచ్చరించాడు, 


126 గాంధీ సాపీశ్య సమీక్ష 


బిహ్మచర్యం నిజానికి |[బహ్మాజ్ఞానాన్ని లభింపచేసే జీవిత 
విధానమని, ' (స్త్రీ పురుషుల మధ్య శారీరకమైన కలయిక లేకపోవ 
శమ |బహ్మచర్యమని భావించడం '. తహ్సని, కామవాంఛ ఉన్నంత 
వరకు పూర్తిగా (బహ్మచర్యాన్ని పాటించినట్లు కాదని, ఆరోగ్యా 
నికి |బహ్మచర్యం కూడా అవసరమని గాంధిజీ న్వష్ట్రంచే శాడు. 


ఆ పుస్తకంలోని రెండవ భాగంలో ఆరోగ్య సంరక్షణకు, 

రోగాల చికిత్సకు మట్టిని, నీటిని, సూరంరళిని, ఆకాశాన్ని, గాలిని 
ట్‌ ఫీ “@ 

ఏవిధంగా ఉపయోగించుకొనవచ్చునో తన అనుభవాన్ని బట్టి 
గాంధీజీ వర్తి ంచాడు. c3 సందర్భంలోనే జస్ట్‌ (వాసిన Return to 
Nature అనే పు స్పకోంలోని అంశాలను, కూసే బోధించిన కటి 
స్నానంవల్ల కలిగ [పయోజనాలను వివరించాడు. కూనే" మార్గాన్ని 

౧M hy 
అనుసరించేవారు ఆం|ధదేశంలో ఎక్కువగా ఉన్నారని కూడా ఆయన 
(వాశాడు. ధర్శ్మసాధనకు దృఢశరీరం అవసరం గనుక, మనిషి తన 
శరీరానికి కూడా యజమాని కాడని, ధర్భక_ర్హవంటివాడేనని గాంధీజీ 
విశ్వసించాడు గనుక శరీర న్వప్పతకు' పాటించవలసిన సూ।| తాలన్ని టినీ 

థి i 

ఆయన ఆ పు_న్లకంలో [పకటించాడు ఇతివృ త్తం అతిముఖ్య మైనదని 
ఆయన తన రచనను పలుమారులు చదివి, సవరించి, తరువాతనే 
(పక టించాడట.5 

ఈ (పకరణంలో ఇంతవరకు సమీతించిన పు స్పకాలే గాంధీజీ 
మేెరిక రచనలు, శాలరగవ (పకరణంలో చర్చించిన స్వీయ క థాత్మక 
(గంథాలను వీనితో చేర్చుకొంశు గాంధీజీ |వాసిన పు స్పకా లన్ని టినీ 
పరిశీలిం దినట్టవుతుంది. ఈ మౌలిక రచనలలో గాంధీజీ చర్చించిన అంశా 
లను, వెల్లడించిన అభి పాయాలను . [శద్దగా గమని స్తే, ఆయన ఇహ 
పరాలను వేరు చేయక జీవితాన్ని - సమ్మగద్భష్టితో చూశాశని, 
[వె ంపంచిక కర్భలను కూడా ఈశ్యరారాధనగా 'ఛావించి (శోద్దగా, 


ల 
i 


కత (పతిపాదక (ైతశాలు 127 


నైతికంగా ఆచరించాలని బోధించాడని, శక్రేవలం ధర్మపన్నాలను 
వల్లీంచడం గాక ఆవిధంగా జీవించడానికి శారీరకంగా, మాన 
జకంగా, ఆధ్యాత్మికంగా పాటించవ* సిన సూతాలన్ని టీని స్పంరుంగా 


జీవయాత్ర సాగించడానికి నిక్పయంగా ఫల పదమైన [పణాళికను 


నిజజీవితంళో పరికించి సుఖశాంతులతో ని త్యాభ్యుదయపథంలో 
తన రచనలలో లోకానికి సమర్చించాడని న ఎ్రష్టం” కాగలదు. 


6 


ముఖ్య సంరఠలనాలు 


గాంధీజీ అనేక సమన్యలై వివిధ సమయాలలో స|తికలలో 
(వాసిన వ్యాసాలను కొన్ని శీర్ష కల (కింద సంకలనం చేయించి 
పుస్తకాల రూపంలో నవజీవన కార్యాలయం |పకటించింది. (పకాశ 
కుల (పకటనను గాని, ఆ పు స్హకాల ముఖస| తాలనుగాని చూస్తే, 
ఆపి ఆయా విషయాల శై గాంధీజీ రచించిన (గంథాలని అనిపిస్తుంది. 
_ పద్దతి సరి యెనది కాదని రాజాజీ విమర్శించాడు. ఒక [పముఖ. 
వ్యడ్తి నునిక్చితమైన ఒక విషయం మీద కమబద్ధంగా, సమ।|గంగా 
(వాసే [గంథానికీ, వివిగ నమయాలలో ఆ విషయం అతడు 
(వాసిన (వాతల సంకలనానికీ చాలా భేద ముంటుందని, ఆ సంకల 
నాన్ని = ఇతివృ తంవె “2 వ్యక్తి రచించిన (గంథంగా (పకటించడం 
వల్ల ఇతివృత్తానికీ, రచతకూ కూడా అపచారం జరుగుతుందని, 
మూడు దశాబ్దాలకు వైబడి ఒక వ్యక్తి చేసిన [పసంగాల నుంచి, 
(వాసిన (వాతలనుంచి వాక్యాలను కూరినంత మా|తాన అది 
పు_స్తకం కాబోదని రాజాజీ ఆశేపించాడు. ఈ విమర్శ సమంజస 
మెనదే, 


ఈ సంకలనాలలో తప్పని సరిగా మరొక లోపం కూడా 


కనిపినుంది. ఏ సమసంను గురించియెనా గాంధీజీ గాఢంగా 
జరీ తో - 


(9) ముఖ్య సంకలనాలు _.1£9 


యోచించి, నిత్యజీవితంతో దానిని జోడి చి, . పరిష్కార మార్గాన్ని 
తాను స్వయంగా ఆచరణలో పరీతించి దానిని గురించి తన. అభి 
(ప్రాయాన్ని ఏర్పరచుకొనేవాడు. . స్వయంగా. పరిశీలించి ఏర్పరచు 
కొన్న అభి|పాయం. గనుక దానిని ఆయన తరువాత మార్చుకోవలసిన 
అవసర మేదీ కలిగేది కాదు. పత్రికలను. నడుపుతున్నప్పుడు లేఖకుల 
(పశ్నలకు (పత్ఫు_త్త తరంగా ఒక సమస్య నై ఏపి సమయాలలో తన 
అభిప్రాయాలను ఆయన వ్య క్షం చేయవలసి వచ్చేగి. ఆ [వాత లన్ని 
టినీ కూర్చితే, పదజాలంలో కొంత భిన్నత ఉన్నా, అభి|పాయా 
లలో మార్చు లేకపోవడంవల్ల ఈ సంకలనా లన్నిటిళోనూ పునరు_క్టి 
బహుళంగా కనిపిస్తుంది. అయితే విభిన్నసమయాలలో గాంధీజీ 
ఒక సమస్యశనె [వాసిన (వాతలను ఒక్కచోట చదువడాని కీ సంకలనా 
లుపయోగిసాయి. 

నవజీవన కార్యాలయం _|[పకటించిన ముఖ్య సంకల నాలను 
ధార్శిక రచనలనీ, విద్యావిషయిక రచ్చనలనీ, నిర్మాణ కార్య |కమానికి 
సంబంధించిన రచనలనీ, మూడు తరగతులుగా వర్గీ కరించవచ్చును. 
అయితే ఇదఏి సమీ&ించడంలో సౌలభ్యం కోసం చేస్తున్న విభజన యే 
నని మాత్రం దృష్టిలో ఉంచుకో వాలి. 


ధార్మిక రచనలు 


గాంధీజీ మతధర్మాన్ని గురించి వెల్లిడించిన భావాలను 
My Religion అనే సంకలనంలోనూ, Truth is God అనే సంకలనం 
లోనూ చేర్చి (పకటించారు. My Religion - 7 యతయు - అనే 
పుస్తకంలో కూర్చిన పత్రికా వ్యాస శకలాలలో గాంధీజీ మతాన్ని 
—— తన దృష్టిలో మతమంశు కర్శకాండను. పా టీంచడం, 


9 


సాం|పడాయిక మైన ఆచారాలను అనుసరించడం కాదని, సృృష్టిక _ర్ర ర 
సాజాత్క్మారం లభింప జేసే అనుభూతియే మతమని, ఆత్మజ్ఞానంకోస్ఫ 


180 గాందీ సాహిత్య నమీకళ 


చేసే సాధనలో ఎట్టి కష్టనిషురాలశై నా వెనుదీయని మాన వాంతర్గత 
[పవృ _త్తియే మతమని, ఏ మతమైనా జీవితానికి సంబంధించిన సమన్య 
లను పరిగణించకపో తే, వాటిని పమ్కంరించడానికి తోడ్నడకపోశతే 
అది మతమే కాదని అన్నాడు. మతానికి నీతియే (పాతిపదిక అని, 


మతధర్శం నీతి నధిగమించడమంటూ ఉండదలి కూడా అన్నా డు. 


ఎక్కడ |శేమ ఉన్నదో అక్కడ దై వం కూడా ఉంటాడని 
గాంధీజీ విశ్వసించాడు. “దె వాన్ని పొందశానికి ఆయన కావించిన 
సృష్టిలోనే ఆయనను దర్శించి, ఆ సృష్టి అంతటితోనూ తాదాత్మ్యం 
రొందకను పృకె కమార్గం అందరికీ సేవ చేయడం ద్వారానే ఇది 
సాధ్యమవుతుంది. నేను కూడా ఆ సృష్టిలో ఒక భాగాన్ని గనుక 
మానవ సమాజానికి భిన్నంగా నేను డె వాళి దర్శించలేను.... 
బామాలయసర్వ తాలత ని పదో ఒక గుహా... వదర్శనం కలుగు 
తుందనే విశ్వానం నా శేర్పడిశే, ఈ కణలోశే నే నక్క_డికి బులు 
దెరతాను. కాని మానవ సమాజాని కతీశంగా చేను దై_ వాన్ని 
దర్భించలేనని నా నమ్మకం” అని ఆయన (వాశాడు, 

ఉపవాసం, (పార్గన మతధర్మా చరణానికి సాధనాలని గాంధీజీ 
భావించాడు. ఉఫవాసం [పొ చీన కాలంనుంచి అ పెలో ఉన్న 
సాధన విధానమని, ఉపచాసవీత శరీరాన్ని , మనస్సును, ఆత్మను ప్రా 
శుద్దం చేయగలదని, అది శరీరాన్ని ఎంత శుషి_ంపజేస్తుందో ఆత్మశ_క్తిని 
అంత పెంచుతుందని, ఇంకా పవి|తం కావాలని ఆశ పొందే తీవ వేద 
నయే ప్రార్థనయని, హృదయ పూర్వకంగా... చేసే [పార్థన తప్పక 
ఫలిస్తుందని ఆయన విశ్వసించాడు. 

మతం జీవితంలోని అగ్నిరంగా౭కు వ _రించాలని, . మన 
క్భతా్యలను సాంఘికం, రాజకీయం, ధార్మికం అని వేరుచేయడానికి 


వీలు లేదని, నునా DY TS కార్యాలకు మతమే 


ముఖ్య సంకలనాలు ' 1981! 


మూలాధారమని, సర్వసమభావంతో సర్వోదయలజ్యాన్ని సాధించడా 
నికి శ్రమించడంలోనే మన మతవిశ్వాసం వ్య _క్తం కావాలని, “అత్యధిక 
సంభ్యాకులకు అత్యధిక (శేయాన్ని' స-ఘటించడంతో తృ_ప్తి పడక 
సర్వజనుల |శేయస్సుకోసం కృషిచేయాలని ఆయన |వాశాడు. 
అన్ని మశతాలను తాను గౌరవిసానని, ఏ మతం ఎవరికోసం 
ఏర్పడిందో వారికి సంబంధించిన- తవరకు అది సత్యమైనదేనని గాంధీజీ 
అన్నాడు. హిందూమతాన్ని గురించి |వాసిన వ్యాసాలలో దేవా 
లయాలను గురించి, విగ హారాధనను గురించి, అవతారాలను గురించి, 
వర్ణ భేదాలను గురించి, గోసంరకణను గురించి ఆయన చర్చించాడు. 
ఊహా కతీతమెన దై వాన్ని ఊహించడానికి సంకేతంగా వి|గవోలను 
మానవుడు రూపాందించుకొన్నా డని, కనుక వి|గహారాధన కొందరి 
కవసరమని, దానిలో దోషమేమీ లేదని, అవతారాలపట్ట విశ్వాసం 
మానవుని గాణాధ్యాత్మిక పిపాసకు నిదర్శనమని, జీవలోకం సర్వమూ 
పర మేళ్ళరావతార మేనని భావించవలసివున్నా, (పగాథఢ మైన 
ఆధ్యాత్మిక జ్ఞానంతో వర్తించే వ్య_క్టిని జనులు అవతారమూ ర్తిగా 
భావించి పూజిసప్థారని, అందులో తప్పేమీ లేదని, వర్ల ధర్శం వ్యక్తి 
జీవితవిధానాన్ని విశదీకరించి అతని విధులను నిర్వచిస్తుందేగాని |పశ్యే 
కంగా కొన్ని హక్కులను (పసాదించదని, కనుక కులాలలో పాచ్చు 
తగ్గులనే భావం వర్లధర్మానికి పూర్తిగా వికుద్ద మైనదని, అన్ని 
వర్ణాలూ సమానమైన వేనని, సమాజానికి అన్ని వర్ణాలతో సమానంగా 
అవసరమున్నదని, గోసంఠతా డఅతివిశిష్ట మెన విశ్వాసమని, తన 
దృష్టిలో గోపూజ అం#శు అమాయికతను పూజించడమని, Ve 
సంరక్షణ అంు నిర్భలుల, నిస్ఫ్సహాయుల రకణాయని గాందీజీ 


(ఇవాళా డు. 


అస్ఫ ఫృశ్యతను గురించి గాంధీజీ అవలంబించిన వె ఖరిని 
హిందువులలో సం|పదాయవాదులు విమర్శించడమే కాదు, నిమ్న 


. జాతుల నుద్దరించడానికి కంకణం కట్టుకొన్న డాక్టర్‌ అం'బీడ్కర్‌ 
వంటి నాయకులు కూడా ఖండించారు. ధర్భ శాస్తా9లు అస్ప్ఫళ 
తను. ఆచారంగా విధినున్నాయి గనుక గాంధీజీకి చానిని కాద 
అధికారం లేదని సనాతనాచారపరాయణులు వాదించారు. ధర 
శాస్త్రాలు అస్ఫ్భశ్యతను సమర్థి స్తున్న వి గనుక హిందూమతం అడ 
గంటి పోతున్నదని, గాంధీజీ వంటి ఉదారవృదయుడు ఆ ఆచా 
రాన్ని ఖండించినంత మా తాన అది తొలగిపోదని, నిమ్న జాతుః 
నుద్దరించడానికి మరొక మానాన్ని అనుసరించాలని అంబేడ్కర్‌ 
భావించాడు. కాని గాందీజీ తన అంతఃకరణ (పబోథానికి విరుద్దంగా 
తోచే శ్నాస్త్ర వచనాలను |[పమాణంగా స్వీకరించలేదు ఈ నాడ 
మనకు లభించే శాస్త్రాలలో ఎన్నో [పతి_ప్పథాగా లుండవచ్చునని, 
ఏ జాతిలోనై నా మహానీయుల [పవ ర్హనసే [పమాణంగా సీకరించా 
లని, మనుష్య్యులమధ్య భేదభా వాన్ని హిందూసమాజానికి మార్గదర్శకు 
లైన మహనీయులు పాళించలేదని, పౌతుబద్దం కాక ఆత్మానుభవా 
నికి అనుకూలంగా లేని ఏ విధినై నా చై వనూ కి గా మన్నించ నక్కుర 
లేదని ఆయన తన విశ్వాసాన్ని సృష్టం చేశాడు 
ఈళోపనిషత్తులోని 

ఈశావాస్య మిదం సర్వం 

యతి ంచ జగతాం జగత్‌ 

తెన త్య కేవ భుంజీఇభా 

మాగ్భధః కన్యని ద్దనము 
అనే ఒక్క మం|శంలోనే హిందూమతసారమంతా ఇమిడివున్న దని, 
ఇహాపరాలకు సంబంధించిన పర మోత్క్మ్భష్టమైన ఆశయాలను అది 
అభివ్య క్షం చేస్తుందని, దాని ననుసరించి జీవి సే హిందూమశ ధర్మాన్ని 
పూర్తిగా నిర్వ ర్తించినశ్లేనని ఆయన అన్నాడు 


ముఖ్య నంకలనాలు 183 * 


క్విలాన్‌ పట్టణంలో ఒక సభలో [పసంగిన్తూ, ఈ విశ్వంలో 
మనకు గోచరించే సర్వంలోనూ ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడని, 
కనుక మనకున్న సర్వాన్ని త్యాగంచేసి, పరమేశ్వరార్సణం చేసి, 
తిరిగి మనకు లభించిన దానిని పరమేశ్వర [పసాదంగా స్వీకరించి 
అనుభవించవలసినదని, ఎవరి ధనానికి లోభపడవద్దని ఈ ఉపనిషన్మం|త్రం 
బోధిస్తున్న దని, అర్థశాస్త్ర వేత్తలు, సామ్య వాదులు, తత్త్వ 
శాస్త్రజ్ఞులు పరిష్కరించడానికి (శ్రమపడుతున్న సమస్యలకు సంత్భ ఎపి 
కరమైన సమాధానం ఈ ఖోకంలో లభిస్తుందని తన విశ్వాసమని 
గాంధీజీ (పకటించాడు. 

విశ్వ మంతట ఈశ్వరుడు వ్యాపించి ఉన్నాడంశు, [బ్రాహ్మ 
ణుడు, భంగీ, పండితుడు, పామరుడు, ఎరువ, పరయ మొదలై న 
సమ_స్స వర్గాల జీవులలోనూ ఈశ్వరు డున్నప్పుడు వారిలో ఒకరు 
అధికులని, మరొకరు అల్బులని విచకణ చూపడానికి ఆధారం లేదని, 
ఈ సమశతా భావ నిరూపణ సామ్య వాద సిద్దాంతానికి సన్ని హితంగా 
ఉన్నదని, సృష్టిలోని సమ_స్పం ఈశ్వరునికి చెందినదే గనుక, మన 
శరీరాలకు కూడా మనం' యజమానులమని భావించక ఈశ్వరుని'కే 
అర్బణ చేసి జీవించాలని ఆ శ్లీ*ీకం బోధిస్తున్నదని ఆయన వ్యాఖ్యా '' 
నించాడు. త్యాగం చేసి, అనుభవించవలసినదని ఆదెశించడంలో మన 
పోషణ కవసరమైనంత మేరశే మనం అనుభవించాలశే అరం ఉన్న 
దని, ఈ మం|శతాన్ని అనుసరించాలంళే జీవితాన్ని సక్వేశ్వరునికి 
అర్పణచేసి, సాటి జీవుల సేవలో గడుపవ౭సి ఉంటుందని, విక్వ 
సౌ[భా[త్రాన్ని (ప్రబోధించే ఈ మంతం ఒక్కుశే నిలిచి మిగిలిన 
మతగంథాలన్నీ అంతరించినా, దీని నాచరణలో సాధించగలిగినంత 
కాలం హాొందూమతం నిలిచి వుండగలదని తన (పగాఢవిశ్వాసమని 


184 గాంధి సాహిత్య స మీక 


Truth is God - నత్ళోమే ద భయు - అనే సంకలనంలో 
కూడా ఈ వివిధాంశాలకు సంబంధించిన వ్యాస శకలాలను కూర్చారు. 
హిందూమత |గంథాలలో కనిపించే నహా[సనామాలు కూడా దై వ 
స్వరూపాన్ని పూర్తిగా వర్ణించలేవని, నిజానికి సృష్టిలో ఎన్ని జీవ 
రాను లున్నవో దై_వానికి అన్ని నామా లున్నవి గనుకనే ఆయన 
నామరహితుడని, అనేకరూపాలు కలవాడు గనుక రూపరహితుడని, 
దెవుడు సత్యస్వరూపుడఉని, ఇంకా గాఢంగా యోచి సే సత్యమే దై_వ 
మని గాంధీజీ భావించాడు. 

దైవం ఉనికిపట్ట తన విశ్వాసాన్ని గురించి (పస్తావిన్తూ, 

“కల్లోల సాగరంనుంచి ఒడ్డుకు చెర్చేది విశ్వాసం. పర్యతాలను కదిలిం 
చేది విశ్వాసం. సము [కాన్ని లంఘింప జేసేది విశ్వాసం. నేతను 
డైన ఈశ్వరుడు మన అంతరంగంలో అధివసినుున్నా డనే జ్ఞానమే 
విశ్వాసం” అని ఆయన ఒక సందర్భంలో (వాశాాడు, మేెనం అంత 
ర్వాణిని వినడానికి తోడ్చడుతుందని కూడా ఆయన సూచించాడు. 

గాంధీజీ ఉపనిషన్మం[త్రాలకూూ, భారతీయ భాషలలోని భక. 
గీతాలకూ చేసిన ఇంగ్లీషు అనువాదాల సంపుటిని గురించి కూడా 
ఇకుడ. చర్చించడం సమంజనంగా ఉంటుంది. ఆయన 1980 లో 
యరవడ చెరసాలలో నిర్భంధంలో ఉండగా ముఖ్యంగా మీరా జెన్‌ 

(Madeleine Slade) 3 పాశ్చాత్య వనితకోసం కొన్ని ఉపనిషత్తుల 
నుంచీ, . కులశేఖరవిరచితమైన ముకుందమాలనుంచీ, తులసీదాస్‌, 
నూరదాస్‌, కవీర్‌ , నానక్‌, తుకారామ్‌, మీరాజాయి గితాలనుం చీ 
కొన్ని భాగాలను ఇం గ్లీషులోని కనువదించాడు. వాటిని జాగ్‌ 
హోెయులాండ్‌ |పచురణ కనుకూలంగా కూర్చి Songs from Prison? 
అనే చిరుతో [పకటించాడు., ఆపుస్తకాన్ని 1994 లో Allen and 
Unwin ఫు స్పక్ర (పచురణసంస్థ లండన్‌ లో [పక టించింది. 


ముఖ సంకలసాలు 15 


కఠోపనిషత్తుక్ని కొన్ని శ్లోకాలకు గాందీజీ ఇంగ్లీషు అను 
వాదాన్ని ఈ సంపుటిలో చూడవచ్చును. 


“ఆత్మానం రథినం విద్ధి 
శరీరం రథ మేవతు 
బుదిం చ సారథిం విది 
© © 
మనః |పగహా ముక 
ఇం|' యాణి హాయా నాహుః 
విషయాం స్టేషు గోచరాన్‌ 
ఆక్ళం[దియ మనోయు క్షం 
DE త్యాహుః మఫీషీణాః. 
అన్న భాగాన్ని 
Soul is a warrior : 
Body is his chariot, 
Reason is the charioteer, 
Intellect the reins: 
The senses are his steeds, 
Through grassy plains of 
sense - known things 


they bear him : 
But soul must rule 


¢ 


“తురస్యధా రా నికితా దురత్యయా 
దుగ్గం సథ_్హత్‌ కవయో వద న్తి” 
అసె పం కులను 

To traverse this pathway of life— 
Thus they, the Sages, declare— 


Is as hard as to walk 
on the edge of a razor 


” ణ్‌ 
అనీ గా ంధీజీ అనువదించాడు, 


186 గాందీ సాహీత్య సమీక్ష 


ఒకప్పుడు ఆయన తనకు అడైెషతం మీదనే అభిమానమైనా, 
కావాలనుకొంు దై ప్రతవాదాన్ని కూడా సమర్గి ంచగల నన్నాడు. 
Songs from Prison లోని గీతాలలో ఈ చెండు వాదాలు చక LAE 
[పతిఫలించాయి. 

మానవ సెవయే ఈశ్వరారాధన అని బోధించే పద్య సం కులను 
తన కథిమాన పాత్రమైన రామచరితమానస కావ్యం నుంచి గాంధీజీ 
అనువదించాడు. “తోడి మానవులకు సేవ చేయడమే పరమధర్శం, 
వారికి కీడు చేయడమే మహాపాపం. ఈ ధర్మమే ఆనందాన్ని సంఘ 
టిస్తుంది. దీనిని పాటించకపోవడమే దుఃఖహెతువు. ఈ బుజు 
మాన్లాన్నీ అతిక్రమించని వ్య _క్తి ధన్యుడు. అతని జీవితం ఆ విధంగా 
నిరంతరం ఈశ్వరసేవలో సార్థక మవుతుంది. ఇతరుల. భారాన్ని 
వహించడమే జీవితాన్ని ఫలపదం చేస్తుంది. “నా తోడి మానవుల 
కేవిధంగా సేవ చేయగల'ినని నిరంతరం యోచింకే జీవికి సాధ్యం 
కాని దేదీ లేదు) అనే భావం గాందీజీ అనువాదంలో 


This and this alone 
Is true religion— 
To serve Thy Brethren : 


This is sin above all other sins, 
To harm Thy Brethren : 


In such a faith is happiness, 
In lack of it is misery and pain : 


Blessed is he who swerveth not aside 
From this straight path : 

Blessed is he whose life is lived 

Thus ceaselessly in serving God : 


By bearing others’ burdens, 
And so alone, 
Is life, true life, to be attained : 


ముఖ్య సంక లనాలు “187 


Nothing is hard to him who, casting self aside, 
Thinks only this— 
How may I serve my fellow-men ? 


అన్న పం కులలో వ్వ సుంత్రైలిడః 


దై వంకోసం దుర్గమారణ్యాాలలో వెదకడం వ్యర్థమని, ఆయన 
మనలోనే ఉన్నాడని, పుష్పంలో పరిమళం వలె, అద్దంలో నీడ వలె, 
ఆయన అంతటా సర్వ'వేళల ఉన్నాడని, కనుక మన హృదయంలోనే 
ఆయనను అస్వేషించడం మేలని, మనలోనే అధివసిస్తున్న దై వాన్ని 
గు_ర్తించిననాడే మంచువలె . మన దృష్టి నావరించిన మాయ తొలగి 
పోతుందని [పబోధించే గురు నానక్‌ గీతాన్ని గాంధీజీ అనువదించాడు. 
మానస సరోవరాన్ని కనుగొన్న హంస నీటి గుంటలను వెదుకనశ్లే, 
దై_వం మనలోనే ఉన్నాడని గు_ర్జించిననాడు ఆయన కోసం వెలుపల 
వెదుకవలసిన అవసరం కలుగ దంటూ ఈ భావాన్న వ్య_కం చేన్తూ 
కబీర్‌ రచించిన గీతానికి గాంధీజీ 'చేసిన అనువాదం కూడా 
Songs from Prison అనే సంపుటిలో చేరింది. 


“పటరును గురించి పాల్‌ చెప్పిన మాటల వల్ల మనకు ఏట 
రును గురించి కన్న పాల్‌ గురించి ఎక్కువ తెలుస్తుంది” అని డచ్‌ 
తత్త్వష్ఞాడు స్పినౌజా అన్నాడు. ఆ విధంగానే ఇంగ్లీషులోని కను 
వదించడానికి "గాంధీజీ ఎన్నుకొన్న గీతాలు ఆయన ఆదర్శాలను, 
ధార్మిక విశ్వాసాలను మనం |గహించడానికి ఎక్కువగా ఉపక 
రిస్తాయి. ఈశ్వరుని విశ్వమయతను, త్యాగగరిమను, సేవాధర్మాన్ని 
కొనియాడే గీతాలను గాంధీజీ ముఖ్యంగా ఈ సంకలనంలో చేర్చాడు. 

సాటి మానవుల సేవయే ఈశ్వరారాధన అని ఆయన పలు 
మారులు చాటి చెప్పాడు. నిరంతరం రామనామజపం చేసినా, 
దైవాన్ని నామరూప గుణాల కతీతమై విశ్వమంతట వ్యా_ప్పమైన 


G౬ 


శక్తిగా భావించాడు. ఐనా నామ రూపాలతో కూడిన డై_వంపట్ల 


135 గాంధి సాహిత్య సమీక్ష 


వ్య_క్షమయ్యే భ_క్తి భావాన్ని గాంధీజీ ఎన్నడూ చులకన చేయలేదు. 
మీరాబాయి భ_క్తి గీతాలు తన కత్యంత [పతిపా[త్ర మెనవని ఆయన 
(పశంసించడమె గాక, కొన్నిటిని న్వయంగా ఇంగ్లీషులోని కనువ 
దించాడు. దాస్య భావాన్ని (పకటిన్తూ, “నన్ను నీ దాసిగా 
చేసుకో (సథూ ! నీ నుమవాటికలో పనిశేన్తూ నిరంతరం నీ దివ్య 
మంగళ విగహోన్ని తనివితీర తిలకిస్తూ ఉంటాను. నీ నిత్యదర్శన 
భాగమే నా వేకనం” అని మీరాబాయి రచించిన గీతంతోపాటు 
వాత్సల్య భావాన్ని మనోవారంగా వ్యక్తం చేస్తూ ఆమె గానం 
చెసిన మరొక భ క్తి గీతాన్ని కూడా గాంధీజీ అనువదించాడు. “నా 
(పభువు చీన్నారి శికువు నా జీవన సర్వస్వాన్ని ఆయనకోన మర్పిం 
చాను. ఆయనను పొందడానికి శే నర్పించిన మూల్యం చాలా 
ఎకు్కవ అని కొంద రన్నారు. న్వల్స మూల్యాాని కే ౬భించాడని మరి 
కొొంద రన్నారు. కాని అర్చించిన మూలాాన్ని, పొందిన లాఖాస్నా 
నే నెంచి చూనుకొన్నాను. నా లాభం ఎంతటిదో *శేను గు_ర్గించాను. 
ఆయన దధవ్వున ఎక్కడనో ఉన్నాడని కొంద రంటారు. చెంతనే 
ఉన్నాడని మరి కొంద రంటారు. కాని చే నాయన ఊఉనికినీ కను 
గొన్నాను. నా [వభువు చేమ డోలలో పవళించిన శిళువు” అన్న 


మీరాజాయి భావాన్ని 
My Lord is a little child : 


All that I had in life 
I have given for him: 


Some say I have paid too dearly, 

Some say he is cheaply so gained, 

But I—1I have weighed the price, and the gain, 
And I know—ah I know. 


ముఖ్య సంకలనాలు 189 


Some say he is far to seek, 

Some say he is close in my home, 

But I—1I have found him, 

And a little child is he, in the cradle of love 


అని ఆయన అనువదించాడు. 

గాంధీజీకి కవిత్య్వమంశు, కళలంశు ఎక్కువ ఆదరం లేదని 
లోకంలో వ్యా _ప్తిలో ఉన్న అపోహ ఈ సంపుటిలోని గీతాలను 
పరిశీలి స్తే తప్పక తొలగిపోగలదు. 

అహింసా సిద్దాంతాన్ని గురించి గాంధీజీ దాదాపు మూడు 
దశాబ్దాలపాటు తన ప|తికా వ్యాసాలలోనూూ, [పసంగాలలోనూ, 
ప[తికా విలేఖరుల గోష్టులలోనూ, లేఖలలోనూ వ్య_క్సం చెసిన అభి 
[పాయాలను సంకలనం చేయించి మహాదేవ చేశాయ్‌ పీఠికతో నవ 
జీవన కార్యాలయం Non-violence in Peace and War - f°08, 
నమరములలో అపహాంసాౌ సద్దాంత ము నే (గంథంగా [సక టించింది 
తరువాత శై లేళ కుమార వంద్య|ోపాధ్యాయ కూర్చిన My Non- 
violence - ౫ అవహింసాధోల్ఫ్రం Es [గంథంలో కూడా ఈ అంశెలే 
కనిపిస్తాయి. ఈ రెండు పు_స్తకాల ఇతివ్భ_త్తమేగాక వీటిలో చెర్చిన 
రచనలు కూడా చాలా వరకు సమాన మే. 


నోటితో అబద్దం చెప్పకపోవడ మే సత్యమని అనుకోనశ్లే, 
జీవహింస చేయకపోవడమే అహింస అని కూడా గాంధీజీ భావించ 
లేదు. సర్వజీవులపట్ల సేవగా న్య క్షమయ్యే |పేమభావమే అహింస 
యని ఆయన అభి[బాయం. హింసను పూ _ర్జిగా వర్ణించడం మానవు 
లకు సాధ్యం కాకపోవచ్చునని కూడా ఆయన గు_ర్టించాడు. దుర 
హంకారపూరితులై న తెల్లవారు కొందరు 1908 లో దజషిణ ఆఫీ 


v6 A 560 : 4 రజ 
గాంధీజీని (బాణానికి కూడా అపాయం కలి7టంత (కూరంగా 


కాల 


140 గాంధీ సాహిత్య సమీక్ష 


కొట్టారు. ఆ సమయంలో తానక్కడ ఉన్నట్టయితే తన క_ర్హవ్యం 
ఏమిటని ఆయన వెద్దకొొడుకు ఒకప్పుడు ఆయనను (వశ్నించాడు. 
తండి చనిపోయి నా సరే నని తాను ఉపేక వహించాలా, లేక తన 
ఇచ్చ [కారం e3 దుష్టుల నెదెిరించి ఆయనను రతించాలా అని 
కొడుకు (ప్రశ్న. అవసరమైతే బలాన్ని [వపయోగించి తం|డిని రకం 
చడమె అతని కర్తవ్యమని గాంధీజీ సమాధాన మిచ్చాడు. ఏ 
సందర్భంలోనైనా బల|పయోగం చేయడమా, లేక ఖభీరుత్వంవల్ల 
ఉపక వహించడమా అనే సండేహ ముత్సన్న మైతే పిరికితనం కన్న 
హింసకు పాల్పడడమే మంచిదని తాను సూచిసానని ఆయన స్పష్టంగా 
తెలియజేశాడు. Young India ప|తికలో 1920 ఆగస్ట్‌ 1] నాటి 
సంచికలో ఆయన ఈ సమస్యను చర్చిస్తూ, “భీరుత్వం వల్ల అవమాన 
మనుభవించడం కంు ఆయుధాలతోనై నా ఆత్మరక్షణ ఇసుకోవడం 
మెలని నా అభి| పాయం. అయినప్పటికి హింసకంశు అహింన కోటి 
రెట్లు (శోవ్టమని, శితించడం కంచు తమించడం ఎకు »,_వ పౌరుషంతో 
కూడన చర్యయని నా విశ్వాసం. తమాగుణం వీరునికి భూవణం. 
శితించగల శ_క్తి ఉండి కూడా శితించకపో తేనే అది కను అవుతుంది. 
అశ కుడు కమను నటించడంలో అర్థం లేదు” అని ఆయన ([వాశొడు, 


ఒకప్పుడు సవోయని రాక రణోద్యమం ఉద్దతంగా సాగుతూ 
వుండగా బెట్టియా అనే [గామంచై దోపిడి జరిగింది. అప్పుడా 
(గామనస్సులు తమ ఆలువిడ్డలను, ఆ _స్తిపాన్తులను - వదలివేసి పారి 
పోయారు. గాంధీజీ వారిని మందలించగా, సంకోచ మేమీ 
లేకుండా తాము అహి సావిధానాన్ని అనుసరించడం చెతనే ఆ విధంగా 
[పవ_ర్లించామని వారు వాదించారు. అప్పుడు గాంధీజీ వారి వై ఖరిని 
ఖండించి, మానసికంగా అహింస్షై విశ్వానం లేనప్పుడు గాని, ప్రీ 
శిశువుల [పాణరక్షణ చేయవలసివచ్చినప్పుడు గాని హింసాపయోగం 
చెయడానికి తన అహింసాసిద్దాంతంలో పూ_ర్డిగా అవకాశ మున్న దని 


IN 


ముఖ్య సంకలనాలు 141 


విశదీకరించాడు. “అహింస పిరికితనాన్ని కప్పిపుచ్చే మునుగు కాదు, 
అది ధీఠమతులలోనే (పకాశించే ఉత్కప్టగుణ విశేషం. ఖడ్గంతో 
పోరాడేవాని కంచు అహి. సామార్లాన్ని అనుసరించే వ్య_క్తికి ఎక్కువ 
ధైర్యం ఉండాలి.  భీరుశ్వానికీ, అహింసకూ ఏ న్యూత్రం పొత్తు 
కుదరదు. ఖడ్లధారి అహి సా[వతు డయ్యే అవకాశ మున్నది. 
ఒకొొక్కుషప్పుడు ఖడ్గమే అహింసను చెరడానికి సోోపానంగాకూడా 
వ_ర్టిస్తుంది. కనుక దెబ్బ వేయగలవాడే అహింస ' నవలంబించడానికి 
అర్జుడు. |పతీకాశరేచ్ళను _ బుద్ధిపూర్వకంగా నిరోధించుకోవడ మే 
అహింస. _ నిర్వీర్వంగా, నిస్సహాయంగా లొంగిపోవడం కంబు |పతి 
హింనసయే మేలు. తమ అంతకంచు శ్రేష్టం” అని గాంధీజీ తన 
సిదాంతాన్ని వివరించాడు. 
® 


ఒకప్పుడు ఒక ఆవుదూడకు కాలు విరిగి, ఒంటిమీద అంతట 
పుండ్లతో చాలా బాధపడుతున్నది. గడ్డి మేయలేక, ఊపిరి కూడా 
పీల్చలేక అది యాతన ననుభవిస్తూ వుండడం చూసి, గాంథిజీ తనలో 
తాను తరించి, తరువాత తన సహచరులతో మూడు రోజులపాటు 
వాదోపవావాలు చేసి, చివరకు వైద్యునితో విష మిప్పించి ఆ దూడ 
(పాణాన్ని అంత మొందించాడు. ఆ దూడను చంపడం హింసాత్మక 
చర్యయని కొందరు విమర్శించారు. ముఖ్యంగా అది ఆవుదూడ 
కావడం వల్ల సనాతనాచార పరాయణుబు గోహాత్వ జరిగిందని 
ఘోషించారు. కాని ఆ దూడకు చాధానివృ_త్తి కలిగించడమే తన 
చే లక్యుం గనుక అది నిశ్చయంగా స్వార్థర హితమైన కర్భయేనని, 
అహింసాత్శక చర్య యేనని ఆయన సమాధాన మిచ్చాడు. 


వ్య కుల నై తికవ ర్హనకు, సామూహికంగా [సజల నె 


ద 


అ 
UX 
et 
la 


నకు మధ్య అంతరం ఉంటుందన్న సంగతిని గాంధీజీ విస్మరిన్తున్నా 

డని, ఆయన |పచారం చేనున్న సన సిదాం కి నిజ 
= (ప ౦ చస్తున్న సత్య్యా[గహా ఎద్దా తానికి నిజంగా 

మత|గంఛాలలో ఆధారం లేదని, ఆయన బోధినున్స అహింసా 


144 గాందీ సాహిత్య నగమిత 


విధానం నీతహీన మైన, బాధ్య తార హితమైన కార్యాచరణ పద్దతియని 
అమెరికన్‌ తత్త్వవేత్త రెయినోల్స్డ్‌ నీబుర్‌ * తీ|వంగా విమర్శించాడు. 
ఆధ్యాత్మికంగా ఉన్న తస్థాయి నందుకొన్న బహుస్వల్స సంభఖ్యాాకులకు 
మా|తమే గాంధీజీ బోధించే అహింసా సూతం ఆచరణసాధ్య 
మని, సామాన్య |[పజానీకం దాని ననలంబించడం అసాధ్యమని మరి 
కొందరు విమర్శించారు. అయితే తగిన శిక్షణ, నాయకత్వం లభించిన 
నాడు సామూహికంగా కూడా అహింసను [పయో గించడం సాధ్యమే 
నని గాంధీజీ వారికి (పత్యు త్తర మిచ్చాడు «చేను శేవలం స్వప్న 
జగతులోనే సంచారంచే సే వ్య_క్టినికాను. నమ్మిన భా వాలను అనుష్లించే 
ఆదర్శ వాదిని. అహింస కేవలం బుషులకు, భ కులకు మాత్రమే 
నిర్షిష్టమైన మతం కాదు. అది మానవజాతి ఆంతటి కీ ఉద్దేశింసబడినది. 
హింస మృగజాతి ధర్భమైనశే, అహింన మానవజాతి ధరం. 
పశువులో ఆత్మ ని చాణస్థితిలో ఉంటుంది. గనుక దానికి చేవాబలమే 
తప్ప మరొక ధర్మం తెలి నుదు.. మానవుడు తన జొన్న త్యాన్నీ 
నిలబెట్టుకోవాలంశు అంతకంశు ఉత రాప్టేయెన ధర్మాన్ని అనునరించ 
వలసి ఉంట.ంిదని గాంగదీజీ [వాశాడు, 


భారతదేశానికి స్వాతం డ్యేం లభించిన తరువాత ఏదె నా విదేశం 
దానిమీద దండ తి వచ్చినా అది ఆయుఛాలను చెపట్టకూడదా అని 
ఒర ప త్రికావి లేఖరి (పశ్నించగా, “నేను కలలు కంటున్న స్వ రాజ్యంలో 
(స్త్రళ సాల అవసరం... ఎంతమా తం: ఉండదు% కాని" ఇప్పుడు 
సాగిస్తున్న ఉద్యమ ఫలితంగా ఆ స్వప్నం  రూపుదాలుుతుందని శే 
నాశించడం లేదు ఎందుకంశు ఈ ఉద్యమానికి అది నిర్దిస్ట్ర గమ్యం 
కాదు. వెగా ఆ గమా్యన్ని సాధించడానికి దెళ పజ లందరికీ తగిన 
శికణను ని రైేశించగల స్థీతిని నె నందుకొన్నానని కూడా చే నను 
కోవడం"లేరు ౫ గాంధీజీ 1921 తో సమాథాన మిచ్చాడు. 


NN 


ముఖ్య సంకలనాలు 148 


చ సందర్భంలో 1947 తే డాక్షర్‌ సుశీలా నయ్యర్‌ కురు 
యావళ్లీవితం కృషిచేసిన స్వరాజ్యం త్వరలో రానున్నదిగదా. ఇక 
బు శేషజీవితాన్ని సంఘసంస్కరణ కార్యక లాపూఖత గడుపుతారా?” 
అని [పశ్నించగా, “నేను వాంఛించే న్వ రాజ్యం ఇది కాదని గాంధీజీ 
సమాధానం చెప్పిన సంగతి స్మరించాలి 


గాంధీజీ అహింసా సిద్దాంతాన్ని గురించి వివిధ సమయాలలో 
వ్యక్తం చేసిన ఆభి|పాయా లన్నిటిని చేర్చి పరిశీలి స్తే, ఒక జీవి 
(పాణాన్ని తీయకపోవడమే అహింస అని ఆయన ఎన్నడూ భావించ 
లేదని, హింస చేయకుండా మనిషి జీవించడం అసంభవమని ఆయన 
పలుమారులు సృష్టం చేళాశని, సేవారూపంలో సమ _స్హజీవుల పట్ల 
(పదర్శితమయ్యే |(పుమయే అహింస అని ఆయన నిర్వచించాడని 
తెలుస్తుంది. ఇతర జీవులను చంపకుండా జీవించడం అసంభవమని 
గు_ర్టిచడమే కాదు, కొన్ని సందర్భా*లో ఆ విధంగా చంపడం 
మనుష్యుల విధి అని కూడా గాంధీజీ భావించాడు తన ఉదరపోవషణ 
కోసం, తన్షై ఆధారపడిన వారిని రతించకం కోసం ఒకొక్క. 
ప్పుడు ఏ జీవి (పాణమైశే మనం తీయవలసి వస్తున్నదో ఆ జీవికోసం, 
ఈ మూడు సందర్భాలలోనూ జీవహి_న చేయవచ్చునని ఆయన 
అ గీకరించాడు. తనకోసం, తనె ఆధారపడిన వారి కోనం చేసే 
హింస మానడానికి వీలై నది కొదు గనుక అది ఆ మోదిం చదగినచదేనని 
ఆయన అధభి|పాయం. ఇక మూశఠవవి - ఒక జీవి కోసమే చాని 
(ప్రాణాన్ని తీయవలసిరావడం - హింన కానే కాదని, ఆ సందర్భంలో 
(పాణం తీయడమే అహింస అని ఆయన విశ్వసించాడు. 

శరీర పోవణకు కావఎసిన ఆహారం కోసం హింస చేయక తప్ప 
దని, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కూడా విష [ద్ర వ్యాలను వాడి 
(క్రిమి fటకాలను నళి_ప జేయవలసి వస్తుందని, మనుష్యుల |పాణరకణ 
కోసం జంతువులను చంపవలసివ సే అది అవశ్య కర్తవ్యంగా 


గు రించాలని గాందీజీ అన్నాడు. అందుకే పె రుపంటలను ధనం 
పు a 


Osee 


144 గాందీ సాహిత్య నమీతు 


చేన్తున్న కోతులను, పులులవంటి కూరమృగాలను, విషసం%లను, 
విచ్చి కుక్కలను చంపడాన్ని ఆయన ఆమోదించాడు. ఒకొక్క 
ప్పుడు ఈ కారణంవల్లి నే సాటి మనిషిని కూడా చంపవలసి రావచ్చు 
నని, ఒక ఉన్న్మత్తుడు క_్తి చేతబట్టుకొని వీధిలో తన శకెదుకై నవారి 
నందరినీ చంపుతున్న ప్పుడు, అనిని [పాణంత్రో పట్టుకోవడానికి 
సాధ్యం కాకపోతే వెటనే చంపివేయవలనసి వుంటుందని, అహింసా 
నూ|శతాన్ని అనుసరించి చూ స్టే ఆ మనిషిని చంపడం [పతి వ్యక్తి 
కర్తవ్యమని YOUNg India పత్రిక 1926 నవంబర్‌ 4 సంచికలో 
గాంధీజీ (వాశాడు, 


తన్నపె ఆధారపడి జీవించేవారి [పాణరకణకోసం చేయవలసి 
వచ్చే హింస కూడా ఆమోదింపదగినదే. “తన సంరక్షణలో ఉన్న 
మనిషి [పాణం తీయబోతున్న హంతకుడిని మరొక విధంగా వారించ 
డానికి వీలు కాకపోతే, అతడిని చుపకపోవకం అహింస కాదు, 
అహింసను సవ్యంగా అర్థం చేసుకోకపోవడం వల్ల చేసే హింసయే” 
అని ఆయన ఆ వ్యాసంలో నే (వాశాడు ఒక దుర్మార్గుడు తన 
ఎదుట ఒక స్రేని బలాత్క_రించబో తూవుంశే, అహొంసా సూత్రాన్ని 
పాటించే వ్యక్కి తన [పాశ౭త్యాగం చేసి ఆ కృత్యాన్ని నివా3ెంచా 
లని, అందువల్ల కూడా ఆమెకు రఠణ కలుగదని తోచినపుడ్‌'' ఆ 
దుర్మార్గుని పట్ల హింస కుద్యమించవలసినదే నని, అవసరమైశే 
(పాణం తీయడం కూడా సమ్మతించదగినదే నని ఆయన అభి పాయం. 
అందుశే తం|డిని దుర్మార్గులు చంపబోతూ వుంశే చూస్తూ ఊరుకో 
వలసినదెనా అని *న సెద్ద కొడుకు (పశ్నించినప్పుడు అవసరమై శే 
బల|పయోగం కూడా చేసి తండిని ర&ించడం అతని క _ర్హవ్యమని 
ఆయన సకూధాన మిచ్చాడు. 

ఇక ఒక జీవి కోనమే దాని [పాశాన్ని తీయవలసివచ్చే 
సందర్భాన్ని గురించి గాంధి జీ వ్య_క్షంచేసిన అధి (పాయం గమనించ 


(10) ముఖ్య సంకలనాలు 145 


దగిన. Young India పత్రిక 19268 అక్టోబర్‌ 4 నాట్‌ సంచికలో 
ఈ సమస్యను చర్చిన్తూ, 
వ్యాధి గస్తుని మేలు కోరి వై ద్యుడు శ న్ర్రంతో 

అతని శరీరంలో దుష్టాంగాన్ని ఖ_డించడం హింస 
కాకపోవడమే గాక ఆ చర్య పవిత్రమైన అహింసా 
సూత (పెరికమే అయినట్టు, మరి కాన్ని సందర్భాలలో 
ఆ వ్యధథిత జీవి కోనమే అతడి శరీరంనుంచి [పాణాన్ని 
కూడా వేరుచేయవలసి రావచ్చును. అయితే వై_ద్యుడు 
రోగి [ప్రాణాన్ని రతించడానికి శస్త్రచికిత్స చస్తున్నా 
డని, శృస్త్రంతో అతడి |పాణాన్ని తీసివేయడం 
అందుకు పూర్తిగా వ్యతిరేకమని కొంద రాశేషపించే 
అవకాశ మున్నది. కాని (శ్రద్దతో ఈ సమస్యను పరీ 
&ఊ స్తే, జీవికి బాధను చి ఉపశమనం కలిగించడమే ఈ 
రెండు చర్యల లక్యుమని గు _ర్రించవచ్చును. శరీరమే 
ఆ జీవి చాధకు కారణమైనప్పుడు, కొంత భాగం 
ఖండించి ఉపశాంతి నివ్వడం మొకటి సందర్భం. cw 
శరీఠంను7చి విముక్తిని కలిగించడం రెండవ చర్య 
ఉద్దేశం. లోపలి జీవి తప్ప శరీరమే నుఖాన్నో, 
దుఃఖాన్నో అనుభవించడమంటూ ఉండదు గనుక ఈ 
రెండు సందర్భాలలోనూ ఉపశాంతి కలిగిస్తున్నది జీవి కే 
కాని శరీరానికి కాదు 

అని గాంధీజీ (వాశెడు. 


తన ఆశ్రమంలో కాలు విరిగి దుర్భరమెన చాధ పాలైన ఆవు 
దూడకు విషమిచ్చి (ప్రాణం తీయడం తన క_ర్హవ్యమని ఆయన భావించి 
నళ్లు, ప్యారిస్‌ నగరంలో ఒక నటి కుదర్చడానికి వీలుకాని రోగంతో 


7) 


యమంయూతన ననుభవిస్తున్న తన [పియుడిని అతని కోేరికమీదనే 


{45 గాందీ సాహిత్య నగమీత 


కాల్చి చంపినప్పుడు ఆ మె చర్యనుకూడా ఆమోదించాడు. జాగు 
చేయడానికి సాధ్యంకాని రోగ_తో దుర్భరమైన బాధ ననుభవినున్న 
జీవి [పాణం తీయడం కూ*డా 'చికిత్స' యే నని ఆయన Young India 
ప|తిక 1926: నవంబర్‌ బి6. సం చికలే [వాశాడు. అహింసను గురించి 
గాంధీబీ గా ఢంగా యోచించి, అహి_స అంళు జీవహింస చేయక 
పోవడం కాదని, సర్వ జీవులపట్ల పునుథా వాన్ని కోలిగివుండడమని ఆ 
(మను సేవలో (పదర్శించడమని నిర్గ యించాడు. 


[బహ్మచర్యానికి గాంధీజీ తాను రూపొందించిన జీవిత విధా 
నంలో [పముఖ స్థా రాన్ని ఇచ్చాడు సమాజాభ్యుడయానికి కృషి 
చేయగో శే వారు (బహ్మృచర్య వ్రతాన్ని తప్పక  అనలంబించాలని 
ఆయన విశ్వసించాడు. ప్రే పురుష సంబంధాన్ని గురించి ఆయన 
పత్రికలలో వాసిన వ్యాసాలను చేగ్స Self-restraint V. Self- 
indulgence - థం([థియ ఇి(గ పాము ; ణ౨(దియి లోలతో - అనే 
పుస్తకంగా నవజీవన కార్యాలయం |పకటించింది. 

బ్రహ్మచర్యాన్ని నిక్వచిస్తూ, “|బహ్మాపడార్జాన్ని  అన్వే 
కింతడ ము |బహ్మచర్యం దిహ్మ పదాం నుషత లీనమై ఉన్నది, 
మననం ద్యారా దానిని. మనం అన్వేషించి గు ర్రెంచాలి: ఇం|దియా 
లన్ని టివె పూర్తి నిగవాం ఉంశేనే కాని ఆ'విధంగా గు_ర్జించ శం 
సాధ్యం కాదు.- కనుక బ్రహ్మ నర్యమంశు సర్వకాల సర్వావస్థలయందు 
మాటలో, మనన్సులో, [కి నులో ఇండియా లన్ని టిని పూర్తిగా 
వశంలో ఉంచుకోవశ మన్నమాటి” అని ఆయన |వాశాడు. 


LS j 8 స షష % 
I ర రదు భాంగర్‌ అనే అ మెరికక్‌ గ్ర) సంతాని నిరో ధాన్ని 


cy Co ల p 5 Cv CE 
గురొంచి (దెచారం చెన్రూ, మన దళంలో తన [పచారం చాలా అవసర 
మని భావించి, అందుకు నున తీరు నార ss చ 
(aa _ i 20059౦ 0 2 గ _ సెల అల "కా రాగ 


ఫాందడ్లానికి 1985 లో మన చేళం వద్సిది. అహుడే ఆ మె గాందీజిీని 
Y) ee y. ' 


LY 


ముఖ్య సంకలనాలు 147 


కలుసుకొని ఆయనతో తన ఆశయాన్ని గ రించి విపులంగా చ్చాంచింది. 
ఆమె కార్యదీకును గాంధీజీ (పశంసించాడు కాని కృ|త్రిమ సాధనాల 
ద్వారా సంతతిని పరిమితం చేసుకోవడం ఆమోదయోగ్యమైన 
మార్గం కాదని ఆయన స్పష్టం చేశాడు మనరెకంలో “కూడా౫రపీరి 
(దుడు, సక్షోజిసీజేపొ "వంటి విజ్ఞలు మార్గ రెట శాంగర్‌. [పచారం 
చేన్తున్న మాన్లాన్ని ఆమోదిస్తున్నారని, వారి అభి పాయాలను 
తాను (శద్దగా గబుంనలించానని, అంతనా సరియెన పద్దతి అని 
తాను ఛావించడం లేదని ఆయన అన్నాడు. 


కామం (Sex lust) దూవ్యమే కాని [చుమచే (చేరితమైన 
శారీరకవాంఛ (56% 10౪౭) సహాజమెనదని, వాంఛించ. దగినదని 
మార్గశెట్‌ శాంగర్‌ వాదించింది. గాంధీ కీ ఈ విచక్షణ నంగీకరించ 
లేదు. ఒక (స్త్రీశై పురుషునకు కలిగే అనురాగం శారరకమై న 
కలరు కతోనే వ్య_క్షం కా నక్కర లేదని, విద్యావతి కాని స్త్రీ విధి 
వశాన తన భార్య కావడం తటస్థిందిన పురుషుడు మానసికంగా, 
సాంస్క్భతికంగా తన కనకూలించే మరొక (స్త్రీతో సన్నిహితంగా 
వ_ర్లించడం భావ్యమా, కాదా అన్న సమస్య తన జీవికంలోనే 
ఒకప్పుడు ఉదయించినదని, అది ఆంతరంగిక సమస్య కావడంచేత 
ఆత్య్మొకథ లో కూడా దానిని గురించి తాను [పస్తావించ లేదని, అట్టి 
శారీరక సంబంధం పాసుని తన విశ్వాసమని ఆయన తెలిపాడు. 


బహ్మచర్యం అసహజమని, చానిని పాటించడం వల్లి ఎన్నో 
bs ర్స్‌ 

మానసిక వ్యాధులు, నరా౭కు సంబంధించిన రోగాలు వచ్చే అవకాశ 
మున్నదని వైద్య శాస్త్రవేత్తలు అనుభవంమిద. నిర్ణయించారని 
శాంగర్‌ సతి అన్న మాటను కూడా గాంధీజీ అంగీకరించలేదు. వారు 
పరీకించిన వ్యక్తుగు శారీరకంగానూ, మానసికంగానూ ఆరోగ్య 
వంతులే కారని, (బవ్మాచర్యం వ్య_క్తికి హానికరం కాకపోవడ మేగాక 
లాకదాయకం కూశా నని స్యానుభవంమీద తాను చెస్నగలనని 


148 గాందీ సాహిత్య నేమీళ 


ఆయన అన్నాడు. అందరూ ఆయన వంటి ఉన్న తస్థితికి చేరుకొన్న 
వారు కారు గనుక్క దుర్భల జీవులు గనుక వారికి తన మార్గమే అను 
సఠణయం కాదా అని ఆమె పశ్నించింది. సంతతిని పరిమితం చేను 
కోవడం అవసరమే కాని, అందుకు క్భ|తిమ సాధనాల  నుపయో 
గించడం గాక సవహాజమైన పద్దతుల. నస్వేషించవలసి వుంటుందని, 
సమన్య ముఖ్య మైనదేనని,. పరిష్కార మార్గాన్ని. గురించే ఆమె 


2 
వాదాన్ని తా నామోదించలేనని గాంధీజీ తెలియ జేశాడు. 


(స్త్రీ పురుషుల కలయికను గురించి గాంధీజీ అసంఖ్యాక జనా 
నికి ఆచరణ సాధ్యం కాని అభి[పాయాన్నీ సునిశ్చితంగా ఏర్పరచు 
కొని, 'ఎవరు. ఎంతా వింమెినా తన నిశ్చయాన్ని మార్చుకోక పోక 
డానికి ఆయన జీవితంలో ఒరిగిన ఒక సంఘటన కారణం కావచ్చునని 
జెఫీ యాష్‌, రాబర్జ్‌ చెయిన్‌, ఎరిక్‌ ఎరిక్‌సన్‌ వంటి పలువురు 
సాశ్చాత్ఫు లూహించారు. . తన తం|డ మరణశయ్య వె ఉండగా 
తాను పూర్ణ గర్భవతిరమైన భార్యతో కలిసి కానువాంఛ తీర్చుకోవడం, 
అప్పుడే తం|డి చనిపోయిన బో; శ్ర రావడం గాంధిజీ మనస్సును 
పూ _ర్రిగా-_వికలం -చెశూయని,: తాను: '- చెసిన పాపకృ్ళత్వమళ్న 
భావాన్ని ఆయన ఎన్నడూ విస్తరించ లేదని, అందుకే ఆయన శారీరక 
వా. ఛను పాశవిక మెనదని భావించాడని వారు వాదించారు. అయి శే 
గాంధీజీ తన అభి [పా యాలను వ్య కం చేయడంలో ఎట్టి అసహిష్షు 
తను |పదర్శించలేదు. తన మార్గమే అందక అవళ్యంగా ఆ చక౭ీయ 
మని శాసించలేదు. 


బఐద్యావిషయిక రచనలు 


మన దేశంలో వ్వా పిలో ఉన్న విదారపి ధానం పిల్లల వికాసాని 
కనుకూల మైనది కాదని భావించి గాంధీజీ 1987 నుంచి Basic 


Education - ‘నయో శతాలీం” (నవీన విద్వ)- అనే నూతన vg 
రి 


wy 


ముఖ్య నంకలనాలు 149 


విధానాన్నీ తన నిర్మాణకార్య|కమంలో ఒక భాగంగా [పచారం 
చేశాడు. భారతదేశ భవితవ్యం నగరాల వృద్దిమీద గాక (గామాల 
అభివృద్ది మీద ఆధార పడివున్న దని ఆయన గు_ర్ఫ్జించి, గాముణ బాల 
కులు స్తుళ_క్తిను ఆధాోపడి జీవించడానికి తగిన కికూ నిచ్చె విద్యా 
విధానాన్ని రూపొందించాడు. ఈ నవీన విద్య ఆయన అంతకు ముందు 
చాలాకాలంనుంచి చేసిన బయో గాల ఫలితంగా ఏర్పడినవే. దఠశణ 
ఆ ఫికాలోని టాల్‌ సాయ్‌ కే:'తంలో స్వయంగా శతాను పిల లకు 
లు a ౧ 

విద్యాబోధ చేశాడు. అప్పుడే విద్యను గూర్చి స్వానుభవం మీద 
కొన్ని అభి పాయోాల నేర్పరచుకొన్నాడు. ఆయున అత్ఫ్ర కథలో 
ఈ |పస్తావన ఉన్నది... శీలాన్ని సెంపొండింపకేయడ మే విద్యకు 
(పధాన ఛ్యేయమని, జీవికను గడించడానికి _ .తగిన నె_పుణ్యాన్ని 
అలవరచడంకోనం వృ_్తివిద్య అవసరమని, దానితోపాటు పు _స్తక 
విద్యను కూడా నేర్పవలెనని గాంధీజీ ఆనాడే అనుకొన్నా డు. భారత 
దేశానికి తిరిగివచ్చిన తరువాత ఆయన గామాలకు వెళ్ళి అక్కడి 
9 “ “9 re z % 

సృిలిగతులను (గ హెంచాడు, [బిటి [పభుత్వం oF (గామ వ్యవస్థను 
ధ్వంసం చేసిందనీ, యం|ఆాల సహాయంతో” తాకగా ఉత్స లి అయ్యే 
వస్తువుల పోటీకి తట్టుకో లేక సున కుటీరపరిశ్రమలు మూలపడడంచేత 
(గమస్థుల వృత్తులు నశించి, వారు సరా (శతు లయా్యరని ఆయన 
గమనించాడు. ఈ పరిస్థితిలో [గామ పునర్నిర్మాణ కార్య|కమంలో 
విద్యకు (పాథధాన్యాన్ని ఇవ్వాలని, పిల్లలకు వృత్తులద్వారా, చేతి 
ఎర ళమలద్వాళా కింక ఖర్సాలని, ' బాలు పధం. నేర్చీ (గామాల 
ఆరికవంవసకు సహాయపడగల (పజ్జ వారి కలవడాలని, అయితే 

® ౯3. ర 
హస్త కౌశలంతోపాటు వారికి బుద్ది వికాసం, హృదయవికాసంకూడా 
కలగాలని ఆయన నిరైశించాడు., నవినీ విద్య పరిసరాలతో సంబంధం 
లేని పు సకబె ండిత్వానికి మారుగా నిత్వకేవితంలో వెంటనే ఉపయో 
paar a 


గానికి వసుంది. 
——_0 


150 గాంధీ సాహీత్య నమీత్ల 


విద్యాసమన్యను గురించి, విశేషించి న విద్యను గుకింది 
గాంధీజీ రచనలను, ఉప ర్యాసాలను భరతన్‌ కుమారప్ప నంకలనం చేసి 
Basic Education— నోబీనోబిద్యం-అనే పు_స్తకంలోనూ, సనబీన 
బిద్భ్మ్రావ థంలో అనే పు స్తకంలోనూ [పకట్‌ంచాడు. 

చేతి పరిశ్రమలను నేర్పడం ద్వారానే విద్యాబోధ సాగి స్తే, 
అది బిడ్డల సహాజకశకు లను విక సింప జేన్తుందని, కర్భ సహాయం వల్లనే 
బుద్ధి వికాసం కలుగుతుందని శాస్త్ర ష్ఞాలు కూడా చెప్పుతున్నారని 
గాంధీజీ నూచించాడు. సేవ విద్యలో ఒక భాగంగా ఉండాలని కూణా 
ఆయన అన్నాడు. ఆటపాటలతో చదువునేర్చే విధానాన్ని రూపొందిం 
చిన (శ్రీమతి మాంటిసోరీ కృషిని మెచ్చుకుంటూ గాంధీజీ ఆమె కొక 
లేఖను కూడా [వాశౌాడు. 

గాంధీజీ రూపొందించిన వాశ్రి విద్యావిధానంలో మతవిద్యకు 
చోటీయలేదని ఒక విమర్శ రాగా, [సక్యేక సం|పదాయాలకు చెందిన 
మతబోధను తన విద్యావిధానంలో బుద్ధిపూర్వకంగానే విడిచి వేయడం 
జరిగిందని, ఆ బోధ ఇండ్లలోనే జరగడం మంచిదని, మతమం"ే 
సత్యం, అహింస అని తన విశ్వాసమని, ఉపాధ్యాయు లీ ధర్మాలను 
తమ జీవితాలలో నియతితో పాటి "స్ట, మతబోధ జరిగినళ్రు భావించ 
వచ్చునని ఆయన సమాధాన మిచ్చాడు. 

గాంధీ జీకి విద్యార్థులతో ఎప్పుడూ సన్ని హిత సంబంధం ఉండేది. 
వారి సమస్యలను గురించి ఆయన (శ్రద్దగా యోచించి, ఎన్నో 
వ్యాసాలలో తన నూచనలను |పకటించాడు., అనేక విద్యాసంస్థలను 
దర్శించి, విద్యార్థుల నుదైెశించి ఉపన్యసించాడు. _లేఖారూపంలో 
విద్యార్గులు తనకు పంపిన (దేళశ్న లకు Young India, srw పత్రి 
కలలో సమాధానా లిచ్చాడు. ఈ రచనలను సంకలనం చేయించి 
To Students బిద్యాః డు లట అనే [గంథరూపంలో నవజీవన 


కార్యాలయం (పక టించింది. 


n 


ముఖ్య అంకలశాలుం 15| 


గాంధి జీ విద్యార్థులకు చేసిన బోధలో వారు సమాజం పట్ల 
తమ బాధ్యతను సదా దృష్టిలో ఉంచుకోవాలని ఆయన చెప్పాడు. 
విద్యార్థులు సనమాేజతలో గక భాగమని, "సమాజమే విద్యాబోధ 
కయే ధనవ్యయాన్ని భరిస్తున్న దని, మనదేశంలో ఆ భారం ఎకు, 
వగా (గామవాసుల మీద పడుతుందని, కనుక తమ చదువును 
గురించి ఆర్థిక భారాన్ని మోస్తున్న |గామవానుల సేవకు విద్యారు 
లుద్యమించాలని, _చదువుకొంటున్న రోజులలో నే ఏదై నా వృత్తి 
నభ్యసించి కొంత ధనాన్ని గడించి తమ విద్యాభ్యాసాని క య్య 
అతత కొంత భాగం తీర్చి వేయగలిగిశే (గామసీమలలో విద్యా 
వ్యాప్తి కది తోడ్చడుత'ందని, తమ విద్యాశాలలకు దగ్గరగా ఉన్న 
(గామాలలోని (పజల తో విద్యార్గు బు సనంపంధ మేర్పరచుకొని ఆరి 
కంగానూ, నై_తికంగానూ వారి అభివృద్దికి సర్మాణాత్మకంగా కృషి 
చెయ్యాలని, _ నిరతరాస్యతను  తొొలగించడానికీ, పారికుద్ద్వాన్ని 


/“ 


సంఘటించడానికీ [పయత్నించాలని గాందిజీ బోధించాడు. సంఘ 


wa 5 ల్లో 


ర్త y - ; = 
సంస్కరణ కృ్ళషిలి కూూడా విద్యార్గులు పాల నడాని కవకాళ మున్న 
దని, ముఖ్యంగా అస్పృశ్యతను, వరకట్న దురాచారాన్ని. వారు 
అరిక ట్టవ చ్చునని ఆయన భావించాడు. దేళ స్వాతం త్రంకోసం కూడా 
బారు కృషి చేయాలని, అయితే సూటిగా రాజకంువ్యవహో రాలలో 
పాల్గొనడం గాని, రాజకీయ పజాలలో  చేరడంగాని అభిలషణీయం 
కాదని ఆయన అన్నాడు, దినదుఃఖత జనులతో తాదాత్మ్యం అంది 
వారి నుద్దరించడా నికి స్వార్థర హితంగా కృష వెన రాజమారాన్ని 

గ 

గాంధి బీ విద్యార్లు లకు చూపించాడు, 


గాంధీజీ బోధనా భాపను గురించి అప్పు కప్పుడు వ్యక్త కం 
చేసిన అభి|పాయాలను.. భరతన్‌ . కుమారస ప్ప సెకరించి Medium of 
Instruction అనే పు 


సక 
—0O 


ంగె _ రూపొందించాడు. పిల్లల (పతిభ 


ఏక సించాలంకు మాత 


152 గాందీ సాహిత్య నమీక 


విశ్వసించాడు. చేశీయభాషల వికాసానికి ఇంగ్లీషు అంతరాయం 
కలిగించిందని, పాశ్చా కుల సభ్యతా సంస్క్భృతు౭ను మనం (గహించ 
డానికి ఇంగ్లీ షుభావషతో పరిచయం కోరదగినదే కాని దానిని బోధనా 
భావగా చే స్టే పిల్లల సవాజ వికాసానికి అంతరాయం కలుగుతుందని 
ఆయన (వాశాడు. బోధనా భాషను గూర్చి యస్‌, యన్‌. అగ 
ర్వాల్‌ రచించిన పు స్తకానికి (వానిన పీఠికలో “శిశు శరీరపోవణకు 
మాత్ఫ_్తన్యం ఎంత అవసరమో, మానవ మనోవికాసానికి మాత్ళ 
భాష అంత అవసరం. బిడ్డ తన తొలిపాశఠాన్ని తల్లి దగ్గరనే నేర్చు 
Co ౧M ra 
కుంటుంది. కనుక మానసిక వికాసానికి విడ్డలైై విదేశభాషను విధిం 
చడం మాతృ దేశానికి [దోవాం చేయడమేనని నా అభి పాయం” అని 
ఆయన తెలిపాడు, 


గాంధిజీ దృష్టిలో అను వాదాల పయోజనాన్ని కూడా 
గమనించడం అవసరం. “ఇంగ్లీషు భాషలోని మధుర సాహితితో 
వాటు, [పపంచంలోని ఇతర భాషల సాహిత్య మాధుర్యాన్ని కూడా 
దెేశీయభాషల ద్వారానే ఆస్వాదించాలి. రవీం|ద కవీం|దుని అపూర్వ 
సృష్టి అందచందాలను |గహించణానికి నేను జెంగాలీభావషను శేరు 
కోనక్కరలేదు. మంచి అనువాదం ద్వారా తెలునుకోగలను. టాల్‌ 
సాయ్‌ కథలను చదివి ఆనందించడానికి గుజరాతీ చాలబాలికలు 
రష్యన్‌ భాషను చనేర్చుకోనక్క-రలేదు. చక్కని అనువాదాల ద్వారా 
(గహించగలరు. [పపంచంలోని వివిధ 'ఇాషలళతోేోని డి తమ సాహిలతిని 
ఎన్నిక చేసి, (పాంతీయథాషల లోనికి అనువదించడానికి కొందరు 
విద్యార్థులను నియమిస్తే బాగుంటుంిదని ఆయన సూచించాడు. 

జాతీయభాషను గురించి గాంధీజీ వివిధ సమయాలలో వెల్ల 
డించిన అభి (పాయాల సంకలనం Thoughts on National Language- 
వొలీయభావను 0.) భొవొోలు _ అనే పుస్తకంగా వెలు 


వడింది, 


x 


ముఖ్య సంకలనాలు 1కి 


గాంధీజీ 1917 లో [బోచ్‌ లో గుజరాత్‌ విద్యా మహో 
సభలో చేసిన ఒక ఉపన్యాసంలో జాతీయభాష [పభుతోద్యోగులు 
సులభంగా నేర్చుకోవడానికి వీలుగా ఉండాలని, భారతదేశ మంతటా 
ఆర్థిక, రాజకీయ, ధార్మిక వ్యవహారాలలో ఉపయోగించడానికి తగిన 
సాధనంగా - ఉండాలని, అధిక సంఖారాకులు మాట్లాడే ఖాష అయి 
వుండాలని, దేశంలో అందరూ నేర్చుకోగలిగినంత శేలికగా ఉండా 
లని, ఈ భాష నెంచుకోవడంలో తాత్యా_లిక లాభాలను, ఆగంతుక 
(పయో జనాలను గణించకూడదని, ఈ ఐదు లకశాలూ ఉన్న భాష 
హిందీయేనని, కాబట్ట పొంది ఒక్కు_శు జాతీయభాష. కాగలిగినదని 
తన అభి|పాయాన్ని వెల్లడించాడు, తరువాత ఆ భావం ఆయనలో 
మరింత స్థిరపడింది. హిందీ భాషను అందరూ నేర్చుకోవాలని విజ్ఞ_ప్రీ 
చేస్తూ ఆయన చేసిన. |ప్రనంగ. పాఠాలతోపాటు, ఈ సమస్యపె 
సాగిన వాగ్వివాదాల చరిత కూడా ఈ సంకలనంలో క నిపిసుంది. 


సర్కోదయాశయ విషయిక రచనలు 


(గామాలకు సేవ చేయడమే స్వరాజ్యాన్ని స్థాపించడమంశు 
@ 
నని, |గామాలు తీణి స్తే భారతదేశమే తీణిస్తుందని, అప్పుడు 
(పపంచంలో దాని ధర్భసంచదేశం వినిపించకుండా పోతుందని, పూర్ణ 
స్వరాజ్య సాధనకు (గామ పునర్ని ర్మాణ కార్య|కమాన్ని చపట్లాలని 
గాంధిబిీ [పబో ధించాడు. రః కార్య|క్రమంలొో"ని వివిధాంఇాలను 
గురించి పలుమూరులు పత్రికలలో [వొ ళాడు. “ అత్యధిక సంభ్యాకు 
లకు అత్యధిక శయాన్ని ” చేకూరాలనే సిద్దాంతాన్ని ఆయన 
ఆమోదించలేదు. సర్వజనుల [శయం ECE సరోపదయం “hfe w? 
(శమించడమే మన క_ర్డవ్యమని భావించాడు. ఈ సర్వోదయ లడ్యు 
సాధనకు చేయవలసిన కృషిని వివరిస్తూ గాంధీజీ చెసిన రచనలను నవ 


జివన కార్యాలయం బాలా పు స్తకాలలొ సంకలనం చేయించి 


1564 గాంగ్‌ సాహిత్య నమీత్ల 


(పకటించింది. ముఖ్యంగా Rebuilding our Villages (మనో an? 
శ్రనోర్ని ర్యాణం), Cent Per Cent Swadeshi (భూI$ షూలు పూష 
నృ్నందోలీ), Sarvodaya : Its Principles and Programme (నరోందో 
యము), India of my Dreams (నా స్నృరంవ్న నీము భారిత్‌ ఖా) 
అనే. పుస్తకాలలో చేరిన రచనల నీ సందర్భంలో పరిశీలించవలసి 
వుంటుంది. 

గాంధిజిీ దృష్టిలొ (గామ స్వ రాజమం "ు సంపూర్ణ (పజా 
రాజ్యం, నకు ముఖ్యంగా అవనర మెన వస్తువులకోనం (గామం 
మరొక [పాంతంమీద ఆధారపడవలసి రాకూడదు. కావలసిన ఆహార 
ధాన్యాలను, వస్త్రాలకు కావలసిన [పత్తిని తూనే పండించుకోవాలి. 
పశువులకు వీళ్ళు, పిల్లలకు కీడారంగాలు, పెద్దలకు విహార భూములు 
ఉండగా, ఇంకొ అవకాశముంశే వాణిజ్యపు పంటలను పండించుకోవాలి, 
(పతి (గామంలోనూ ఊరి చావడి, పాఠశాల, నాటకశాల ఉండాలి. 
శుభమైన నీరు లభించ శానికి తగిన జలాశయం ఉండాలి, కొన్ని కనీసపు 
యోగ్యత లన్న [గామ పాలకులను (గామన్సు లెన్ను కోవాలి. ఆ 
పంచాయతీ ౭ే ఏడాదిపెాటు ఆ (గామానికి కార్యనిర్వాహాకవర్గంగా, 
శాసనసభగా, న్యాయస్థానంగా పనిచేస్తుంది. అప్పుడు (పతి [గామం 
(పజాస్వామ్య రాజ్యంగా రూపొందుతుంది. 'నయీ తాగీం” అశే 
నవీన విద్యలో లుం కళ... ఆర. ఫర, అమీ మిళితమై 
ఉన్నవి గనుక (గామ పునర్నిర్మాణ (పణాళికలో ఈ విద్యావిధానం 
తప్పనిసరిగా ఉండాలి. నిజంగా (ప్రజారాజ్యం పట్ట గాఢ మేన ఆస క్రి 
కలవారు ఇందుకు కృషిచే_స్త, తాను వర్ణించిన స్వయం సంపూూర్ల 
మెన [గామ స్వ రాజ్యాన్ని సాధించడం అసంభవం కాదని గాంధీజీ 
అన్నాడు. 

యం [తాల పోటీకి తట్టుకో లేక కులవిద్య్వలను వదులుకొని 
సితికి దిగజారుతున్న (గామవాసనులకు చేతినిండా 


ముఖ్య సంకలనాలు 155 


పని, చాలినంత అన్నము లభింపజేయడమే - గాంధీజీ [పచారం చెసిన 
స్వదెకీ ఉద్యమం ముఖాాాళశయం. యం | తాలమీద తయారై న వస్తువు 
లన్నీ త్యజింపదగినవేనని గాని. విదేశాలనుంచి ఏ వస్తువునూ దిగుమతి 
చేసుకోకూడదని గాని గాంధీజీ అనలేదు. “ఒక వస్తువు విదేశంలో 
తయాశె నది గనుకనే దానిని బహిష్కరించాలనే వాదాన్ని నేను 
సమర్థించను. చేశీయ పరిశ్రమల [ప్రయో జనానికి హాని కలిగించే విదేశ 
వస్తువుల డిగుమతిని పూర్తిగా నిషుధించాలని మా|తమే = 
నంటాను. మన దేశంలో సమృద్దిగా లభించే ఏ పదార్థాన్నయినా 
విదేశాలను:చి దిగుమతి చేసుకోకూడదు. వన్నె ఎక్కువ అని ఆస్ట 
లియా నుంచి గోధుమలను దిగుమతి చేసుకోవడం పాపం. కాని 
మన దేశంలో “ఓట్‌” అనే ధాన్యాన్ని మనం పండించము గనుక, 
అది మనకు తప్పక అవసరమని నిశ్చయమైశే స్కాట్లండు నుంచి 
“ఓట్స్‌” ధాన్యాన్ని దిగుమతి చేసుకోవడానికి నే నేమా(త్రం సంకో 
చించను. _ద్వేషబుద్దితోనో, శ|త్రుభావంతోనో _ విదేశవస్తువులను 
బహిష్క_రించడానికి నేను సమ్మతించ”ినని ఆయన స్పష్టంగా చెప్పాడు. 

గాందిజీ పాండ్‌ న్నంరాజ్‌ అనే పు స్తకంలో యం|తాల 
వ్యా _ప్పని, పారి|ఇామిక ఏధానం సృష్టించిన నవనాగరకతను నిశితంగా 
విమర్శించాడు. ఆ విమర్శ సహేతుక మైనది కాదని ఆ జపిస్తూ, ఒక 
యం|తాన్ని మానవుడు దుర్వినియోగం చేసే అవకాళ మున్నది 
గనుక ఆ యంతాన్ని ఉపయోగించకమె తప్పనడం సరియెన వాదం 
కాదని, రాట్నం కూడా ఒక యం|తమేనని, నాగలి కూడా ఒక 
యం|త్రమేనని, ఏ యం[తానైనా దుగ్వినియోగం చేయవచ్చునని, 
ఆ విధంగా చేస్తే ఆ అధర్మం చేసిన వ్య _క్లిదే కాని యంశశ్రానిది 
కాదని డెలీల్‌ బర్‌ ష్ట్ర వాదించాడు." అయితే యం| తాలను బాడ 
డంలో నైతిక బాధ్యత వాడేంమనిపిదే కని య” [తాలదెనని 


గాంధథిజ ఎన్నడూ  అనలదు, యం|తాలను గురించ ఆయన 


156 గాందీ సాహిత్య సమీక్ష 


అభి |పాయాలను స్పష్టంగా అర్థం చేనుకోవడానికి “యంతా లన్ని 
టినీ మీరు ఖండిసారా ?” అనే ఒక పృచ్చకుని (పళ్నకు ఆయన ఇచ్చిన 
సమాధానాన్ని గమనించడం అవసరం. ఈ శరీరమే ఒక నుల్నిత 
యైన యంత్రమని నేను గు ర్లించినప్పుడు యం|తాలన్ని టిని నేను 
ఖండించడమనే మాటకు తావే లేదు, రాట్నం కూడా ఒక 
యం|త్రమే. పండ్లలో చిక్కు-కొన్న పదార్థాలను తొలగించడానికి 
CRE పుల్ల కూడా యం|తము. నేను ఖండించేది యం|తాలను కాదు, 
యం తాలమీది వ్యామోహాన్ని ఖండిస్తున్నాను. |శమను, కాల 
వ్యయాన్ని తగ్గించే యం|తాలమీద వ్యా మోహం [వబలుతున్న ది. 
ఈ విధంగా యం|తాల సవోయంతో డై హిక శమను తగ్గిన్దూవుంశే 
వేనవేలు_ జనులు నిరుద్యోగుల ఆకలితో అటమటిన్తూ వీధుల 
పాలయ్యారు, (గోమను, కాలవ్యయాాన్ని ఏ కొద్దిమందికో కాదు, 
సమస్త [ప్రజలకు తగ్గించడం నా ఆశయం. నంపద ప కొద్దిమందికో 
కాదు, సర్వజనులకు లభించాలి,“ ఈ నాడు యం తాలు కొ”ద్దిమంది 
లకలాది నిరుపేదలమీద స్వారి చేయడానికి తోడ్చడుతున్న వి. 
ఈ వ్యవస్థకు పురణ నిస్తున్నది దురాశ కాని (పజల (శ్రమను తగ్గించా 
లసె జిదార్యబుద్ది కాదు. ఈ అక్రమ వ్యవస్థతోనే నేను నా యావ 
చృ_క్టితో పోరాడుతున్నాను” అని ఆయన సమాధాన మిచ్చాడు. 

గాంధీజీ [పతిపాదించిన ఆర్థిక నూశాలు భారతదేశాన్ని 
బడినున్న సమస్యలను పరిష్క-రించడాని కనువై నవని, (గామాలకు 
తిరిగి కోలుకొనే శ _క్తి ఉన్నదని ఆయన (గ్రహించి, అందు కనుకూలంగా 
పునర్నిర్మాణ (పగాళికను రూపొందించాడని, యం |తాగారాల 
వ్యా ప్రీవల్లి కలిగే అనర్థాలను గురించి ఆయన చేసిన విమర్శకూడా 
భారతదేశంలోని పరిస్థితులకు చాలవరకు వ _రిస్తుందని కెన్నెత్‌ రివెట్‌ 


(వాశాడు.” 


sr 


ముఖ్య సంకలనాలు 157 


మనిషిని సాటి మనిషి కొల్లగొశ్లు వ్యవస్థకు భిన్నంగా 
గాంధీజీ సర్వోదయ సమాజ వ్యవస్థను |ప్రతిపారించాడు. సర్వోదయ 
సమాజానికి మూలాధారం సర్వజీవుల పట్ట |పేమభావం గనుక ఆ 
సమాజంలో అండరికీ చో టుంటుంది. ఒక వ్య_క్తిని gd వర్గాన్ని 
గాని అణచివేయడమనే మాట ఉండదు. ఆ సాంఘిక. వ్యవస్థలో 
తారతమ్యాలు లేకుండా. అందరూ సమాన సభ్యులే. బలహీనుల 
రఠగా బాధ్యతను వ హొం ది, :బజంవంతులం ధర్మక ర్గలుగా వ్యవహా 
రిస్తారు. అందరూ పరస్పర సవాకారంతో జీవిస్తారు. 

అం (శుమకు ముఖ్య౭ ఈణం గనుక సక|ోదయ గమ్యాన్ని 
చేరడానికి త్యాగపటిమ అవసరం. ఎన్నో శతాచబ్రాలనుంచి సంయమం, 
త్యాగం వ్యాపించిన భారతదేశ మే సర్వోదయ సమాజ స్థాపనకు తగిన 
కే[త్రమరి, పాశ్చాత్యదేశాలలో నెలకొన్న చెట్టుబడిదారీ విధానం 
కాని, సామ్యవాదం కాని సర్వోదయాన్ని సాధించలేవని, హింసతో 
సాధించిన ఏ [ప్రయోజనమైనా చిరస్థాయి కాజాలదని, సర్వోదయ 
సాధనకు ఆధ్యాత్మిక మార్గమే అనుసరణీయనుని ఆయన విళ్య 
సించాడు. అందుకే అహింసను, సత్యాన్ని తన ల త్యసాధనకు (పాతి 
పదికగా నిరైేశించాడు, 

కమభూనిజంనుంచి హింసను తీసివే స్టే అది గాంధివాద మవు 
తుందని, క మూూళ్యనిజం కో దై వాన్ని చేర్చితే అది గాంధీవాద మవు 
తుందని కొందరు (వాశారు. గాంథీ తత్వ్వానికీ, కమ్యూనిజానికీ 
కొంత సన్ని హితసంబంధం ఉన్నదని ఈ [వాతలవల్లి స్ఫురించే అవ 
కాశం ఉన్నది. 'కమూూనిజం' అను ఇదర నూరే అర్థాన్ని 
సవ్యంగా [గహిసా తాను కూడా కమూూనిస్ట్‌ అని చెప్ప 
వచ్చునని గాంధీజీ కూడా ఒక సందర్భంలో అన్నాడు కనుక కార్డ్‌ 


డో 2 on 
మారి? సిదాంతాలపట ఆయన వ్య కం చెసిన అధి|పాయాలను, 
@ 7 | 


SE ee) 
ఆలీ 


159 గాందీ సాహిత్య నమీక్ష 


గాంధీ తత్వ్వానికీ, కమూూ్యనిజానికీ ఉన్న సామ్య భేదాలను పరిశీ 
లించకం అవసరం. 

గాంధీజీ 1942 నుంచి 194% వరకు పూనా దగ్గర ఆగాఖాన్‌ 
భవనంలో నిర్బంధంలో ఉన్నప్పుడు సామ్యవాదాన్ని సమర్థించే 
మి [తుల [పోద్భృలంపై కార్డ్‌ మార్‌ (గంథాన్ని, ఎంజెల్‌, 
లెనిన్‌, స్టాలిన్‌ కమ్యూనిజం తత్త్వాన్ని వివరిస్తూ [వానసిన రచనలను 
చదివాడు. చైనాలో వ్యా _ప్పమైన కమ్యూనిజాన్ని గురించి కూణా 
ఆయన అప్పుడే చదివినట్లు 1946 మార్చి 81 నాటి వొరిజునో పత్రి 
కలో ప్యారీలాల్‌ [వాతను బట్టి తెబుస్తున్నది. మార్‌ కృషిని 
ఖాఘి స్తూనే, హింసవల్ల అహిోూంసను నెలకొల్సవచ్చుననే వాదాన్ని 
తాను సమర్థించజాలనని, [పపంచం మార్‌ భావాలకు భిన్న మైన 
మార్గంలో పయవిస్తున్నదని గాంధీజీ అన్నాడు 

లెనిన్‌ త్యాగాన్ని గాంధీజీ (పశంసించాడు. కాని 1988 లో 
జెక్‌ దేశస్థుల కొక బహిరంగ అతను వాస్తూ “రష్యాలో [పస్తుతం 
ఒక నియంత ఉన్నాడు. అతడు శాంతిని గురించి కలలు కంటూ, 
ర్యక|పవాహాన్ని ఈదుకొంటూ దానిని చేరుకోగల ననుకొంటు 
న్నాడు. ఈ రష్యన్‌ నియంతృత్వం మూలంగా [పపంచానికి ఏమి 
జరుగుతుందో ఎవ్వరూ ఊహించలే”రని స్టాలిన్‌ చేతలను విమర్శిం 
ఛాధ్రు. 

చెట్టుబడి చారీ విధానంవల్ల ఏర్పడే అనర్ధ కాలను (పతిఘటి 
న్నందుకు, దళితజీవుల వహాక్కులకోసం, సమతకోనం కృషి చే 
న్నందుకు గాంధీజీ కమ్యూనిజాన్ని మెచ్చుకొన్నాడు. “మార్కిజం 


=D 
ను 
Pewer . ) 


మంచివా, కాదా అన్న (పస క్తి లేదు. నికు పేదలు పూరణ కుంగి 
పోతున్నారు వారే ఉద్దరణానికి కృషి జరగాలి. అదే నాకు ముఖ్యం" 
అని ఒక సారి ఆయన అన్నాడు, వర్గభేదాలు లేని సమాజాన్ని 
గూపొందించా లనే ఆదర్భాన్ని id” a ఆమో-ంచాడు 


kL 


ముఖ్య సంకలనాలు 15 


అయితె కమ్యూనిజం భౌతిక సౌఖాారన్ని సమకూర్చడమే తన 
లక్యుంగా చేసుకొన్న దని, పూరను ౫4 ౮౪ దాని సాధించాలని 
బోధిన్యన్న దని, ఈ లక్ష్యుం, సాధనం, రెండూ సుయెనవి కావని 
ఆయన విమర్శించాడు యంత్రాలు ఆధారపడిన పరిశ్రమల 
వ్యాప్సికి కమ్యూనిజం ఇచ్చే [పూముఖా్యన్ని కూడా ఆయన 
ఆమోదించ కేదు. 

ఈ విధానులో వ్యక్తికి స్వాతంత్ర్యం అడుగంశు |పమాద 
మున్నడని గురించిన తరువాత ఆయన క మూ్యనిజాన్ని నిశితంగా 
విమర్శించాడు “వ్యక్తి అతి కు ఖం. ++ [పభుత్వానికి అధికారం 
వి_న్హతం కావడానికి నేను సమ్ముతించను అందువల్ల ఒకరి నొకరు 
కొల్ల గెట్టడం తగ్గుతుంది కాని, మానవుల వ్య క్తి త్వాన్ని అది నిర్మూ 
లిస్తుంది. గనుక చాలా అపకారం జరుగుతుంది. వ్య క్రిత్వమే (పగతికి 
మూలాధారం” అని Young India ప తిక 1924 నవరబర్‌ "1కి హాటే 
నంచికలో (వాశాడు. 


హింస ద్వారా శాంతిని, సం ఊెమాన్ని చి” స్థాయిగా నెల 
కొల్పడం అసాధ్యమని భావించడం వల్ల ఆంరున ముఖ్యంగా కమ్యూూ 
నిజాన్ని ఖండించాడు. ఉ_త్తమలశ్యా లుంశునే చాలదని, ఆ లశ్యా 
లను సాధించే ఉపకరణాలు కూడా ఉ త్తమమైననే కవాలని, కమ్యూూ 
నిజం చేపళ్చు సాధనాలు హింసాయుతమైనవి గనుక తా నామోదించ 


లేనని ఆయన స్పష్టం చేశాడు. 
కి 


భారతదేశం [పధానంగా కర్మభూమి గనుక, భోగభూమి కాదు 
గనుక మానవ కలారణ సాధన మార్గాన్ని ఈ దేశమే ఇతర దేశాంకు 
నేర్పవలసి వుంటుందని ఆయన నిక్చితాభి పాయం. ఈ దేశం విశిష్టతను 
ఆయన పలుమారులు |పస్తుతించాడు. దీని విధ్యు క్త ధర్మాన్ని 
చెక్కు రచనలలో విశదీకరించాడు “ఈ దేశానికి లోహానిర్శ్మిత మైన 
ఆయుధ సంప త్తితో నిమి త్తం లేదు. దై వద తమెన ఆంయుధాలతో 


160 గాందీ సాహిత్య నమీక్ష 


ఇంతకుముందు సమరం చేసింది.” మునుముందు కూశా చేయగలదు. 
ఇతర దేశాలు పశుబలాన్ని ఆరాధిసాయి. ంయూరప్‌ ఖండంలో సాగు 
తున్న సంగామమే దినికి నిదర్శనం. ఆకృళ క్షితో భారతదేశం లోక 
మంతటిని జయించగలదు. ఆత్మళశ క్రి సమతులో వశుబలం నిలువజాల 
దని చరిత్ర ఘోషిస్తున్నది ఆత్మశక్కి నుగ్గడిన్తూ కవీందులు. గానం 
చేశారు. బుషహీశ్వరుబు శమ అనుభూకులను వర్ణించారు” అని ఆయన 
వాశాడు. లోకాన్ని ఉన్న తస్థితికి చే ర్చే కృషికి సన్నద్ధం కావడాని కే 
భారతదేశం సుతం (గమై శ రిమంతం కావాలని తా నభిలషిస్తున్నా నని, 
శాంతి, సమరాల సమస్య'వె భారత దేశమే (పపంచ దృక్పథంలో 
పరివ _ర్ల్హనం తీసుకొని రావలసి వుంటుందని చెప్పాడు. 

'స్వరాజ్య' శబ్దం పవిత్రమైనదని, అది వేదో క్ర్షమైనదని, ఆత 
పాలన, ఆక ని|గహం అనే అర్థాన్ని అది అభివ్య క్షం చేస్తుందని, 
కేవలం ‘independence’ నే ఇంగ్లీషు మాటకు సరూనార్గక మైన 
పదం కాద్‌ స ష్టం చేశాడు, 

న సభ్య తా సంస్కృతుల విశిష్ట [పతిభను _ చెరుగనీయ 
కుండా పరిరతించుకోవడమే- నా దృష్టిలో స్వరా ౩౦, ఇంకా అనేక 
నూతనాంశాం నులైఖం చాలని 3 నభిలషిసారు. కాని వాటీని ఛార 
తీయ ఫలకం మీదనే చితించాలి” అని Young India పత్రికలో 
1924 లో గాంద్రీజీ (వాశాడు. 

నిరుపేదలు కూడా దేళ నిర్మాణ. ' కాక్యో 

[కమంలో ఫల పదంగా పాల్గొనడానికి తమకు కూడా 

అవకాళ మున్నదని సంతోషించే భారతదేశం నిమి త్రమే 

నెకు కృషి చేస్తాను అట్టి భారతడేళంలో ఉన్న తవర్గం, 

అధమవగ్గం అనే భేదానికి తావుండదు అన్ని వరాల 

వారు:అక్కడ సంపూర్ణ సామరన్యంతో బీనించగలుగు 

భారు ఆ భారత దేశంలో అస్సృశ్యతకు గాని, మద్య 


il ముఖ్య సంకలనాలు 1681 


పానానికి గాని ఏమా (తం చోటురడదు: ప్రే పురుషు 
లకు సమాన స్వామ్యా లుంటాయి. ఇతరులను దోచు 
కొని మనం లాభం గడి చడానికి గాని, మన్ని దోచు 
కొని ఇతరులు లాభపరులు కావడానికి గాని అవకాశం 
లెకుండా [పపంచ మంతటితో - మనం శాంతియుత 
సంబంధం సపెంపొందించుకొంటాము గనుక మనకు 
తకుువ సై నిక బలం సరిపోతుంది. నోరులేని పేదవారి 
శోయానికి విరుద్దం కానంతవరకు విదేశీయులు, స్వదేశీ 
యులు అనే విచక్షణ లేకుండా అందరి హాక్కులను 
తప్పక పరిరకించడం జరుగుతుంది. నిజానికి విచెేశీయం, 
స్వదెశీయం అనే (పస క్కియే రాదు. _ నేను కలలు 
కంటున్న భారతదేశ స్వరూపం ఇది 


అని ఆయన తన ఆదర్శాన్ని స్పష్టంగా నిర్వచించాడు. గాంధీజీ 
కలలుగన్న భారతదేశాన్ని రూపొందించడానికి జరుగవలసి వున్న 
కృషిని (గహించడానికి ఈ వర్ణన చక్కగా ఉపకరిస్తుంది. 

భారతదెళ భవితవ్యాన్ని గురించి గాంధీజీ వ్యక్తం చేసిన 
అభి పాయాల సమీకను ఆయన అంతిమ సంకల్పాన్ని గురించిన 
[పస్తావనతో ముగించడం సమంజసంగా ఉటుంది. భారతదేశం 
రెండు భాగాలుగా చీలిపోయినా, భారత జాతీయ కాం(7న్‌ ని 
శించిన కార్యక మాన్ని అనుసరించడం ద్వారా అది స్వాతంత్ర్యాన్ని 
గడించింది గనుక, (పస్తుత రూపంలో - అలుశు (పచార సాధనం 
గానూ, (పజా (ప్రాతినిధ్య యంత్రాంగంగానూ - కాం(గైస్‌ _ సంస్థ 
(పయోజనం తీరిండి. భారతదేశాని కింకా సాంఘిక, నై తిక స్వాతం 
(త్యాన్ని గడంచవలసి వున్నది. ఏడు లతల (గామాల ఆర్థిక స్వాతం 
(త్యాన్ని కూడా సాధించవలసి వున్నది. (పజాస్వామిక గమ్యంమవై_పు 
భారతదేశం పురోగమించేటప్పుడు సై నిక శక్తిసె పౌరళకి, ఆధిక్యం 


162 గాంధీ సాహిత్య సమీత 


నెలకొనితీరుతుంది. కాం|గస్‌ సంస్థ రాజకీయ  పశాలతోనూ, 
సాంఘిక వరాలతోనూ స్పర్ణకు లోనుకాకుండా చూడాలి” అని 
వివరించి, ఈ కారణాలవల్లను, మరికొన్ని కారణాలవల్లను. కాం (స్‌ 
సంస్థను రద్దుచేసి, దానిని లోకసేవక సంఘంగా మార్చాలని గాంధీజీ 
తాను బలవన్మరణానికి పాల్పడనున్న రోజుననే కాం|7న సంస్థకోనం 
రచించిన (పణాళికా పతంలో స్పష్టంగా |పకటించాడు. గాంధీ 
సాహిత్యంలోని ఈ తుది రచన ఆయన అంతిమ ఊణంవరకు దేళ 
గ్రైయాన్ని గురించి యోచిస్తూనే ఉన్నాడని స్పష్టం చేస్తుంది. 


లేఖలు 


జవహార్‌ లాల్‌ నెహూ తన స్వీయచరి (తలో గాంధీజీ వ్య_క్తిత్వాన్ని 
వర్ణిస్తూ, 
గాంధీజీతో వ్య_క్టిగత పరిచయం లేక, కేవలం 
ఆయన రచనలనే చదివిన వారికి ఆయన పరమ ఛాంద 
సంగా నియమ నిష్ణర మైన, నిరానందమయ మెన కఠోర 
జీవిత విధానాన్ని అనుసరించే మతబోధకుల కోవకు 
చెందిన వాడనే అపోహా కలిగే అవకాశ మున్నది. 
కాని ఆయన రచనలు ఆయన వ్య_క్తిత్వాన్ని స్పష్టంగా 
(పదర్శించవు. ఆయన (వాతలకన్న ఆయన చాలా 
ఉన్నతుడు. అందుకే ఆ రచనల నుంచి కొన్ని పంక్తుల 
నుదాహారించి విమ స్తే గాంధీజీకి కొంత అన్యాయం 
జరుగుతుంది. ఎందుకంశు ఆయన త త్యం నలుగురినీ 
దరిజేరనీయని మత బోధకుల తరగతికి చెందినది కానే 
కాదు. నిండుగా నవ్వే వాడు. అందరినీ నవ్వించే వాడు. 
హాసపరిహాసాలతో నింఫేవాడు. పసిపిల్లలలో _ కని 
పించే ఆకర్ష ఇ ఆయనలో ఉండేది, ఆయన అడుగు 
సెటిన చేట వాతావరణం వెంటనే ఆనందంతో 


A) 


నిండేది! 


164 గాంధీ సాహిత్య సమీక 


అని [వాశాడు. గాంధీజీ రచనలను గురించి నెహూ వ్యక్తం చేసిన 
అభిప్రాయం ఆయన (వానిన ఉపదేశాత్శక రచనలకు కొంతవరకు 
వ_రిస్తుంది. ధర్భ్మం ఒక్‌ "-క ప్పుడు కఠోరంగా ఉంటుంది. ధర్మ 
(పబోధం కూడా చెవి కింకపుగా ఉండకపోవచ్చును. కాని నెహూ 
వర్ణించిన లక్షణాలు గాంధీజీ లేఖలలో పూర్తిగా |పతిఫలించాయి 
గాంధీజీ వ్య _క్తిత్వంలోని నై_విధ్యం ఆయన చేసిన ఇతర రచనలలో 
కంశు లేఖలలో ఎక్కువ స్పష్టంగా మనకు కనిపిస్తుంది వివిధ సమ 
యాలలో వివిధ వ్యక్తులకు ఆయన |వాసిన లేఖలను చదివితే ఆయ 
నలో కుసుమ సద్భశమైన మార్షవంతోోపాటు వ[జకాఠిన్వం కూడా 
ఉండేదని, చిన్న పిల్లలకు లాలనగా తన (శుమసంచదెశాన్ని |వాసిన 
లేఖని నే గర్వమతులై న అధికారుల అవాంకారాన్ని ేడించే ఆయు 
ధంగా కూడా ఆయన పయోగించేవాడని స్పష్టమవుతుంది. ఆయన 
లేఖలను గురించి (వాన్ఫూ, 
వినోదంగా [వాసినవి కొన్ని. చుమపూర్ల మెనవి 
మరికొన్ని. బిజ్ఞలు తప్పుచేస్తే మందలించే తం|డి 
లకణం కొన్నిటిలో కనిపిస్తుంది. అనిర్వచనీయమైన 
నిగవాంతోనే (వాసినా, ఎదుటి వ్య _క్తికి సూటిగా 
తగిలేవి కొన్ని. ఆంతరంగిక మైనవి మరికొన్ని. అనా 
లోచితంగా వణికమెన ఆవేశంలో [వాసే [వాత 
ఆ లేఖలలో ఎక్కడా కనిపించదు. (పయోగించే 
భావను, (వాసే ధోరణిని ఉత్తరం అందుకొనే వ్య క్తి 
కనుకూలంగా గాంధిజీ నడిపేవాడు. తన అనుచరుల 
అంత౩కరణాన్ని, (పవంర్శనను శాసించడాని కీ లేఖలు 
మవాత్తరమైన ఉపకరణంగా పనిచేశాయి. లేఖల 


ఛ్వారా మరెవ్వరూ ఇతరుల నంత దఠతతో శాసించ 


లేఖలు 165 


లేదు. లేఖా రచనలో అంతటి కళను సాహిసీపరులలో 

కూడా ఏ కొందరో మా(తమే (వదర్శించగలిగారు? 
అని కే. యం మున్మీ (పశంసించాడు. కొన్ని లేఖా శకలాలను మనం 
గమని స్తే ఈ |పశంసలోని జాచిత్యం మన కర్గమవుతుంది. 

గాంధీజీకి చేశం నలుమూలలనుంచి నిత్యం sf రోఖలు 
వచ్చేవి. ఇతరదేశాలనుంచి కూడా కొందరు ఉత్తరాలు (వా సీవారు, 
కాలం వ్యర్థం కావడం ఆయనకు సమ్మతం కాదు గనుక ఉదయం 
ఆయన ఫలాహారా చేసేటపుడు లేఖలను చదివి వినిపించేవారు. అనే 
కులు తమ ఆంతరంగిక సముస్యలను గురించి వాసి, కర్తవ్యా 
బో ధించవతసినదని క ్రవెరు' తము పయత్నం ఫకించడానికి ఆయన 
ఆశీర్వాదాన్ని అర్థి స్తూ కొందరు వాసేవారు దివెనలకోసం వస్తున్న 
ఉత్తరాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న దని ఆయన అనుచరుడు 
నిర్మల్‌ కుమార్‌ - బోస్‌" 'అంశు, గాంధీజీ ఒక కాగితం ముకు తీసు 
§"°న “He gives nospecial messages, but his blessings are 
wherever a good work is done (ఆయన [ది అరక సందేశాలను 
పంపడు, కాని ఎక్కుడై నా ఒక మంచిపని జిగితే అక్కడ ఆయన 
ఆశీర్వాదం తప్పకుండా ఉన్నది)” అనే వాక్యాన్ని [వాసి, ఆ 
వాక్యానికి (ప్రతులను సిద్ధంచేసి ఆశీస్సుల నర్భిస్తూ ఉత్తరాలు |వాసిన 
వారందరికీ పంపుతూ వుండవలసినదని సూచించాడట 3 

ఒకసారి ఒక యువకుడు తన వెండి విషయంలో సహాయ 
పడవలసినదని అర్జిస్తూ గాంధీజీకి ఉ_త్తరం [వాశాడట. అతడు చేమిం 
చిన యువతిని పెండ్లి చేసుకోవడానికి తం(డి సమ్మతించడం లేడట, 
ఈ విషయంలో జోకర్ణం చేసుకొని తన కనుకూలంగా తన తం డిని 
ఒప్పించవలసినదని (పార్థిన్తూ ఆ (యువకుడు ఆయనకు లేఖ (వాకాడు. 
అది చదివి వినిపించినప్పుడు గాంధీజీ సమతుంలో ఉన్న వారందరు 

వ్వుకొన్నారు. కాని సాయంకాలం పోస్టులో పంపడానికి గాంధీజీ 


166 గాంధీ సాహిత్య నమీ& 


స్వవా_్లంతో |[వాసిన. లేఖలను కార్యదర్శి చేతి కీచ్చినవ్పుడు వాటిలో 
ఆ యువ ేమికునికి [వ్రాసిన సమాధానం కూడా ఉన్న దట, తం|డితో 
ఏకీభావం లేకపో శే విడిపోయి దూరంగా ఉండి స్వశ_క్తిచె ఆధారపడి 
జీవించవలసినదని, అవసరమైతే కూలిపని చేసుకొంటూనై నా 
రెండేండ్లు గడిపిన తరువాత కూడా అతని (పేమలో మార్చు లేక 
పోత అప్పుడు తా నతనిని వ్యాదయ పూర్వకంగా ఆశీర్వదిసానని 
గాంధీజీ అతనికి (పత్యు త్తర మిచ్చాడు. 

అటువంటి ఉత్తరానికి ఆయన అసలు సమాధాన మివ్యవలసిన 
అవసర మే మున్నదని నిర్మల్‌ కుమార్‌ బోన్‌ (పశ్నించగా, 
“ఈ యువకునికి ఏమి సమాధాన మివ్వముంటావు ? దేళసేవశే తన 
జీవితాన్ని అంకితం చేయవలసినదని చెప్పనా 2 అందువల్ల షమీ 
[పయో జనం ఉండదు. జీవితారణ్యంలో దారితప్పి తడబడుతున్నా డు. 
అతనికి ఒకదారి చూపడానికి నేను కొన్ని నిమిషాలు వ్యయం చేస్టే 
అదే నే నతనికి చేయగలిగిన ఉపకారం” అని గాందీజీ బదులుచెప్పాడు 
[(పతివ్య_కి ఆయన దృష్టిలో ముఖ్యు డే, అందు కే అసంఖ్యాకంగా తనకు 
వచ్చే లేఖలలో అర్హ్యమని తోచిన (పతి లేఖకు సాధ్యమైనంతవరకు 
స్వహా స్తంతోనే సమాధానం (వాసేవాడు, నిరంతరం ([వాస్తూ 
వుండడం వల్ల కుడిచేతి వేళ్ళు నొప్పి పెడుతుంళు వృద్దాప్యంలో ఎడమ 
చేతితో కుడా [వాయడం - నేర్చుకొన్నాడు. (వపజా(శేయంగా 
ఆయన గాఢానుర కిని [గహించడానికి ఈ చర్య ఉపకరిస్తుంది. 

యరవడ చెరసాలలో నిర్బంధంలో ఉన్నప్పుడు ఆశ్రమ వాను 
లకు లేఖలు |వాసిన సందర్భంలో (పతివ్య క్తికీ (పత్వేకంగా ఒకటి, 
రెండు పంకులె నా ఆయన [వాసే వాడు. ఆశమంలోని బాల చాలిక 
లను “చిన్నారి పకు” అని సంబోధినూ, “సామాన్య పతులు రెక్కలు 
లేనిదే ఎగురలేవు. రెక్క. లుంశే అందరూ ఎగురవచ్చు ననుకోండి, 
కాని మీరు రెక్కలు లేకుండానే ఎగురడం శేర్చుకొంశు మీ కష్టాలన్నీ 


లేఖలు 167 


తీరగలవు. ఆ విధంగా ఎగరడం నేను మీకు నేర్పుతాను. చూడండి, 
నాకు రెక్కలు లేకపోయినా నిత్యం నా ఊహాతో నేను మీ దగ్గరకు 
ఎగిరివస్తున్నాను. ఇదిగో, ఇక్కడ చిట్లి విమల ఉన్నది. ఇక్కడ హారి 
ఉన్నాడు ఈ మూల ధశ్మేం|దకుమార్‌ ఉన్నాడు. మీరు కూడా 
మీ ఊహాతో నా దగ్గరకు ఎగిరి రావచ్చును. ఆలోచించగలిగిన వారికి 
గురువు అక్కర లెదు” అని ఆయన అక )_డి పిల్లి లందరిని గురించి 
(పస్తావిన్తూ, తన వాత్సల్యమంతా మాటలలో" నింపి వారికి ఉ_త్తరాలు 
(వాశాడు 

మగన్‌లాల్‌ గాంధీ వంటి ఆత్మీయులకు (నానిన లేఖలలో 
గాంధీజీ తన విశ్వాసాలను సేచ్చగా చర్చించేవాడు ఒక లేఖలో, 


స్వామి నారాయణ్‌ , వల్లభాచార్యుడు [పజలకు 
పౌరుషం లేకుండా చేశారని, ఆత్మరక్షణ సామర్థ్యం 
కూడా లేకుండా చేశారని నా అధి|పాయం. (పజలు 
మద్యపానం, oi ete (తాగడం వంటి దురభా్యసాలను 
విడిచివేయడం మంచిదే ననుకో. అయితే మానడం ఒక 
సాధనమే కాని అదే లక్షుం కాదుంరూాముపానం.. నే సే 
వాడు మంచి నడవడి కలవాడై తే అతని స్నేహం కోర 
దగినదే. జీవితంలో ఎన్నడూ. పొగ |తాగనివాడు 
పర్మస్త్రీలొలు డై.కే అతనివల్ల కలిగే [పయోజన 
మేముంది ?...హింసలో కూడా అహింస ఉన్నదని 
ఇప్పుడు నాకు సృష్టంగా అర్థమయింది. అదే ఇటీవల 
నాలో వచ్చిన పెద్ద మార్చు. ఒక వ్యకి (తాగిన 
మైకంలో ఏదై నా అత్యాచారానికి తలపడితే బబ 
వంతంగా అతనిని వారించడం, _ పిచ్చికుక్క_నో, 
రోగంతో యమయాతన అనుభవిస్తున్న కుక్కనో 
చంపడం కూడా మనం అవశ్యం ఆచరించవలసిన విధి 


168 గాంధీ సాహిత్య నమీ& 


అని. ఇంతకుముందుక్ల్‌ నేను స్పష్టంగా గు_ర్జించలేదు; 

ఈ సందర్భా - అన్నిటిలోనూ హింస నిజానికి 

అహింసయే 
అని గాంధీజీ తన తత్వాన్ని దతిణ ఆ|ఫికాలో ఉన్న మగన్‌లాల్‌ 
గాంధీకి వివరించాడు. 

గాంధీజీ చేన్గున్న కృషికి వార్షించి మన దేశానికి వచ్చి ఆయ 
నకు శిష్యురాలై జీవించిన మీరాకు - ఆమె అసలు పేరు మేడలిన్‌ 
నైడ్‌ - గాంధీజీ [వాసిన లేఖలు ఎక్కువగా ఉపదెశాత్శక మెనవి, 
యరవడ చెరసాల నుంచి 1980లో ఆయన (వాసిన ఒక లేఖలో 


ఇప్పుడు నీ ఆరోగ్యం కొంత జాగుపడిందని 
తెలిసి సంతోషంగా ఉన్నది. ఉ తరంలో నీవు [పస్తా 
నించిన మానసిక స్థితిని ఎన్నడూ తలయె త్తనీయ 
కూడదు. అనాస క్రితో, తటస్టఖావంతో పని చే స్తే 
ఆరాటపడడ మంటూ ఉండదు. అప్పుడు ఏమి జరిగినా, 
ఫలితం నిన్ను చలింపజేయలేదు. చేయదలచిన పనిని 
యావచ్చ క్రితో చేసి, ఫలితాన్ని చై వానికి విడిచివేయ 
వచ్చును, అపుడు ఆరాటం ఉండదు. చింత ఉండదు. 
జనకమహారాజు కథ నీకు తెలిసిందే. ఆయనను మూర్తీ. 
భవించెన క _ర్హవ్యపాలనం అని వర్హించవచ్చును.ఒకప్పుడు 
ఆంరున రాజధాని అగ్నిలొ ఆహుతి అవుతున్నది. ఆ 
సంగతి ఆయనకు శతెలియకపోలేదు. అయినా వనికేని 
వ్యరి ఒకథు వెళ్ళి ఆయనకు ఆ వార్త చెప్పాడు, 
“నా రాజధాని స్థిరంగా నిలిచినా ఒకు, అగ్నిలో 
పూర్తిగా భస్తమై నా ఒకళు. నే నేమీ లక్క చేయ” 
నని ఆయన వాడితో అన్నాడు. తన రాజధానిని 
రషించడానికి తాను యావచ్చ క్రితో (పయత్ని ంచాడు. 


తేఖలు 169 


మంటలను చల్లూర్చడానికి (పయత్ని స్తున్న వారి దగ్గ 
రకు తాను వెళ్ళితే వారి పనికి అడ్డు వచ్చినట్లవుతుంది. 
అప్పుడు పరిస్థితి మరింత విషమిస్తుండి.. చైవం చేతిలో 
తా నొక ఉపకరణాన్ని మా|తమేనని ఆయన |గహిం 
చిన వాడూ గనుక, తన వరిని = -ఆానము నిర్వర్తించి, 
నిశ్చలంగా, నిక్చింతతో ఉన్నాడు. మన విధిని మనం 
యావచ్చ కితో నిర్వహి స్తే, ఆ విధంగా వేణు నుగం 
కూడా మన కృషి ఫరలించినా, నశించినా లెక్క 
చేయక (ప్రశాంతంగా ఉండాలి 
అని ఆమెకు బోధించాడు. 
భారతీయులనై నిరంకుశ పాలన సాగిస్తున్న [బిటిష్‌ (పభు 
ఆత్వాధికారులకు గాంధీజీ (వాసిన లేఖలలో కనిపించే చై ఖరి ఇందుకు 
పూర్తిగా భిన్న మైనది. 1980లో వై (సాయిగా ఉన్న లార్స్‌ ఇర్విన్‌ 
చేర ఆయన |వాసిన ఒక లేఖను చూ_సై ఈ సంగతి స్పస్టంగా 
తెలుస్తుంది, 
భారతదేశానికి |బిటిష పాలన ఒక శాపం వంటి 
దని నేను భావించినా, అంతమా(తం చేతనే ఇంగ్లీషువా 
రందరూ |పపంచంలోని.. ఇతర జాతుల [పజల కంశు 
దుర్మాళ్గులని సే ననుకోవడం లేదు. ఎందరో ఇంగ్లీషు 
దేశస్థులు నా కత్యంత సన్నిహిత మిత్రులని చెప్పుకో 
గల అద్భ ష్టం నాకున్నది. నిజానికి అ(పియ సత్యాన్ని 
నిర్భయంగా (ప్రకటించడానికి వెనుకాడని ధై ర్యవంతు 
లైన ఇంగ్లీషువారి (వాతలవల్ల నే |బిటిష్‌ పాలన వల్ల 
(పొప్తిస్తున్న అనర్ధకాన్ని గురించి ఎక్కువగా నేను 
తెలుసుకోగలిగాను. 


170 గాంధీ సాహిత్య నఘీక 


ఇక |బిటిష్‌ పాలన ఒక శాపం వంటిదని శే 
నెందు కనుకొంటున్నా నంటారా? 

అది ఈ దేశం ఎంతమాత్రం భరించలేని వ్యయా 
ధిక్ళంతో కూడిన సై నిక వ్యవస్థతోనూ, పౌరపాలన 
విధానంతోనూ, దినదినానికి వెరిగిపోతున్న దోపిడి 
పద్ధతితనూ కోట్లకొలది మూూాగ జీవులను దారి ద్య దళ 
కీడ్సింది. 

రాజకీయంగా మమ్ములను బానిసలను చేసింది. 
మా +నంస్క్భృతి మూలాన్ని '"పీల్లై, పిప్పి చేసింది. 
(కూర మెన నిరాయుధికరళా సూత్రంతో ఆధ్యాత్శి 
కంగా మమ్ము అధోగతి పాలుచేసింది. ఆత్మశ _క్తి లేక, 
ఆంతుధం చేతబన్లు అధికారం లేక, మేము భీరువుల మై 
నిస్సహాయతతో నిలిచే దుస్థితిని మాకు పా _ప్లింప 
జేసింది 

అనీ గాందిజీ ఆ లేఖలో (వాశాడు, 


విన్స్‌టన్‌ చర్చిల్‌ పేర వాసిన లేఖ కూడా ఈ సందర్భంలో 
గమనించదగినడదే. 1944 జూల 17 నాడు గాంధీజీ ఆ లేఖ వాశాడు. 
“మీరు నన్ను “నగ్నంగా తిరిగే ఫకీరు” గా వర్ణించి, నన్ను పూర్తిగా 
అణచివేయడమే మీ అభిమతమని (పకటించినట్లు తెలిసింది. చాలా 
కాలంగా ‘ఫకీరు'ను కావాలనే చేను (పయత్ని న్తున్నాను. నగ్నంగా 
తి57 ఫకీరు కావడం మరింత కష్టం. కనుక మీ రా విధంగా ఉద్దేశించక 
పోయినా మీవర్లనను నేను (పశంనగానే (గ్రహిస్తున్నాను. నానైె 
విశ్వాసం కుదుర్చుకొని, మీ చేశన్గులకు, మా చేశనులకు, వారిద్వారా 

@® ® 

(ప్రపంచంలోని [పజ లందంకీ మేలుచేకూర్చడానికి నన్ను ఉపయోగించు 
కోవలసినదని ఫకీరుగానే అడగడానికి మీ దగ్గరకు వచ్చాను” అని 


PK 


లేఖలు f't1 


గాంధీజీ ఆ ఉత్తరంలో (వాశొెడు, సర్వసంగవరి త్యాగం చెసి నిజంగా 
'ఫకీరు' కావడం - సామాన్యమైన సంగతి కాదని మృదువుగానే 
హెచ్చరించాడు. 

1942 లో గాంధీజీ పత్రికా రచయిత లూయీ ఫిషర్‌ ద్వారా 
అమెగికా సంయుక్తరాష్ట్రాల అధ్యతుడై న [ఫౌంక్లిన్‌ రూజ్వాల్డ్‌ 
కొక లేఖను పంపాడు. అమెరికా రావాలని తాను శెండుసారులు 
(పయత్నించినా అది సాధ్యం కాలేదని, థొరో, ఎమర్సన్‌ . రచనలను 
పఠించడంవల్ల తనకెంతో మేలు కలిగిందని, కనుక ఆ దేశంతో తనకు 
సన్నిహిత సంబంధ మున్న దని, ఆ విధంగానే భారతదేశంలో | బిటిష్‌ 
పాలనను తా నెంతమా(తం సహించలేకపోయినా, |బిటన్‌ లో తనకు 
సొంతవారితో సమానులైన ఆ ప్హమి(త్రు లనేకు లున్నారని, న్యాయ 
శాస్తాన్ని తా నా దేశంలోనే అభ్యసించానని, ఆ దేశంపట్ల తనకు 
పూర్తిగా నుహృద్భావమే ఉన్నదని వివరిస్తూ, _ఛారతచదేశంనుంచి 
(టిటిష్‌ (పభుత్వం తన అధికారాన్ని ఉపసంహారించుకొని నిష్మ 
మిస్తే, ఆ దేశంపట్ల భారతీయులలో వ్యాపించిన ద్వేషం తప్పక 
సౌహోర్దంగా మారగలదని, ఈ సమస్య౫నై తన సూచనను రూశ్వాల్స్‌ 
స్పష్టంగా అర్ధంచేసుకొని సహకరించాలని కోరడానికే తా నా లేఖను 
(వాస్తు న్నా నని గాంధీజీ (వాశాడు. 

ద్వితీయ [వపపంచయుద్ధం జరుగుతున్నప్పుడు గాంధీజీ శాంతి 
సౌహోర్హాలను తిరిగి నెలకొల్సే లక్యుంతో చివరకు జర్మన్‌ నియంత 
ఎడాల్‌్ఫ హిట్లర్‌ కు కూడా ఒక లేఖను (వాశాడు. 1981 లో 
యూరప్‌ లో ఆయన పర్యటిస్తున్నప్పుడు ముసోలినీని కల సుకొని 
కొంతసేపు సంభాషించాడు. నియంతల మన_స్హ త్వం ఏ విధంగా 
ఉంటుందో అప్పుడే ఆయనకు కొంత బోధపడింది. ద్వితీయ [పపంచ 
యుద్ధకాలంలో జరుగుతున్న అమానుష కృత్యాలను గురించి దిన 
దినం చేరుతున్న వాంర్తలవల్ల హృదయం వ్యథతో నిండడంతో, 
హిట్లర్‌ వంటి కిరాతునిలో తన విజ్ఞప్కి ఏ విధమైన మార్పునై నా 


172 గాందీ సాహిత్య సమీక్ష 


తేగలదని ఆయన విశ్వసించినా, లేకున్నా అది తన క _ర్లవ్యమనీ 
భావించి ఆయన ఆ లేఖను (వాశాడు, 1941 డిసెంబర్‌ నెలలో 
(కిన మస్‌ వారంలో . 24 వ కేదరీన - గాంధీజీ ఆ లేఖను వాశాడు. 
కాని దానిని హిట్లర్‌ కు పంపడానికి |బిటిష్‌ (పభుత్వం అనుమతించ 
లేదు. నాజీ నియంతను “Dear Friend’ - “పియ మి|తమా a 
అని సంబోధినూ, ఆ విధంగా నంబోో ధించడం కేవలం లోకాచారంగా 
మర్యాద చూపడానికి: కాదని, తన కవ్వరూ శ[తువులని తాను 
భావించనని, జాతి, మత, శాఖా విచకణ లేకుండా మానవజాతి అంత 
టితో మైత్రిని సాధించడానికి చాలాకాలంగా తాను [పయత్ని స్తున్నా 
నని ఆ లేఖను |పారంభించాడు. “విశ్వమానవ సౌ(భా|తంలో విశ్వాస 
క న్న నావంటి వ్యక్కుల దృ్భషిలో ర (వాతలు, చర్యలు మానవ 
(పతివ్షకు భంగకరమైన రావనక్ళత్యాలుగా క?పిసాియని తన అధి 
[పాయాన్ని స్పష్టంగా, నిస్సంకోచంగా వెల డించాడు. “యూరప్‌ 
) ౧ 

ఖండ వానులు శాంతి నాకాం&ించే ఈ పండుగ రోజులలో మేము 
మా శాంతియుతమైన (పతిఘటనను కూడా నిలిపివేశాము. . మీరు 
కూడా ఇా-తిని నెలకొొల్స వలసినదని అరిసున్నా” నని విజ పి 'చేనూ 
@్ర;ాచి ర _0 

గాంధీజీ ఆ లేఖను ముగించాడు. 
ద్వితీయ (పపంచ యుద్ధకాలంలో కాం[7న నాయకులు చెర 
సాలలో ఉండగా కమూూనిస్స్‌ పార్ట్‌ “పజా యుద్దం” అనే వేరుతో 
యుద్ధసన్నావహాంలో |బిటిష్‌ [వభుత్వంతో సవాకరించడంవంటి కొన్ని 
అంశాలను గురించి గాంధీజీ 1944-1945 సంవత్సరాలలో నాటి 
భారత కమూూనిస్ట్‌ పార్టీ (పథాన కార్యదర్శి పి. సి. జోషీతో సాగిం 
చిన ఉత్తర (పత్యు త్తరాలు కూడా చరి(తాశ్శక మైనవే ఒక లేఖలో 
శక 'పజాయుద్దం'లో "(ప్రజా శ బ్లానికి అర్థమేమిటి ? భారతదేశంలోని 
లకలాది (సజల తరఫున, లేదా ఆ(ఫికా, అమెరికా దేశాలలోని 
నీగోల తరఫున, లేక వీ రందరి తరఫ్రన జరుగుతున్న యుద్ధమని 


Ng 


లేఖలు 178 


అర్థమా ?* అని గాంధీజీ (పశ్నించాడు, శ్‌వరకు (వాసిన లేఖలో 
“ఒక రాజకీయ పకంశైన తీర్చు చెప్పడం నా కిష్టం లేదు _ పూర్తి 
సాక్యుం లభించనందున నా అభి పాయం సరియెనది కాక పోవచ్చునని, 
నా అభి|పాయంతో నిమిత్తం లేకుండా తమకు _ శెలిసిన అంశాల 
మీదనే తా మాధారపడాలని మి|తులతో చెప్పాను” అని ఆయన 
తెలియ జేశాడు. 


తన వారసుడని వర్ణించిన జవహార్‌ లాల్‌ నెహూకు భారత 
దేళ భవితవ్యాన్ని గురించి, ముఖ్యంగా స్వతంత్ర భారతదేశంలో శే 
(పజల స్థితిగతులను చక్క_బరచడానికి అవలంబించవలసిన పద్దతుల పట్ట 
వా రిడ్డరి దృక్సథాల మధ్య ఉన్న అంతరాన్ని గురంచి గాంధీజీ 
(వాసిన కొన్ని లేఖలు కూడా తప్పక పరిశీలింపదగినవి 

భారతదేశం యథార్థమైన స్వాతంత్ర్యాన్ని 

గడించి, ఈ చెశం ద్వారా సర్వ పపంచానికి పార 

తం|త్వ విమోచనం కలగాలంు, (పజలు పట్నా 

లలో గాక పల్లెలలో వసించాలసి, [పాసాదాలలొోో 

గాక పాకలలో వసించాలని ఒకనాటికై నా గుర్తించి 

తీరాలని నాకు నిశ్చితమైన అభి|పాయం పర్చడింది. 

పట్నాలలోనూ, [పాసాదాలలోనూ కోట్లకొలది 

(పజలు పరస్పరం శాంతియుతంగా జీవించడం అసం 

భవం. ఆ స్థితిలో వారు హింసను, అసత్యాన్ని 

చెపట్టక తప్పదు . సత్యాన్ని, అహింసను పాటించని 

నాడు మానవ జాతికి మనుగకయే ఉండబోదని సో 

విశ్వాసం ని రాఢడం ఏర మెన (గామీణ జీవనంలోనే, 

చరఖావంటి గృహాపరిశ్రమల నాదరించే వ౧వ స్థల we: 

సత్యాన్ని, అహింసను జీవితంలో HL PON a 

మవుతుంది. (పపంచం మరొక దారి ననుసరిస్తున్నంత 


174 గాందీ సాహిత్య నమీశ 


మా(తాన నేను వెనుకాడ కూడదు. భారతదేశం 
కూడా ఆ దారినే అనుసరించి, అగ్ని కీలలను చూసి 
మహోతాహంతో ఎగిరి దగ్గమ యే కీటకం 
వలె వినాశాన్ని పొందవచ్చును. కాని అట్టి 
దెొర్భాగ్యంనుంచి భారతదేశాన్ని, ఈ చేళం ద్వారా 
సకల (పపంచాన్ని పరిరకించడం కంఠంలో [పాణ 
మున్నంత కాలం నా క _ర్హవ్యం 


అని గాంధీజీ ఒక లేఖలో తన వేదనను నెహూకు వెల్లడించాడు. 


ఈ లేఖా శకలాలను చూస్తే వేల సంఖరలో ఉన్న గాంధీజీ 
ఉత్తరాలలో కనిపించే వై విధ్యం, రచనలో ఆయన [పదర్శించిన 
పాటవం కొంతవరకు బోధపడగల వు. లేఖలు మనోగత భావాలకు 
వాహికలు గనుక వ్యకి త_త్త్వం' వాటిలో చక్క_గా [పతిఫలి స్తుంది. 

ఇప్పటికి లభ్యమైన గాంధీ నాహిత్యంలో మొట్ట మొదటిది 
ఆయన చిన్న నాట తన తం|డి ef (వాసిన లేఖయే. ఆ ఉత్తరం 
లభించకపోయినా దానిలో తాను |వాసిన అంశాలను ఆత్ఫోకోథలో 
ఆయన ఫేరొ (ణు గనుక The Collected Works of Mahatma 
Gandhi 93 (గంథం ఆ లేఖను గురించిన [పస్తావనతో నే [పారంభ 
మవుతుంది. అన్న చేసిన అప్పును తీర్చడానికి అతని చేతి బంగారు 
కడియం నుంచి ఆయన చిన్న ముక్కను దొంగతనంగా తీశాడు. కాని 
తాను చేసిన నేరానికి పశ్పాతాపపడి, స్వయంగా వెళ్ళి తం|డితో 
చెప్పడానికి ధైర్యం చాలక తన నేరాన్ని ఒక లేఖలో (వాసి తానే 
దానిని తండి చేతి కిచ్చాడు. తనకు తగిన శికను విధించవలసినదని 
ఆయన ఆ లేఖలో కోరాడు. తండి దానిని చదివి కన్నీరు కార్చాడు 
గాని ఏమీ మాటలాడలేదు. అహింస శక్తిని తాను (గహించడాని కీ 
సంఘటన ఆధార మయింది ఆయున తరువాత వెల్లడించాడు, 


LE 


లేఖలు 175 


జీవితంలో గాంధీజీ [వాసిన తుది లేఖలో మృత్యువును యథార్థ 
మిత్ర మని వర్ణించడం గమనించదగినది. ఢిల్రీ నుంచి 1946 జనవరి 
29 నాడు శంకరన్‌ అనే మి(తునికి అతని కుమా_ర్తె నులోచన చని 
పోయినదని ెలిసి (వాసిన లఖలో. అపి కేమి [వాయగలను ? 
ఏ విధంగా ఓదార్చగలను ? మృత్యువు యశార్గ మీ|తము. మన 
అజ్ఞానం చేతనే మనం శోకిసా” మని, ఆత్మ అమరమని, దేహం 
నశించక తప్పదని |[వాళాడు. ఆ మరునాడే ఆయనకు మరణం 
(పా_ప్తించింది, 


8 


(వసంగాలం 


గాంధీజీ చేసిన (పసంగాలు మొదట ప|తికల కెక్కి, తరువాత ముఖ్య 
యెనవి (గంథస్థం కావడం జరిగింది కనుక (ససంగపాఠాలను కూడా 
గాంధీ సాహిత్యంలో ఒక భాగంగా పరిగణించడం భావ్య మే. నవజీవన 
కార్యాలయం చారు [పక టించిన వివిధ సనంకలనాలళతో గాంధీజీ 
(పసంగాలలొ'ని అంశాలను కూడా చేర ఇరు.అంతేకాదు, The Selected 
Works of Mahatma Gandhi 93 (గంథం ఆరవ నంపుటంలో The 
Voice of Truth అనే సేరుత్రో గాంధీజీ చేసిన ముఖ్య |పనంగాల పూర్తి 
పాఠాలను, ఇతర (పసంగాల నుంచి స్మర ణయ మెన అంశాలను కూర్చి 
(పక టించారు, 

గాంధీజీ భారత రాజకీయ రంగంమీదికి (పవేశించక పూర్వం 
వు రకంలో రచనలోన ఉపన్యాసాలలోనూ లార్డ్‌ మెకాలే 
చో లికి ఎకు,-వ [పాబల్యం ఉండేది. సురేం|దనాధ బెనర్జీ వంటి 
వ_క్షలు గంభీరోపన్యాసాలతో (కోతలను ముగ్గులను చేసేవారు, 
నుదిగ్భమెన సమాసాలు, పదాడంబరం, (పనంగిస్తున్న అంశంతో 
సంబంధంలేని అనేక విషయాలలో తమ వై_దుప్యూన్ని |పకటించడం 
ఈ ళేలి లక్షణాలు. కాని గాంధీజీ తన రచనలో వలెనే [పనంగా 
లలో కూడా వ_క్షవ్యాంశాన్ని సూటిగా, తేలిక మాటలలో (కోతల 


a 


(12) ప్రసంగాలు 177 


హృదయాలకు తా కేటట్లు చెప్పువాడు. వాగ్గాటి గాని, రసవంత 
మైన సమాసాలు గాని. అక్కర లేకుండానే (కోతలను వశీకరణం 
చేసుకొసనేవూడు. 

గాంధీజీ [పనంగ ధోరణిని గురించి (వాస్తూ, “ఆయన నిడా 
నంగా, మెళ్లిగా మాట్లాడేవాడు. అయినా [పజల కోలాహాలంలో 
కూడా ఆయన కంఠం స్పష్టంగా వినిపించేది. ఎంతో మృదువుగా 
మాట్లాడేవాడు. అయినా ఆ మాటలలోనే ఉకుు వంటి పటుత్యం 
దాగివుండేది. మర్యాదగా నచ్చజెపుతూ స్నేహోర్ట9 కంఠంతో 
ఆంయున (పసంగించినా, ఆ మాటలే రాజశాననంవలె భయం కలిగిం 
చేవి. ఆయన (ప్రయోగించిన [పతిశబ్దం అర్థవంతమై, దృఢసంకల్సాన్ని 
వ్య_క్షం చేసేది” అని జవహార్‌ లాల్‌ నెహూ వర్ణించాడు. లౌెకికు 
లైన సాధువుల వాక్కు అర్థాన్ని అనుసరిస్తుందని, బుషుల విష 
యంలో అ్యము వారి వాక్కు. ననుసరిన్తుందని భవభూతి అన్న 
మాటలను ఈ వర్లన స్ఫురణకు శెస్తుంది. 

విద్యార్థి దశలో ఉండగా ఇంగ్లండులో ఒకటి, రెండు సారులు 
సభలలో డ|పనంగించవలనివచ్చినప్పుడు భయంవల్ల మాట్లాడలేక, 
చివరకు .(వాసిన కాగితాన్ని కూడా సృష్టంగా చదువ లేక నవ్వుల 
పాలై న సంగతిని గాంధిజీ స్వయంగా ఆత్ఫ్రకిథలో వర్ణించాడు. 
తరువాత అభ్యాసంవల్ల కొంత, ఆత్మశ _క్తివల్ల మరింత తన వాక్కుతో 
జనులను ఉ_తెజితం = fry (పజ్జ్ఞను గాంధీజీ అలవరచుకొన్నాడు, 
అందువల్ల రాజశాసనం కంకు ఆయన ఆరదేశమే భారతీయులకు 
శిరోధార్య మయింది. అప్పుడు మన డేశాన్ని జార్డి చ[కవంర్డి పరి 
పాలిస్తున్నాడని దేళచరి[త పుస్సకాలు చెప్పేవి. కాని నిజంగా 
ఆ నాడు మన దేశంలోని అశేష, నరనారీ హృదయాలను శాసించిన 
(పభువు గాంధీజీయే. 


178 


గాంధీ సాహిత్య నమీత 


గాంధీజీ చేసిన ఉపన్యాసాలలో కారీ విశ్వవిద్యాలయ [పారం 


భోత్సవ సందర్భంగా 1916 ఫి|బవరి 6 నాడు ఏపర్పాశమైన ఒక సభలో 
ఆయన చేసిన ఉపన్యాసం నాటి సభానదులలో తీ(వమైన నంచలనం 
కలిగించి, చరిత్ర కెక్కింది. దర్భాంగ మవోరాజు సర్‌ రామేశ్వర్‌ 
సింగ్‌ ఆనాటి సభ కధ్యతుడు, విశ్వ విద్యాలయ [పారంభోత్సవంలో 
. వాల్గొనడానికి వై [సాయి విచే ఎ్రాయడంవల్ల రతణకోనం నగరమంతా 
పోలీనులతో నిండిపోయింది. కాశిలో అడుగడుగున పోలీనులను, 
సభలో ఆసీనులై న మవోరాజుల అమూల్య రత్నహోరాలను చూసి 
గాంధీజీ వాదయం వ్యథతో నిండింది. తన ఉపన్యాసంలో ఆయన 
నిర్భయంగా తన అసంత్భ _ప్తిని వెల్లడించాడు. 


నిన్న ఈ కార్య|కమానికి అధ్యక్షత వహించిన 
మహవహోరాజు భారతదేశంలోని దారి[ద్యాన్ని గురించి 
మాట్రాడాడు. మిగిలిన ఉపన్యాసకులు కూడా దానిని 
గురించి గటిగా [పసంగించారు, కాని చె_[సాయి శంఖు 
స్థాపన చేసినప్పుడు ఈ పందిరిలో మనం పమి 
చూశాము ? ప్యారిస్‌ నగరంలోని రత్నాల వ ర్రకు 
లకు కనువిందు* చేసే అమూల్యాభరణాల [పదర్శనం 
మనం చూశాము. ఈ విధంగా అలంకరించుకొన్న 
ఈ సామంత |పభువులతో మన దేశంలోని లకలాది 


చెద ప్రజలను పోల్చిచూడగా మీ రంతా ఈ చేవ 
భూవలను త్యజించి వాటిని పేద |పజలకోనం విని 
యోగి స్తేనే గాని ఈ దేశానికి విముక్తి లేదు” అని 
వీరితో చెప్పా లనిపినున్నది 


అని ఆయన నిస్సంకోచంగా అన్నాడు. 


వె |సాయి రతణ కై. జరిగిన ఏర్పాట్లను కూడా 


నిశితంగా విమర్శించాడు, అప్పటికి కొన్ని వారాల 


LM 


ఆయన 
ముందు 


(పస ంగాలు 179 


వై_(సాయిని హత్య చేయడానికి విఫల[పయత్న మొకటి జరగడంవల్లి 
రతణకోనం పోలీసుశాఖవారు అంత వి_స్తృతంగా ఏర్పాట్లు చెయ 
వలసివచ్చింది. ఐనా “జీవించి ఉండగానే మరణించినట్లు జీవించడం 
కంబు వై [సాయి మరణించినా మేలే గదా” అని కూడా ఆ ఉపన్యాసం 
లోనే గాంధీజీ అన్నాడు. 


ఉపన్యాసం నితపిబియవలసినదని" “ఆయనను! వేడికమీద 
కూర్చొనివున్న ఆనీ బిసెంట్‌ కోరింది. సభ కల్లోలిత మయింది. 
సభికులలో కొందరు ఉపన్యాసం సాగించవలసినదని గాంధీజీ నర్గిం 
చారు. అధ్యతు డంగీకరి స్తే తాను ఉపన్యానం కొనసాగిస్తానని 
ఆయన బదులు చెప్పాడు. కాని ఆయన విమర్శను భరించలేక మహో 
రాజు లనేకులు అప్పటికే సకనుగవదలి వెళ్ళిపోయారు. అధ్యతుడు 
కూడా వారి ననుసరించడంతో సభ హాఠాత్తుగా నిలిచిపోయింది. 
-ఆ నాటి సభలో వై_(స్రాయిని కూశా నిర్భయంగా విమర్శిస్తూ గాందీ జీ 
ఉపన్యసించిన ధోరణికి హర్షించిన సంస్కృత విద్యార్థి వినోశా భావే 
తరువాత ఆయనకు |పియశిష్యు డయ్యా్యడు.? 

1922 &* Young India పత్రికలో రాజ దోహేనికి పురికొ ల్చే 
"వ్యాసాలను రచించి |[పకటించాడన్న గేరంచె గాంధీజీ దోషిగా 
న్యాయస్థానంలో నిలబడవలసివచ్చినప్పుడు ఆయన తన లిఖిత |పకటనను 
చదివే ముందు చేసిన (పసంగం కూడా |పసిద్దమయింది. “వర మాన 
(పభుత్వ వ్యవస్థ పట్ల అవిధేయతను బోధించాలని నాకు గాఢమైన 
ఆస క్తి కల దన్న మాటను ఈ న్యాయస్థానానికి తెలియకుండా దాచి 
ఉంచాలని నేను ఎంతమా తం కోరడం లే దధి ఆయన తన (పసం 
గాన్ని |పారంభించాడు. “దయా భికను నేను వేడడం లేదు. నన్ను 
తమించడానికి తగిన కారణా లున్నవని మనవి చేసుకోవడం లేదు. 


(ర 


న్యాయశాస్త్రం దృష్టిలో నా చర్య బుద్దిపూర్వకంగా చెసిన నేరం. 
నాద్భషప్టిలో అది (ప్రతి పౌరుని విధ్యు కధ్‌ ఇం. అందుకు మీరు 


180 గాంధీ సాహిత్య సమీశ 


విధించబో యే అత్యంత కఠినమైన శికకు సంతోషంతో తల ఒగ్గడానికి 
నేను సిద్దంగా ఉన్నానని స్పష్టం చేసి, తరువాత |బిటిఏ. పాలనపట్ల 
తన విర_క్తికి కారణాలను విళదికరించే లిఖిత (పకటనను ఆ న్యాయ 
స్థానంలో చదివాడు. 

స్వాతంత్రోద్యమ చరిత్రలో ఒక ముఖ్య భఘట్లమెన దండీ 
పదయా త్ర. |[పారంభం కావడానికి ముందు రోజున = 19౪0 మార్చి 11 
నాడు - సాబర్భతీ తీరాన సాయంకాల [పార్ణన ముగిసిన తరువాత 
గాంధీజీ చేసిన |పనంగం కూడా సృరణీయమైన చే, 

“ఇదె మీ ఎదుట నేను చేసే తుది ఉపన్యాసం' కావచ్చును. 
శీను. రపు ఉదయ పదడయా త చెయడానికి (పభుత్వం అనుమతించినా 
ఈ పవి|త సాబగ్మతీ తటాన- చేను చే'సీ తుది ఉపన్యాసం ఇదె ఇవే 
ఇక్కడ నా జీవితంలోని - తుది మాటలు కావచ్చును” అని గాంధీజీ 
తన |పనంగాన్ని |ప్రారంభఖించాడు. 

శాంతియుతంగా... ప్రభుత్వాన్ని [పతిఘటిస్తూ శాసనోల్లంఘ 
నాన్ని ఎన్ని విధాల చేయవచ్చునో వివ£ించి, చివరకు ోశేను [పారం 
భించిన పనిని పూరి చేయగల మనుష్యులు భారత దేశంలో ఉన్నా 
రని నాకు విశ్వాస మున్నది. మన లత్యం ధర్భబద్ద మై నదని, మన 
ఉపకరణాలు పవి|తమై నవని నాకు విశ్వాస మున్నది. పవి|తమైన 
సాధనాన్ని చేపట్టిన చేట దై వం ఆశీస్సులు తప్పక లభించగలవు. 
ఈ మూడు ఏకమెననాడు పరాజయానికి తావు లేదు నిర్బంధంలో 
ఉన్నా, విముకుడైనా సనత్యా|గహి సదా విశజేతయే. సత్యాన్ని, 
అహింసను విడనాడి అంతఃకరణ [సబోధాన్ని వినక  పెడచెవిని 
"పెట్టిన నాడే అతనికి పరాజయం (పా_ప్తిస్తుంది, కనుక సత్యా |గ హికి 
కూడా ఎన్నడైనా పరాజయ మనేది తటనమై తే.. అందుకు అతడే 
కారకుడు" అని గాంధీజీ ఆ నాడు తన. (పసంగాన్ని ముగించాడు... 


My: 


[పసంగాలు 181 


దాదాపు పదివేలమంది (కోతలు ఆ నాడు సాబర్శతీ తీరాన 
గాంధీజీ (ప్రసంగాన్ని విని ఉ_కేశితు లయ్యారు. మరునాడు ఉప్పు 
సత్యా|గహంలో పాల్గొనడానికి సాగిన పదయా|తలో జనం రెండు 
ముళ్ళ పొడుగున ఉన్నారు. 


1931 లో గాంధీజీ కాండ్‌ శేవిల్‌ - సమావేశంలో పాల్గొన 
డానికి ఇంగ్లండు వెళ్ళాడు. ఆ నమావేశం వల్ల |[పయోజన మేమీ 
లెకఫోయిండి.. చోనిధి సి, రమ్‌ ఆం|డూని “ఘనమైన వై_ఫల్య" 
మని చక్కగా వర్ణించాడు. ఐతే తన వై ఖరిని |బిటిప్‌ |పభుశ్వానికి 
సూటిగా, సృష్టంగా తెలియ జే నుడానికి అందువల్ల గాంధీజీకి అవ 
కాశం లభించింది. ఆయన నవంబర్‌ కి0 నాడు ఆ సమా వేళంలో 
|పసంగించాడు. 


[బిటిఏ. (పభుత్వం వివిధ పశ్తాల |ప్రతినిధులను ఆ సమావేశా 
నికి ఆహ్వానించినదని, అయితే కాం|7స్‌ భారతదేశంలో నూటికి 85 
మందీకి (పాతినిధ్యం వహిస్తున్నదన్న అంశాన్ని (పభుత్వం విస 
రించిందని - విమర్శించాడు. మిగిలిన. (ప్రతినిధులు పరిమిత వర్గాలకే 
(పాతినిధ్యం వహిస్తున్నా రని, కాని కాం(7ాస్‌ చేళ మంతటికీ (పాతి 
నిధ్యం వహిస్తున్నదని స్పష్టం చేశాడు. 


“నిరంకుశాధికారిని నక్రుట పడ(దోయడం నా లక్యుం కాదు. 
నా సిద్దాంతం హింసాకాండ కనుమతించదు. ఈ నాడు కాం|7స్‌ 
కూడా శిర్‌ కోట్ల భారతీయు లనుసరించదగిన విధానం బఇరే నని 
దానినే తన సిద్ధాంతంగా కీ ంకరించింది. 


లిర్‌ కోట్ల (పజలు గల దేశానికి హంతికుని చాకుగాని, విష 
పాత్ర గాని, కత్తులు, ఈ కులు, తుపొాకిగుండ్లుగాని అవసరం లేదు. 
దృఢమైన సంకల్పం ఒక ,._టి ఉంశు దానికి చాలును. 'వద్దు' అని 
చెప్పగల శక్తి ఉంకు చాలును. ఈనాడు “వద్దు అని చెప్పడం 
నేర్చుకొంటున్నది మా దేశం” అని గాంధీజీ తన (పసంగంలో 
తెలియ జేశాడు. 


183 గాంధీ సాహిత్య సమీత 


"బిటివ్‌ పాలన లేనప్పుడు హిందువులు, ముస్లిములు, 
సిఖ్టులు ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్దం చేనూనే ఉండేవారా ?” 
అని ఆయన (పశ్నించాడు. “మీతో ఈవిధంగా మంతనా లాడ 
డానికి నా కిదే చివరి అవకాశం కావచ్చును.... మీతో మునుముందు” 
కూడా సహాకరించే అవకాశం నాకు లభిస్తుందా, లేదా అన్న (పశళ్నకు 
సమాధానం నిర్ణయించ వలసినది నేను కాదు. మీరు నిర్లయించాలి” 
అని చివరకు తన వై ఖరిని స్పష్టంగా తెలిపాడు. 

బొంబాయిలో 19492 లో జరిగిన కాంస్‌ సమావేశంలో 
కింట్‌ ఇండియా” తీర్మానంశై చర్చ _ జరిగినప్పుడు గాంధీజీ 
హిందీలో చేసిన ఉపన్యాసం కూడా |వశ్యేకించి పేరొ-నదగినది. 
. ఉపన్యాసంలో ఆయన 

ఈశ్వరుడు నాకు అహింస అనే (పళ_స్తమెన 
ఆయుధాన్ని వరంగా [పసాదించాడు. నేడు నాకు, 

నా అహింసా సూ|తానికి అగ్ని పరీక్ష జరుగనున్న ది. 

నేడు మహీతలం హింసాగ్ని జ్యాలలలో దగ్గమవుతూ 

విమోచనం కోనం' ఆ|క్రోశిస్తున్నది. ఈ క్లిష్ట నమ 

యంలో నేను దై వద త్తమెన వరాన్ని ఉపయోగించ 

కుండా ఉపేక వహి స్టే, ఈశ్వరుడు నన్ను కమించడు. 

ఈ వరానికి నే ననర్గుడనని నిర్ణయిస్తాడు. కనుక నే నీ 


కఈణాన కార్యాచరణ కుద్యమించి తీరాలి 


అని ఉదోషించాడు. 
we) 
1945లో గాంధీజీ చివరిసారి నిరాహారదిక (పారంభించే 
a వం Wu ee t = . 
ముందు చేసిన |పనంగం కూడా ప్రక్యకించి పీరొ్మ_నదగినదే. 


ఇంతకు ముందు నేను పూనిన నిరశనదితులను 
కొందరు విమర్శించారు. నా వాదానికి బలం లేదని, 


pans 


ఒ తిడి తవడానికి నేను నిరశళనదితు తల పెట్టానని, 


ue 


(పసంగాలు 183 


లేకుంకు న్యాయశాస్తాన్ని అనుసరించి నా వాదానికి 
వ్యతిరెకంగా తీర్పు జరిగేదని విమర్శకు లన్నారు. 
ఆదర్శం ఉ_్తమమైనదై తే, వ్యతిరేకంగా తీర్చు 
చెప్పినా ఆ తీర్చు కేమి విలువ ఉంటుంది ? క ర్హవ్యం 

వశకేసే నిర్శల బుద్దితో చేసే ఉపవాస దీకకు కూడా 
ఆచరించడ మే [పతిఫలం. ఈ దీకవ ల లభించే ఫలం 

కొసనం ౫౨ నిఠకన దీత కుద్యమించడం లేదు. 
చేయడం నా కర్తవ్యం గనుక చేస్తున్నాను 

అని ఆయన ఆ [పసంగంలో తన తత్వాన్ని స్పష్టంగా (పక 

కించాడదు. 


9 


నరళ గంధీర శెలి 


కొ”ందరు జీవించడానికి రచిస్తారు. మరికొందరు రచించడానికి జీవిస్తారు, 
గాంధీజీ ఆత్మజ్ఞానసిద్ధికోసం, నూతంకోనం' రచన కుద్యమించాడు. 
రచన కూడా ఈశ్వరా రాధనలో ఒక అంగమని!ఆయన భావించాడు 
గనుకనే పతికను నడిపినా, పు స్తకం (_ానీనా, సభలో [పసంగించినా 
(పతి శబ్దాన్ని తూచి (పయోగించేవాడు. తాను [dian Opinion 
పత్రికను నిర్వహించిన రోజులలో [వాసిన [వాశలలో ఒక్కో. మాటను 
కూడా గాఢంగా యోలదించకుండా [(పయోగించ లేదని, ఒకరిని 
మెప్పించాలని గాని, బుద్దిపూర్వకంగా అతిశయో క్రి గా గాని ఏమీ 
(ఛాయలేదని, రచన తనకు సంయమాన్ని అలవరచిందని ఆయన 
స్వయంగా అత్ఫ్ర కథలో తెలిపాడు, 

తరువాత Young India పత్రిక 1925 జాతః 2 నాటి సంచి 
కలో తన ష్మతికారచనను గురించి (పస్తావిస్తూ, 

నా జీవిత లకా్యన్ని సాధించడానికి ఉపకర 

ణంగా నేను పత్రికా రచనను చేపట్లాను. అహింసా, 

సత్యసూ| తాల నుండి ఉత్పన్నమయ్యే అద్వితీయమైన 

సత్యాగవోయుధ |[పయోగాన్ని తీవ నిర్భంధం 

నడుమ మాటలతోనూ, చేతలతోనూ నేరక్పడమే నా 


& 


సరళ గంభీర ౩ లి 185 


జీవిత లత్యుం. - జీవితంలో తటస్టించే క్రేళా లన్ని టికి 
అహింసను మించిన నివారణోపాయం ఇంకొకటి 
లేదని లోకానికి చాటాలని నే నారాటవడుతున్నాను. 
రాతిగుండను కూడా అది కరిగించగలదు. నా విశ్వా 
సాన్ని నేను .పాటేంచాలంశే, కోవంతో గాని, 
ద్వేషంతో గాని ఏమీ (వాయకూడదు. వ్యర్థంగా 
ఏమీ (వాయకూడదు. ఉ|చేకం కలిగించడంకోనమే 
(వాయకూడదు. రచనకు ఇతివృత్తాల నెన్ను కోవడం 
లోనూ భాషను వాడడంలోనూ [పతివారం నే నెంకటి 
ని|గహోన్ని పాటించవలసివస్తుందో పాఠకులకు “తెలియక 
పోవచ్చును. ఇది నా కొక' శిక్షణ, ఆత్మ పరిక చేను 
కొని నా లోపాలను గుర్తించడానికి ఇందువల్ల నాకు 
అవకాశం కలుగుతుంది, కీర్తి కాంతఊ సొగనె న పద 
జాలాన్ని స్ఫురింపజస్తే, -కోవం కర్కళమెన 
విశేషణాలను. జ్ఞప్తికి తెస్తుంది. కాని ఆ మాటలు 
కలుపు మొక్క_ల వంటివి. వాటిని కొట్టివేయాలంశు 
కష్టంగానే ఉంటుంది, కాని సంయమాన్ని “ెంపొం 
దించుకోవడాని కది రాజమార్గం 


అని గాంధీజీ [వాశాడు. ఎంత నిష్టతో ఆయన తన రచన సాగించే 
వాడో ఈ మాటలను బట్టి మనం |[గహించవచ్చును. Young India 
పత్రికను నడపడంలో తనకు సహాయపడుతున్న [పభు అనే నవాచరు 
నికి “నీ వేడై నా (వాయాలనుకొంశే, డొంకతిరుగుడు పద్దతి 
ననుసరించవద్దు. మృదూ కులకు, ఎ._త్తిపొడుపు మాటలకు రచనలో 
తావఏీయవద్దు, సూటిగా, స్పష్టంగా వాయాలి ”' అని ఆయన సలహా 
ఇచ్చాడు. . మరొక. రచయిత పంపిన వ్యాసాలను తన ప|తికలో 
(దక టించడానికి నిరాకరిస్తూ, “పదాడంబరానికి వకుడవై నీ లశ్యాన్న్నే 


1586 గాంది సాహిత్య సమీత& 


నీవు విస్థరిస్తున్నా వు. వ్యర్థంగా పదాలను |[పయోగిస్తూ కథను' 
చెంచుకొనిపోవడం కన్న వ్య_క్షం చేయదలచిన భావాలను గురించి 
(గోద్ద వహి సే, అప్పుడు et Btn పథనయోగగం కాగలదు”? అని 
సూచించాడు. 

ఒక్క పదాన్ని కూడా వ్యర్థంగా |పయోగించకూడదనే నియ 
మాన్ని పాటించి గాంధీజీ గుజరాతీ భాషలోనూ, ఇంగ్లీషులోనూ 
సరళ గంఫీరమైన ౩ లి నలవరచుకొని సాహితీ [పియుల (పళంసల 
నందుకొొన్నాడు. 

ఆత్ఫుకథో, దోశ్లీణ ఆ (ఖీకాలో నత్మా (గవాం, ఆరోగ్యుమార్గం 
వంటి (గంథాలను ఆయన మొదట గుజరాతీ భావలోనే రచించా 
డన్న సంగతి సువిదితమే. గాంధీజీ గుజరాతీలో [వాయడం [పారం 
భించిన తరువాత ఆ భాషలోని దచనశా లిలో గణనీయమెన మార్పు 
వచ్చిందని, అందుకు ఆయన రచనల [సథావమే కారణమని, అంతకు 
ముం దా భాషలో గుజరాతీ ౫ లియనీ, సౌరాష్ట్ర) వై. లియనీ కెండు 
విభిన్న ₹ లుగు వ్యాప్తిలో ఉండేవని, ఒక దానిలో సంస్కృత శబ్దాలు 
బహుళంగా ఉంళు మరొొకదానిలో పర్షియన్‌ పదా లెకు,_వగా 
కనిపించేవని, రెండూ జటిలంగానే ఉండేవని గాంధీజీ రచనల |పభావం 
వల్ల ఈ రెండు శౌలులు ఏకం కావడ మె గాక సామాన్య [పజలకు 
కూడా స్పష్టంగా బోధపడే సరళ'మెన భాష వాడుకలోనికి వచ్చిందని 
ఇయం. మున్లీ పశంసించాడు 3 గాంధీజీ నోవొోబీవోన' వారప।|త్రికను 
గుజరాకీలో నడిపిన రోజులలో కొందరు పాఠకులు ఆ ప|తికను 
చదవడం మొదలు పెట్టి నవలలను, పురాణాలను చదవడం మానుకొన్నా 
రని కూడా మున్తీ (వాశాడు. 


గాంధీజీ ఇంగ్లీషులో అలవరచుకొన్న సరళ గంభీర 3 లి కూడా 
గుణదోష. విచతణపరులై న విమర్శకుల |పళంసల నందుకొన్నది, 


A 


సరళ గంవీర ౩ 187 


GQ. 


గాంధిజీ [చాయడం చుుదలు3 పెట్టి న తరువాత సుఏర్ఫ సమూసాలతోనూ, 
పదాడంబరంతోనూ నిండిన - లికి |[పచారం తగి, అనలంక్భత మెన 
సరళ శైలి వ్యా ప్తిలోనికి వచ్చిందని, గాంధీజీ శైలి చూడడానికి 
నిరాడంబర మెనదిగా కనిపిస్తుంది గాని, ఆయా సందర్భాలకు తగిన 
గాంభీర్యం దానిలో ద్యోతమూన మవుతూనే వుంటుందని డాక్ట 


(శ్రీనివాస అయ్యంగార్‌ * (తాకాడు. 


మాటలను సరిగా వాకడం 'నేర్చుకోవాలంశు గాంధీజీ రచన' 

లను పఠించాలని, శద్దార్థాన్ని గురించి ఆయన మిక్కిలి |శద్ద వపిాంకే' 
ద థి ధి 

వాడని, ఆలంకారికమైన రచనపై ఆయన కాస.క్తి లేకున్నా, స్పష్టత 
వల్లి, భావ గాంభీర్యం వల్ల పాఠకులకు తన వాదాన్ని నచ్చ'జెప్ప 
గలి7గ వాడని, ఇంగ్లీషులో ఆయన (వాసిన చిన్న వాక్యాలు బై విల్‌ 
లోని వాక్యాలతో పోల్చ్పదగినంత గంభీరంగా, శ క్రియుతంగా [పకా 
శినాయని యం. చలపతిరావు వర్ణించాడు. ఆయన శె లిలో 
టాల్‌ సాయ |పభావం స్పష్టంగా కనిషిస్తుందని, టాల్‌ స్థాయ్‌ రచనల 
నుంచి కొన్ని వాక్యాలను తీసి గాంధీజీ రచనల మధ్య చేర్చితే పాఠకు 
లకు రచనా విధానంలో కాని, ౩ లిలో కాని ఏ విధమెన వ్యత్యాసం 
కనిపించదని రాబర్ట్‌ చియిన్‌ (వాశళాడు,* 

ఎప్పుడై నా ఒక శణాన్ని సార్లకంగా (పయోగించకపోవడం 

a ద థ్‌ 
సంభవించినా, గాంధీజీ దానిని గురించి ఉ పేక వహించేవాడు కాడు. 
ఒకసారి ఆయన ‘౮av॥l! అనే మాటను సరియెన అర్థంలో వాడ లేదని 
ఒక పాఠకుడు విమర్శించాడు. అప్పుడు గాంధీజీ వొరిజనో పత్రిక 
19839 డిసెంబర్‌ 2&9ికి నాటి సంచికలో దానిని గురించి (వాశాడు. 
“సను వాడిన “62౪! అనే |కియకు “తప్పు లెన్ను తూ విమర్శించడ 
మసే అర్థ మున్నదని, అది ఆ సందర్భానికి పొసగదని ఈ పాఠకుడు 
సూచించాడు, ఇంగీషు మాటలను చేను చాలా జా[గత్త తగానే 
(ag) 


ఉపయోాగిసాను. అయినా ఎంత (గోద్ద వహపాంచినా, ఆ విదేశభాష 
pera, ) 


188 గాందీ సాహిత్య నమిత 


వూరిగా:,, నాకు స్వాధీనం కాక పోనడ శం వల్ల ఇటువంటి తప్పులు 
వస్తూ వుంటాయి. ఆ మాటకు hn ఉన్న అర్థం ఇంతకు 
ముందు నాకు తెలియదు. ఆ మాట నెక్కడో చదవడమో, వినడమో 
సంభవించింది. "అభ్యంతరం చెప్పడం' అని దారి అర్గమని నమ 
కొన్నాను. అ|పయత్న ౦గా సను ఆ నమూటను తప్పుగా పయోగించి 
నందుకు పాఠకునికి కమావణ తెలిపాను” అని గాంధీజీ |వాశాడు. 
శబ్దార్థాలను గురించి అంత (శ్రద్ద చూసేవాడు గనుకనే ఆయన రచన 
కంతటి శక్తి చేకూరింది. 

ఏ విధమైన అన్వయకారఠిన్వం లేకుండా సూటిగా గుండెకు 
తాకే చిన్న వాక్యాలతో కూడిన ఉజ్జ్వలమైన శైలి “బై బిలలోని 
రసవంతమైన ఘట్టాలలో కనిపిస్తుంది. హృదయాన్ని కడిలించే సందర్భ 
మెరి నా నా వచ్చినప్పుడు గాంధీజీ చేసిన రచనలో కూడా ఈ లకణాలు 
సృష్టంగా కనిపిస్తాయి, 1922 తో గుజరాత్‌ రాష్ట్ర వాసుల నుదైశించి 
ఆయన చేసిన నివేదన ఇందుకు చక్కని ఉదాహరణం. 

Let him who wants, come. Let him who 

can, join the fray. Everyone is invited, but the 

hungry alone shall come to the feast. Others, 

even if they come, will only be sorry. He who 

has no hunger will not relish even a dry crust of 

bread. Likewise, those who understand non- 

co-operation can alone stand by it. He who under- 

stands finds things easy. For those who do 


not, everything is difficult. Whatis the use of a 
mirror to the blind ? 

The times are difficult. Let us not take a 
thoughtless step, lest we may rue it....Civil dis- 
obedience of laws. We are no longer ignorant of 
it. Jail is its inevitable destination. And we can 


సరళ గంఫీర శెలి 


courtit. Whycan we not do asmuch? Itis 
not so difficult. But—? 


But if martial law is declared ? If Gurkhas 
come? If Tommy Atkins comes?...They are 
welcome. Let them come....we shall convert the 
Gurkhas into our brothers. If not, what happi- 


ness is greater than dying at the hands of a 
brother? 


అని ఆయన అన్నాడు. 


భాదలచుకొన్న వారు రావచ్చును. పోరులో 
చరదలచుకొన్న చారు చేరవచ్చును. అందరికీ పిలుపున్నది. 
కాని ఆకలిగొన్న వారే విందుకు వస్తారు. . ఇతరులు 
వచ్చినా తరువాత వారు విచారపకతారు. ఆకలి లేని 
వానికి రొశుముక్క కూడా రుచించదు... ఆ విధంగానే 
సహాయనిరాకరణాన్ని  అర్గంచేసుకొన్న వాశే దానిని 
సైగ్యంతో పాటించగలరు. అర్థ మెన వారకి మార్గం 
సుగమం. అర్థం కాని వారికి అంతా కి పంగా ఉంటుంది, 
అంధునికి అద్దం చూపిత ఏమి [పయోజనం ? 

ఇది క్లిష్టకాలం. అనాలోచితంగా ఏదైనా చే చ్చే 
తరువాత పశ్చాత్తాప పడ వలసివ స్తుంది. మనం తొందరలో 
తస్పుటడుగు వెయవద్దు....శాంతియుతంగా శాసన 
ధెకా్య-రం. ఇది ఇంకా మనకు తెలియని దారి కాదు. 
దీని ననుసరి స్తే చెరసాల చేరక తప్పదు. అందుకు మనం 
సంసిధ్దులం కావచ్చును. ఆ మాతం మనం చేయలేక 
పోము. కష్టమేమీ లేదు. కాని..? 


కాని సై నిక శాసనాన్ని |ప్రకటి స్తేనో ? గూన్ణా 
సైనికులు వస్తేనో ? తెల్లనై_ నికులు కూడా వస్తేనో ? 


189 


180 గాంధీ సాహిత్య సమీక 


వారిని రానివ్వండి. వారికి స్వాగళం చెపుదాము.... 
గూన్జాలను మన సోదరులుగా మార్చుదాము., లేకపో శే, 
ఒక సోదరుని చేతులలో చావడం కన్న సంతోషకర 
మెన సంగతి మరే ముంటుంది ? 


అని ఆయన వారితో అన్న ఈ మాటలలో సూటిగా గుండెకు తాకే 
గుణం స్పష్టంగా కనిపిస్తున్నది. 

రమణీయంగా రచించాలని గాంధీజీ |పశ్యకించి కోరక 
పోయినా, సందర్భం అనుకూలంగా ఉన్నప్పుడు సహాజంగానే ఆయనకు 
అలంకారికమెన శె లి అలవడేది. ఒకప్పుడు గోవును ోకరుణాగీతి” 
md — “ThecowisaDoer on pity” Te వర్ణించాడు, 
“అన్నారునికి చైవం ఆహార రూపంలోనే దర్శన మీయాలి” 
—“‘To the huugry’Gcd-should appear in the shape of bread’”- 
అని (వాశాడు. 

చక్కని ఉపమానాలతో చెప్పదల దిన అంశం పఠితకు స్పష్టంగా 
అర్థమయేటట్టు గాంధి జీ (వా సేవాడు. లత్యానికి, సాధనంతో ఉన్న 
సంబంధాన్ని వివరిస్తూ, “The Means May be likened to a seed, 
the end to a tree; and there is just the same inviolable connec- 
tion between the means and the end as there is between the 
seed and the tree (సాధనాన్ని వి త్తనంతోనూ, లకఖా్యాన్నీ వం 
తోనూ పోల్చవచ్చును. విత్తనంతో చెట్టు కున్న అనతి|క్రమణీయ 


\ 99 


సంబంధమే సాధనంతో ల వ్యానికి ఉన్నది అని ఆంరున (వాశాడు. 


విశ్వాసాన్ని గురించి rig “Faith is not a delicate flower 


which would wither under the slightest stormy weather. Faith 
is like the Himalaya mountains which cannot possibly change. 
No storm can possibly remove the Himalaya mountains from 
their foundations (ఏ మాతం (పతికూలవాయువు వీచిసా" వాడి 


పోయె సుకుమార పుష్బం కాదు విశ్వాసం. అది పరిణామ మెరుగని 


Wt 


సరళ గంధీర శె లి 191 


"హిమాలయ పర్యశాల వంటిది. తుపాను గాలి హిమాలయ పర్య 
తాలను పునాదులతో చెకలించి వేయలేదు)” అని వర్ణించాడు. 


ఒకసారి సత్యా గహోోద్యమాన్ని ఆయన గంగా [పవావాంతో 
పోలాడు. “The Ganges does not leave its course in search of 


tributaries. Even so does the Satyagrahi not leave his path 
which is sharp as the sword’s edge. But as the tributaries 
spontaneously join the Ganga as it advances, so it is with the 


river that is satyagraha (ఉపనదుల కోసం... వెదుకుకొంటూ' గంగ 
తన |[పవాహాగతిని మార్చుకోదు. ఆ విధంగాచే అసిధారవలళె నిశిత 
_౨ైన తన పథాన్ని కూడా సత్యా|గహం చేసే వ్య_క్తి విడనాడడు. 
అయితే గంగానది ముందుకు సాగుతూవుండగా ఉపనదులు తమంతట 
తామే వచ్చి కలుస్తాయి. సత్యా(గహవాహిని నడకలో కూడా ఈ 
విధంగానే జరుగుతుంది)” అని దొక్షీణ అ/థికాల్‌ నత్మాం(గ బాం 
అనే |గంథంలో వర్ణించాడు. 

అన్యమతస్థులను తమ మతంలోనికి చేర్చుకోవాలని వీధులలో 


మత|పచారం చేసే వారి చర్యను తా నామోదించలేనని చెప్పుతూ, 
“A rose does not need to preach. Itsimply spreads its 
fragrance. The fragrance is its own sermon (గులావీ పువ్వుకు 


(పచారం. చేసుకోవలసిన అవసరం లేదు. అది తన సుగంధాన్ని 
మాత్రమే (ప్రసరింప జేస్తుంది. ఆ సుగంధమే దాని [పవచనం)” అని 
ఆయన |వ్రాశాడు. ఒకప్పుడు మలబార్‌ |[పాంతంలో ఒక బహిరంగ 
సభలో కౌముది అనే చాలిక తన ఆభరణాలను కానుకగా ఇచ్చి 
గాంధీజీ సంతకం కావాలని అడిగింది. - “నీవు త్యజించిన ఆభరణాల 
కంచు నీ త్యాగ బుద్ది (పశ స్తమైన ఆభరణం” అనే వాక్యాన్ని 
(వాసి ఇచ్చాడు... ఇట్టి వాక్యాలలో గంభీరమైన భావాన్ని ఆయన 


అత్యంత సుందరంగా వ్యక్రం చేశాడు, 


192 గాంధీ సాహిత్య సమీ 


గాంధీజీ రచనలో అక్కడక్కడ మృదుహాస్యం కూడా గోచ 
రిస్తుంది. తనకు హాస్య |పియత్వమే లేకపోతే ఎన్నడో. కార్యభారం 
వల్ల మతి చెడిపోయి వుండేదని ఆయన ఒకసారి అన్నాడు, నేరస్థు 
లను నిర్భంధించడాని కెర్పడిన కట్టడం గనుక చెరసాల సాధారణంగా 
నేరానికీ, శికకూ సంశేతంగా ఉంటుంది. కాని గాందీజీ ఒక ఉ_త్తమ 
లక్షుం కోరం చరసారీకు వెళ్ళిన వ్యక్తికి అది కూడా దేవాలయమే 
అవుతుందని భావించాడు. - “యరవడ మందిరం” అని ఒకసారి ఆయన 
ఆ చెరసాలను వర్శించాడు. కాని వోస్యంగా దానినే “His Majesty’s 
Hotel (చ[కవ ర్తిగారి వోటలక్లు అని కూడా వర్ణించాడు. తనకు 
కార్యభారం అధికమై వి|శ్రాంతి అవసరమైనప్పుడు [పభుత్వం దయతో 
అతిథిగా చెరసాల కాహ్వానిస్తుందని ఒకసారి చమత్కరించాడు 
మాటిమాటికి చెరసాలకు వెళ్ళవలసివచ్చిన రోజులలో ఎవరో ఆయన 
చిరునామా కావాలని అడిగిత “యరవడ చెరసాల” అని సమాధాన 
మిచ్చాడు, 

గాంధీజీ హాస్య |పియత్వాన్ని ఆయనతో నన్ని హితంగా వ_ర్టిం 
చిన పానీ పోలాక్‌ ఒకప్పుడు వర్ణించాడు. “ఆయన కున్న ఆకర 
ణ్రీరుమెన లక్షణాలలో హోన్యం ఒకటి. అందువల్ల ఆయనతోపాటు 
దగ్గర ఉన్న 'బారందరికీ సంతతానందం కలుగుతూ ఉండేది. మనువ్య 
జాతివె ఎనలేని సౌవహోర్లం, అనురాగం ఉండడంచేత ఆయన మట్టిని 
బంగారంగా, నీడను వెలుగుగా మార్చగలిగేవాడు....ఆయన ముఖం 
ఎప్పుడూ చిరునవ్వుతో |పకాశించేది. కళ్ళు మృదుహాస్యంతో మెరుస్తూ 
ఉండేవని పోలాక్‌ అన్నాడు. 

తనకు అయాచితంగా లభ్య మైన 'మహాత్మ' విరుదాన్ని గురించి 
ఒకసారి పస్తావిస్తూ గాంధీజీ “మహాత్ఫుల పాట్లు మవోత్ముల కే 
ఎటుక” అని హాస్థమాడాడు. “మీరెప్పుడూ శై లులో మూడవ 
తరగతిలోనే ఎందుకు [పయాణం చేస్తా” రని ఎవరో (పక్నించగా,. 


(18) సరళ గంభీర 3® 198 


“నాలుగవ తరగతి లేదు గనుకి అని ఆయన నవ్యుతూ సమాధాన 
మిచ్చాడు. 


ఒకసారి గాంధీజీకి అనారోగ్యంగా ఉన్నప్పుడు వై ద్యుడు 
"నిసిలిన్‌ ఇంజెక్షన్‌ ఇచ్చితీరాలని పట్టుబట్టాడు. “ెనిసిలిన్‌ 'తీను 
కొంకు జబ్బు మూడు రోజులలోనే నయమవుతుంది. లేకపోతే 
నయం కావడానికి మూడు నెలలు పట్టవచ్చు”నని అతడంశు, “మంచిది: 
నాకేమీ తొందర లేదని గాంధీజీ సమాధాన మిచ్చాడు. “మీ వర్ణ 
ఈ వ్యాధి ఇతరులకు సోకవచ్చు” నన్నాడు వై_ద్యుడు. “అయితే 
వాళ్ళకు సెనిసిలిన్‌ ఇవ్వు” అని ఆయన హాన్యమాడాడు. 


ఒక (బిట్‌ఐ ప|తికారచయిత ““మీ దేశస్థులు తమ |పతినిధిగా 
నిన్నెందుకు పంపారు? నీకంటు సమర్జ్ములెన నాయకులు లేకనా ?* 
అని హేళనగా (ప్రశ్నించగా, “మీతో వ్యవహారించడానికి నేను సరి 
పోతానని వా రనుకొని ఉండవచ్చు” నని గాంథిజీ అతనికి తగిన సమా 
ధాన మిచ్చాడు. 

ఉ పదే శాత్శక రచనలలో హాస్యానికి తావులేదు గాని గాంధీజీ 
స్వీయ కథాత్మక రచనలలో అక్కడక్కడ హాస్యం తొంగి చూస్తు 
న్నది. ఒకప్పుడు తాను చేసిన ఓడ (ప్రమాణాన్ని వర్ణిస్తూ 
(వాసిన వ్యాసంలో (పయాణికులు ఉదయం లెచినప్పటీనుంచి రా|తి 
పరుండబోయేవరకు ఏదో ఒక చిరుతి డి తింటూనే ఉంటారని వివ 


రంగా వర్ణం, చివరకు “‘The sea-air seemed to be so very salu- 


brious that the passengers could not retire to bed before 
taking a few, a very few-only eight, or ten, fifteen at the most 
biscuits, a little cheese and some wine or beer (సముదపు గాలి 


ఆరోగా 6నికి బాలా అనుకూలంగా ఉండడంవల్ల (పయాణికులు రాతి 
పండుకోబోయు ముందు కొద్దిగా, చాలా కొద్దిగా-ఎనిమిదో, పదో, 
కాకపోతే పదిహేనో-ది సెట్లను కా_స్త 61౭658 ముక్కను, కొంచెం 


—_O 


194 గాంరీ సాహొతర్ధ సమీక్ష 


వెన్‌గాని వీర్‌ గాని స్వీకరించనిచే నిద్రపో లేక పోయేవారు)” అని 
ఆయన వారి భోజన పియశ్వాన్ని హోస్యంగా చి|త్రించాడు. 

అయి తే గాంధభీర్యమే గాంధీజీ శె లికి సహజ లక్షణం. అతి 
సరళంగా కనిపిస్తూనే మహోజ్ఞ పాల భావాన్ని వ్య క్షం చేస్తుంది. 
అల్హాతరాలలో అనల్బార్థాన్ని (పకటించడంలో ఆయన శ లి సాటి 
లేనిది. 


10 
విశ్వజనిన సందెశం 


గాందీజీ వలె బహుముఖ వ్య_క్తిత్వం కలిగి, “రతి నేతంనుంచి జారే 
(పతి బాష కణాన్ని తుడవడం” తన జీవిత లక్యుంగా ఎంచుకొని 
అనేక కార్యే |తాలలో నిర్విరామంగా (శమించిన మహానీయుని 
క్భషి విలువను నిర్ణయించడం కష్టం. 


[పజాభి[పాయాన్ని నెక రెంచడాని కెర్పడిన Indian Institute 
of Public Opinion 3 సంస్థ 1959 ళో గాంధీజీ కృషిని గురించి 
తమ అభిప్రాయాన్ని తెబువవలసినదని కోరగా ! ఆ సంస్థ [పశ్నించిన 
వ్యక్తులలో నూటికి 27 మంది ఆయన భారత స్వాతం[తోరద్యమాన్ని 
నడిపిన జాతీయనాయకుడని అన్నారు. ఆయన నంఘసనంస్క_ ర్ల అని 
17 ముం భావించారు. అవతారపురుషుడని 16 మంది తెలియచేశారు. 
ఆయన ఆధ్యాత్శికరంగంలో మార్గదర్శకుడై న మహాత్శుడని 15 
మంది అభి[|బాయపడ్డారు. కివలం రాజకీయవేత్త అని ఏడుగు రను 
కొన్నారు. ఆయనను గురించి తమకే అభి|పాయమూ లేదని 18 మంది 
వెల్లడించారు. 


నిజానికి ఆయన కేవలం రాజకీయవే త్త అని గాని, సంఘ 
సంస్క ర్హ అని గాని, ఆధ్యాత్మిక త త వ (పచారకుడ డని గాని పాతి 


3 
es 
por + ) 
a అ 
కంగా ఆయన కపి ని సెర్కొనడ రవల (పయో జనం లదు. పరిపసితుల 
ej ౧ @ 


196 గాందీ సాహిత్య సమీజ 


(పభావంవల్ల ఆయన మొదట దకిణ. ఆ [ఫికాలోనూ, తరువాత మనో 
దేశంలోనూ రాజకీ యోద్యమాలకు నాయకత్యం వహించవలసి 
వచ్చింది. 'నూర్యు డ_స్తమించని మహోసా[మాజ్యాన్ని” శాసించే 
(బిటివ (వభుశ్వాన్ని |పతిఘటించి విజయం సాధించడం జరిగింది. 
ఆ విధంగా రాజకీయోద్యమానికి గాంధిజీ సారథ్యం వహించవలసి 
రావడం యాద్భశచ్చిక మైన సంఘటన్ణ్యయే అయినా, అది అందరికీ. 
"తెలిసిన చరిత గనుక్క ఆయన రాజకీయవేత యని, దెేళస్వాతం [తాన్ని 
సముపార్జించిన జాతీయనాయకుడని ఛావించడాని కవకాళం కలిగింది. 


ఆ విధంగానే ఆయన |పధానంగా భారత పజల  అభ్యున్న తికి 
(శ్రమించవలసి రావడంచేత ఆయన క్భృషి భారతీయుల కే పరిమి తమైన 
దని కొంద రనుకోవడానికి కూడా అవకాశం లభించింది. కాని తన 
కార్యకలాపాల లజ్యాలను వివరిస్తూ ఆయన చేసిన రచనలను (కోద్దగా,. 
సమ।|గంగా అధ్యయనం చేసే, ఆయన రాజకీ యోద్యమాలలోనూ, 
సాంఘిక కార్యక లాపాలలోనూ పాల్గొనడానికి కారణం మోళా 
స_క్తియేనని, యావన్మానవుల సంశేమసాధన ఆయన అభీష్టమని 


28 


పప్ట్లమవుతుంది. మోశాన్ని సాధించడానికే తాను రాజకీయ 


s 


మతంలో కృషి చేశానని, ఆత్యజ్ఞానాన్ని అపే&ించే వ్య_కి జీవితం 
SS కార్య తే శ్రానికీ విను ఖంగా ఉండ లేడని, మతానికి రాజకీయ. 
సమస్యలతో ప్రమేయం ఉండదని భావించే వ్య_క్తికి మతమంశే. 
ఏమిటో తెలియదని ఆయన స్పష్ట్రంగా' చెప్పాడు. “అత్యధిక సంఖ్యా 
కులకు అత్యధికంగా యాన్ని” శేకూర్చడంతో మన చాధ్యత' 
తీరిపోదని, సంఘంలో ఏ జీగియైెనా దై_న్యస్టితిలో ఉంకు మనం ఉపేజు 
వహించడానికి - వీలులేదని, సరోదయానగ్నీ! మనం సాధించాలని 
కంఠో_క్టిగా తెలిపాడు. ఇతర దేశాలకంశు భారతదేశానికి గల నిధ్యు క్రో 
ధర్మం విభిన్న మైనదని తన విశ్వాసమని, (పపంచమంతటికీ ఉన్నళ స్పితిని' 


yy 


విశ్వజనీన సందేశం 197 


చేకూర్చే నిమిత్తమే భారతదేశం స్వతం[తం కావాలని తా నభిల 
షిస్తున్నాననికూడా ఆయన తన |వాతలలో స్పష్టం చేశాడు. 


చారి[తక [పథమ |పభాతవేళనుండి తమ మనుగడతో వనుం 
ధరను పునీతం చేస్తున్న బుషుల సం|పదాయాన్ని గాంధీజీ సవ్యంగా, 
స్పష్టంగా అర్థం చేసుకొన్నాడు గనుకనే '“(దవంచానికి నేను నూత 
నంగా బోధించే దేమీ లేదు. సత్యం, అహింస కులపర్యతాలవలె అతి 
|పాచీనమైన'' వని అనగలిగాడు. 

ఏది ఉన్నదో, దానిని నూచించడానికి “సత్యం” అనే పదం వేద 
కాలంనుంచీ వ్యా_ప్తిలో ఉన్నమాట చా _స్తవమే. అహింసను ఏనాడో 
బుద్దుడూ, |కీస్తూ బోధించిన మాటకూడా వా స్వవమే. ఎన్నో వేల 
సంవత్సరాలనుంచి సత్యం, అహీొంస అవశ్యం అనుష్టింసవలసిన పరమ 
ధర్మాలని లోకానికి తెలిసినా, ఎక్కడనో ఒక వ్య_క్తి తన జీవితంలో 
ఈ ధర్మనసూ|తాలను నిష్టతో పాటించినట్లు కనిపిస్తుందిగాని గాంధీజీ 
వలె అతి విశాలవేదికచె అహింసాసత్యాలతో [పయోగాలు చ్‌ 
వ్య_ిగతంగానూ, సామూహికంగానూ నిత్యజీవితంలో తటస్థించే 
సమస్యలన్ని టికీ ఫల|పదమైన పరిషా-రమార్గంగా సత్యా గహోన్ని 
రూపొందించిన తొ శి కుడు మానవజాతి చరి తలో మరొకడు లేడు. 
గాంధీజీ లోకానికి [పసాదించిన పళ_్తమెన కానుక సత్యా(గవాం, 
సత్యం, అహింస, సత్వ్యా(గహాం, సర్వోదయం అనే నాలుగు భావాలు 
గాంధీజీ నిర్మించిన సమ స్పజన సంకేమ సౌధానికి మూల_న్హంభాలు. 

గాంధీజీ దృష్టిలో దుష్ట్రశక్కులను శాంతియుతంగా (పతిఘటించ 
డాని కనువైన ఆయుధం మాత్రమే కాదు సత్యా(గవాం. సృష్టిలో 
అనంతంగా కానవచ్చే పదార్థాల పరస్పర సంబంధాన్ని అర్థం చసు 
కొని, ఆ జ్ఞానాన్ని నిత్యజీవితంలో ఎదురయే సమస్యలను పీిష్క- 
రించుకోవడానికి ఉపయోగించే క కృపి కూడా స తనకు 
నాధ్య మైనంత ఉన్నత స్థాయికి మానవుడు చేరుకోవడం సత్యా|గహా 


198 గాందీ సాహిత్య సీత 


భ్యయం. గాంధీతత్వాన్ని కూలంకషంగా అధగియనం చేపిన; 
దివాకర్‌ చక్కగా నిర్వచించినట్లు, _ రాగడ్యేషరహితంగా, సాతి 
భావంతో గాందీజీ చేసిన సత్యా న్వేషణను, “సత్యం'కోసం విరోధిపట్ల, 
కూడా చేమభావ:తో, చేీచాదికతో, [పాణత్యాగానికి కూడా వెను 
దియని పట్టుదల ('ఆ!గహాంి)తో శాంతియుతంగా సాగించే (పతిఘట, 
నను 'సత్యా[గవహా' శబం సూచినుంది. 

© —ఎ ; 

ఈ అనంత విశ్వంలో అంతట వ్యాప మైన ఏకత్వాన్ని దర్శిం' 
చడం సత్వా|గహ తత్వానికి మూలాధారం. మనిషిలో ని|దాణంగా 
ఉన్న దివ్యత్వాన్ని బహిర్గతం కానీయకుండా ఆఫే అవరోధా* 
లన్నిటినీ అతిక్రమించి పరిపూర్ణవికానం పొందడమే జీవితానికి 
ధ్యయం. సృష్టిలో ఏకత్వాన్ని దర్శించి సమస్త ప్రాణులతో 
తాదాత్మ్యం పొందడంవల శే ఆత్మజ్ఞానం సిదినుంది. అదే సత్యా| గహ 

య ఆ ధ్‌ 
తత్వానికి (పాతివదిక. 

గాంధీజీ ఊహాలోకంలో విహరించే ఆదర్భ వాది యని, ఆయన 
వలె ఆధ్యాత్మికంగా ఉన్న తస్థితి నందుకొన్న బహు స్వల్ప సంఖాగకు 
లకు మా|తమే అహింసా స్ఫూతంవై ఆధారపడిన సత్యా|[గహా 
మార్గం అనుసరణీయం కాని సామాన్య [పజానీకాని కది అసాధ్యమని 
కొంద రా శెపించగా. అహింసా సూతం దుర్భలులకు మా|తమే 
అనుకూల మెనదని మరికొందరు వాదించారు. గాంధీజీ ఈ రెండు 
వాదాలను అంగీకరించలేదు. మానవజాతి [కమవికాసం చెందుతూనే 
వున్నదని, హింసవల్ల సమస్వ్షలకు శాశ్వత పరిషూరమార్గం రూపొంద 
దని ఒకనాటికి మానవ సమాజం గుర్తిస్తుందని, అప్పుడు అహింసా 
సూత్రమే మానవు లందరినీ సన్నిహితం చేస్తుందని ఆయన విశ్వసిం 
బాడు. చరి తలో ఆదిమ యుగంనుంచి నేటివరకు మానవసమాజంలో 
కలిగిన (క్రమ పరిణామాన్ని పరిశీలించినట్టయితే మానవుడు అహింస 


దిశగా నే పురోగమిస్తున్న టు స్నభషం కాగలదని, ఆది మానవులు 


విశ్వజనీన సందేశం 199 


నరమాంస భకుకులని, తరువాత వారు జంతువులను వేటాడి జీవించే 
వారని, అటుపిమ్మట వ్యవసాయ వృత్తిని చేపట్టి భూమాతనై ఆధార 
పడి జీవించ నారంభించారని, మొదట స్థిరనివాస మనేది లేక దేశమంతట 
తిరుగా డే జనులు కమంగా పలైలలో, పట్నాలలో స్థిరపడి, కేవలం 
ఒక కుముంబంలోనే సభ్యులుగా ఉండే దశనుంచి ఒక సమాజంలో, 
ఒక జాతిలో సభ్యు లయ్యేటంతవరకు [పగతిని సాధించారని, ఈ 
అంశాలన్నీ మానవుడు నిదానంగా అహింసవై పే పురోగమిసున్నా 
డని స్పష్టంగా వెల్లడిస్తున్నవని, ఈ [క్రమ వికాసం ఈ విధంగానే సాగి 
భవిష్వ్యత్తులొ ఒకనాడు మానవజాతి సామూహికంగా అహింసా 
మార్గాన్ని అవలంబించడం జరుగుతుందని తనకు తాలిగా విశ్వాస 
మున్న దని ఆయన (వ్రాశాడు. ద్వితీయ (పపంచ సంగ్రామం అహింసా 
విధానం విలువను లోకానికి స్పష్టంగా చాటిందని కూడా ఆయన 
(వాశాడు. కమ వీరునికి భూషణమని, కనుక అహింన దుర్భలుల 
ఆయుధం కాదని, దెబ్బ వెయగల శకి ఉండికూడా మించే వాడే 
నిజంగా అహింసావాది యని, హింసామార్గం కన్న అహింసా 
మార్గాన్ని అవలంబించడానికే ఎక్కువ ఛై_ర్యం కావాలని ఆయన 
నిరూపించాడు. 


గాందీజీని స్వప్న జగత్తులో సంచరించే ఆదర్శ వాదిగా భావించడం 
కంచు అజ్ఞత వేరే ఉండదు. నిజానికి నిత్వజీవితంతో సంబంధం లేని 
కేవల తా_త్వికచర్చ లంకు ఆయనకు ఆసకి లేదు. ఆయన లోకాని 
కిచ్చిన సత్యా|గహా త_త్త్వంలో శాస్త్రం, కార్యాచరణ (పణాళిక, 
రెండూ ఇమిడివున్న వి. ఆచరణసాధ్యం కాని సిద్దాంతం వ్యర్థమని 
ఆయన అభి పాయం. తాను గు ర్తించిన సత్యాన్ని నిజజీవితంలో 
శోధించి, దాని తత్వాన్ని సమగంగా [గహించి, - అటుపిమృటనే 
కార్యాచరణ మార్గాన్ని ఆయన [పకటించేవాడు. సత్యా|గహా 


సిద్దాంతాన్ని కూడా స్వయంగా ఆా నాచరించి, వ్య కుల మానసిక 


200 గాందీ సాహిత్య నమీక 


పరిణామాలను గమనించి, తన (పయోగాలవల్ల లభించిన అకుభవం 
తోనే ఆయన దానిని ఆదర్శ జీవన విధానంగా లోకానికి (పతిపా 
దించాడు 


దేశాల మధ్య, జాతుల మధ్య అవిశ్వాసం, ద్వేషం అవధులు 
లెకుండా విజృంభించి, హింసాత్మక విధానానికి మకుటాయమానంగా 
అణ్వ(స్త్రం రూపొంది మానవజాతి డఉనికిశే [సమాదం తటస్టించిన 
వర్తమాన |పపంచంలో సామూహికమెన ఈ ఆత్మహత్యను అరికమ్లే 


1] 
ఓ 


మానాల నన్వే షిస్తున్న మేధావుల దృష్టి గాంధీజీ బోధమీదికి మరలు 
తున్నది. ఇంగ్లండు, అమెరికా దేశాలను పర్యటించి వచ్చిన తరువాత 
పూనా విశ్వవిద్యాలయంలో గాంధీతత్వాన్ని గురించి మాట్లాడుతూ 
రాజాజీ ఈ విషయాన్ని గురించి [పస్తావించాడు. 
గాంధిజీ ఆశయాలను, దుర్మాన్లాన్ని (పతిఘ 
టించడానికి ఆయన (పసాదించిన కార్యాచరణ విభా 
art w 
నాన్ని చి త్తకుద్దితో, గోద్దాభక్కులతొ పాటిస్తున్న 
ఉత్సాహవంతులై న వ్యక్కులను చాలామందిని సే 
నక్కడ చూశాను. వారిలో కొందరు గాందీజీ జన్మ 
భూమియెన మన దేశంలోని గాంధీవాదులకంశు 
ఎకుy,_వ ఉత్సాహపా (శోద్దలతో ఆయన  సిచాంతాల 
ధ ధ 
ననుసరించడం కూడా చేకు గమనించాను. నె నిక 
బలం పె ఆధారపడి సాగుతున్న వ_్త్హమాన సమాజం 
సరియెన వ్యవస్థ కాదని గు రించి, తీ|వంగా అసంతృ సి 
| @ ఆట — 
చెందిన ఛ_ర్యవంతులై న జనులు, దయామయులై న 
జనులు (పపంచలో అంతటా ఉన్నారు. అందుచేతనే 
దౌష్ట్యాన్ని పతిఘటించడానికి గాంధీమానాన్ని 
స్వీకరించి, దాని ననుసనరించడానికే తమ కాలాన్ని, 


స 


స్స 


విశ్వజనీన సందేశం 201 


శకిని వినియోగిస్తున్న వ్యక్తులుకూడా |పపంచంలో 
అంతటా ఉన్నారు 


అని రాజాజీ తన ఉపన్యానంలో చెప్పాడు. హారసతో హింసను, 
ద్వేషంతో ద్వేషాన్ని చల్లార్చడానికి సాధ్యం కాదని దేశదేశాల (పజలు 
గుర్తించిననాడు గాంధీమార్గమే సుఖశాంతులతో ' జీవించడానికి 
అనుసరణీయమని లోకానికి తెలియగలదు. గాందీజీ సందేశం సల. కాలం 
వధులకు కట్టుబడని విశ్వజనీన సందేశమని లోకం [గహించగలదు. 


గాంధీజీ [పతిపాది౨చిన జీవిత విధానాన్ని అర్థం చేసుకోవ 
డానికి ఆయన జీవితం, బోధ, రెండూ తోడ్చడగలవు. సిద్ధాంతాన్ని 
(పవచించడమె కాదు, డానినీ స్వయంగా ఆచరించాడు ఆచరించడం 
మాతమే కాదు, లోకం నేర్చుకోవడానికి వీలుగా ఫలితాలను 
(గ్రంథస్థం చేశాడు. ఆయన బోధించిన మార్గం త్వ |పతిపాదక 
రచనలలో స్పష్టంగా కనిపిస్తుంది. [(కియలో దాని ననుసరించే విధానం 


స్తీయ కథాత్భక (గంఛాలలో అభివ్య _క్షమయింది. 


ఏ కాలంలోనై నా (పబుద్ద మనసను_లె న- మసానీయులు 
(పపంచంలో అరుదుగానే ఉంటారని, వారి పరిచయం అమూల్యమైన 
అనుభవమని శ్లుటో అన్నాడు. అట్టి అమూల్యానుభవాన్ని పొంద 
డానికి చక్కని రాజమార్గం గాంధీ సాహి త్యాధ్యయనం. 


1669 
1880 


1688 


1889 


1890 


1891 


1698 
1594 


గాందీ సాహిత్య వికాస కమం 


అకోేఖర్‌_ 2 
లు 
డిసెంబర్‌ 


సిెనింబర్‌ 4 
లి 


పోర్‌ బందర్‌ లో గాంధిజీ జననం. 


రాజ్‌కోట్‌లోని. కథియవార్‌ ఉన్నత 
పాఠశాలలో విద్యాభ్యాసం; ఇారమల 
భట్టు గీతంతో పరిచయం. 
న్యాయశాన్తా ధ్యయనంకోనం ఇంగ్లం 
ఢుకు [పయాణం, 

భగవదిత, బై బిల్‌, The Light of Asia 
[బుద్ద చరితం] పఠనం; ఆనీ బిసెంట్‌, 
మదాం బ్ర వాట్సకీతో పరిచయం. 
లండన్‌ నగరంలోని శాకాహోరుల 
సంఘం [The Vegetarian Society] ల* 
సభ్యత్వం. 

The Vegetarian పత్రికలో (పథమ 
వ్యాసపు (పచురణ. 

దతీరా ఆ|ఫకాకు [పయాణం, 

నేటాల్‌ ఇండియన్‌ కాం|7స్‌ స్థాపన; 
ఏవిధ మతాలను గూర్చి (గంథాధ్య 
యనం; టాల్‌ సాయ్‌ రచించిన The 
kingdom of God is Within You 


పు_స్తక పఠనం, 


1908 


1904 


1907 


1908 
1909 


1910 


అక్షోపర్‌ 
ల్‌ 


జనవరి 10 
అకోబర్‌ 1 
లు 

నవంబర్‌ 1కి 


గాంధి సాహిత్య వికాస క్రమం 208 


Indian Opinion వార స (తిక [పచురణ. 
[పారంభం, 

రస్కిన్‌ రచించిన Unto this Las1 
(గంథ పఠనం. Indian Opinion 
ము|దాశాలను ఫనిక్స్‌ జే త్రానికి 
మార్చడం; గుజరాతీలో ఆరోగ్య 
మూార్డ్‌ము (గంథ రచన. 

బీతి ధోర్తుయు అను చేరుతో విలియమ్‌ 
సాల్టిర్‌ (వాసిన Ethical Religion 
పు_స్తకానికి గుజరాతీ అనువాదం; 
హానీ థొరో వాసిన “Civil Disobe- 
dience” వ్యాస పఠనం. 

'నత్యా(గహ' శబ్ద సృష్టి, 

టాల్‌ స్థాయ్‌కి తొెలిలేఖ, 

ఇంగ్లండు నుంచి దత&ిణ ఆ|ఫికాకు 
ఓడ మెద [పయాణం; ఆ [పయాణంలో 
వీంద్‌ న్నంరాజ్‌ రచన; టాల్‌ స్థాయ్‌ 
(వాసిన A Letter to a Hindoo Mu: 
రాతీ అనువాదం. 

టాల్‌ స్తాయ్‌కి హీంద.  నృంరాజ్‌ 
ఇంగ్లీషు అనువాదం Indian Home 
Rule (పతిని పంపడం. 

సత్వా| గహోోద్యమాన్ని (పసశంసిస్తూ 
టాల్‌ సాయ నుంచి లేఖ. 


టాల్‌ సాయ్‌ జే [తాన్ని సాపించడ ౦. 
లు G 


2)4 


1915 


1916 
1917 


1919 


1920 


1921 


1999 


గాంధి సాహిత్య నమీక్ష 


జనవరి 
ఖబవరి 
5 20 


ఫి(బవరి ( 


మార్చి 18 


సంపాదకత్వ బాధ్యతను 


స్వదేశానికి పునరాగమనం. 

శాంతిని కేతన సందర్భనం, 
అవహామ్మృదాబాద్‌ సమీపాన కొచరబ్‌ 
గామంలో సత్యా|గహో[ళమ స్థాపన. 
కాశీ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసం. 
సత్యా|గహో|శ్రమాన్ని సాబర్శ్మతీ తీరా 
నికి మార్చడం. 

నత్య్మాం (గ భా వారపత్రిక సంపాదకత్వం. 
గుజరాతీ మాస పత్రిక  నోబొజీవోనో 
స్వీకరించి 
దానిని వారప|తికగా మార్చడం, 
Young India ప|తిక సంపాదకత్య బాధ్య 
తను స్వీకరించడం. 
అహామ్మదాబాద్‌ లో గుజరాతీ విద్యా 
ఫీధ్ర స్థాపన. 

న్యదెేళీ ఉద్యనూన్ని గూర్చి సి. యఫ్‌" 
ఆం|డూస్‌ తో వి వాదం. 

సహాయ. నిరాకరణోద్యమాన్ని విమ 


ర్భిన్తూ రవీం|దుడు [(వాసిన వాసం 


Modern Review &8* (పక టితం 


కావడం. 


Young India పత్రికలో రవీం (దునికి 
గాంధీజీ. సమాధానం. 


రాజ |దోహాన్ని (చు రెపించే వ్యాసా 


1928 నవంబర్‌ 26 


1924 ఫి[బవరి ర్‌ 


£౫ 


[పిల్‌ 


1925 నవంబర్‌ 7 


1927 
1980 mo 1 
12 
ఏపిల్‌ 
For “ల 18 
ద్‌ 
నవంబర్‌ లి0 


గాంధీ సాహిత్య వికాస క్రమం 905: 


oను Young India ప|తికలో [పక 
టించిన నేరానికి విచారణ; న్యాయ. 
స్థానంలో  నృరణీయమైన [పకటన 
చేయడం. 

యరవడ చెరసాలలో దొజీణ ఆ(థీకాలో 
సత్యం (గ వాం (గంథ రచన [పారంభం. 
కారాగార విముక్తి : 

88A Young India, బీదోీబీవోగో షతి 


కల సంపాదకత్వ బాధ్యతను స్వీక 

రించడం. 

ముడు స మరా జెన్‌ | సాబకతీ. 
౧m 

ఆశ్రమంలో చేరడం: 

అల ్రకథ రచన [పారంభం. 


Mo:ler India పు సక సమీక్ష. 


గూర్చి (ప్రసిద్ధమైన ఉపన్యానం, 

దండీ పదయా త. 

[పభుత్వం నవజీవన కార్యాలయాన్ని 
స్వాధీనం చేసుకోవడం; Young India 
పత్రికను సె. కోసెల్‌ యంత నహో 
యంతో (పకటించడం. 


రెండవ రౌండ్‌ #ెబిల్‌ సమావేశంలో 
వల్‌ "నడం, 
a 


ఆ సమావేళంలో గాంగిీజీ (పసంగం. 


206 


19832 


1942 


గాందీ సాహిత్య సనమీక 


డిసెంబర్‌ 


జనవరి 4 
aun 20 


5) 
ND) 


26 


ఫి[బవరి i] 
జనవరి: 15 
జనవరి 1 


డిసెంపర్‌ 24 
జనవరి 16 


ఆగస్‌ రి 
లు 


రోమారోలాతోనూ, ముసోలినీతోనూ 
సమావేశాలు. 

తిరిగి యరవడ చెరసాలలో నిర్భంధం. 
కమూూ్యనల్‌ ఎవార్డ్‌ పట్టి అసమ్మతి 


(పక టిన్తూ ఆమరణ నిరాహాోరదీజా 
(బారంభం. 
రవీం|దుని సాన్నిధ్యంలో దీజా 
ఏరముణ 


హరిజన సేవక సంఘ స్థాపన, 
బూరిజాన్‌ వారపత్రిక ఆవిర్భావం. 
ఫీవర్‌ . భూకంపం. 


సంతతిని పరిమితం చేసుకో వాలన్న 
సమన్యశ్షుై వాన్లాలో మార్గశెట్‌ 

2" IO ea) Fa 
శాంగర్‌ తో చర్చ. 


హిట్లర్‌ 'కు తొలి లేఖ. 

[పభుశ్వపు ఆంతలకు అసమ్మతి [పక 
టిన్తూ పారిజునో పత్రికను నిలిపివేయడం. 
బిర్లా ణ రొరర(కయం పు_స్హక (పకటన, 
హిట్లర్‌. కు రెండవ లేఖ. 

బారిజొణ పత్రిక పునః |పారంభం, 
“కిట్‌. ఇండియా” తీర్మానం; చరిత్రా 
తృక మైన [పసంగం, 


డా ” 
ఆగాఖాం భవనంలో నిర్భంధం. 


1946 


1948 


BIST 
నవంబర్‌ 
జనవరి 1లి 


0 


గాంధీ సాహిత్థ వికాన|క్రమం 207 


Key to Health పు_స్తక రచన, 
వారిజ పత్రిక పునః [పారంభం,. 
నెౌఖాళ యా|[త్ర మొదలు, 

చివరి ఉపవాన దీత్క దీణా కారణాన్ని 
వివరిస్తూ స్మృరణీయమైన [పసంగం. 


మృతి, 


జా పీక లు 
Sy 


1. అకరార్చన 


1Millie Graham Polak, Mr. Gandhi: the Man (Bombay 
1949), pp. 61-62. 


2S. Radhakrishnan, ed., Mahatma Gandhi (London, 1939), 
Dh: 


5 Ibid., p. 60. 


2. - భావసాగరమధథనం 
1R. R. Diwakar, Gandhiji’s Life, Thought and Priloso ee 
(Bombay, 1963), p. 18. 


2 Robert Payne, The Life and Death of Mahatma Gandh 
(London, 1969), p. 20. 

3R. RR. Diwakar, Is Not Gandhi the Answer? (Bombay, 
1966), p. 20. 


“ గాంధీజీ వివిధ సమయాలలో భగవద్గీతను గురించి వెల్లడించిన 
అభి|పాయాలను సంకలనం 3ేసి Gita-My Mother (Bombay, 1965) 
అనే పు సక రూపంలో ఆనంద్‌ హింగో రానీ (పక టించాడు. 


— 0 


5]. The Kingdom of God is within You, 2. What is Art ? 
3. The Slavery of Our Times, 4. The First Step, 5. How 
shall we Escape? 6. Letter to a Hindoo. 


6 Millie Graham Polak, Mr. Gandhi: the Man (Bombay, 
1949), p. 127. 


f గాంధ-టాల్‌ స్థాయ్‌ లేఖల పూ _ర్సి పాఠాలు డాక్టర్‌ కాళిదాస్‌ 
నాగ్‌ రచించిన TOls$t0i and Gandhi (Patna, 1950) అనే పుస్తకంలో" 
అచ్చయినవి, 


(14) జ్ఞాపికలు 209 
= 


3 Geoffrey Ashe, Gandhi : 


A Study in Revolution (Bombay, 
1968), p. 83. 


9 Louis Fischer, The Life of Mahatma Gandhi, 2. Vols. 
(Bombay, 1953), Lp 85. 


10 Joan V. Bondurant, Conquest of Violence : The Gandhian 
Philosophy of Conflict (Princeton, 1958), p. 156. 


"1 B. Natesan, “Gandhi and Thoreau” in Gandhi Marg, II: 3, 
July 1958, p. 219. 


లి, పతికాలేఖనం 


1 Margarita 
2 Dharma 
n-Xl1l, 


BN: Bhattacharya, 
(Bombay, 1965), pp. 6-7. 


4 George Hendrick, “Gandhi, Indian Opinion and Freedom’’” 
in Gandhi Marg, 1958.11.32, p« 155. 


5 Millie Graham Polak, Mr. Gandhi: the Man, pp. 20-21. 


¢ Robert Payne, The Life and Death of Mahatma Gandhi, 
p. 164. 


"మొదటి సంచిక నత్య్మా(గహి అనే పేరుతో వెలువడింది. తరు 
వాత నత్యాం (గ బా అనే పేరు స్టిరపడింది, 
® 


Barns, The Indian Press (London, 1940), p. XV. 
Vir, Gandhi Bibliography (Chandigarh, 1967), 


Mahatma Gandhi the Journalist 


8M. Chalapati Rau, Gandhi and Nehru (Bombay, 1967), 
p. 31. 


9 ఈ పు_స్తకంలో 18-19 పుటలలో bread labour 
గూర్చి చేసిన వ్యాఖ్యను చూడండి. 


1° Romain Rolland, Mahatma Gandhi (New Delhi, 1968), 
pp. 89-90. 


" చాలాం[తపు రజనీకాంతరావుగారి తెనుగు సేత, 


సిద్దాంతాన్ని 


4. స్వీయ కథాత్యక |గంథాలు 
1 మదరాసు (పెసిడన్సీ కాలేజిలో యం. ఏ. తరగతిలో వర్హ్‌్స్‌వర్‌, 


210 గాంధీ సాహిత్య నమీత 


రచించిన Prelude అనే స్వీయ కథాత్మక కావ్యాన్ని బోధిస్తూ 
[పొఫెసర్‌ ' శే, స్వామినాధన్‌గారు ఈ సాద్భశ్యాన్ని మాకు 
చెప్పారు. 

2 Erik H. Erikson, “Gandhi’s Autobiography : The Leader 


as a Child” in Profiles of Gandhi, ed. Norman Cousins (Delhi, 
1969), pp. 182-187. 


ర్‌. తత్వ (పతిపాదక (గంథాలు 


1See Jayantanuja Bandyopadhyaya, Social and Political 
Thought of Gandhi (Bombay, 1969), pp. 16-33. 


"ఈ పుస్తకంలోని కికి-40 పుటలు చూడండి. 


"ఈ పు స్తకానికి కూడా గాంధిజీ సంకిప్తాకుషరణాన్ని రచించి 
Indian Opinion పత్రికలో [పకటించాడు. 


త్మ ప్ప _స్తకంలోని 14-20 పుటలు చూడండి. 


5 See The Selected Works of Mahatma Gandhi (Ahmedab-ad 
1968), IV, p. 377. 


6. ముఖ్య సంకలనాలు 
1C. Rajagopalachari, “An Integrated Personality,” Swa- 
rajya, XIV: 15 vt 


2 Songs from Prison, translation of Indian Lyrics made in 
jail by Gandhiji (London, 1934). 


3 What Paulsays about Peter tells us more about Paul than 
about Peter.— Spinoza. 


4 Reinhold Niebuhr in Moral Man and Immoral Society. 
5 Geoffrey Ashe, Gandhi : A Study in Revolution. 
Robert Payne, The Life and Death of Mahaima Gandhi. 
Erik H. Erikson, “Gandhi’s Autobiography: The Lzader 
asa Child” in Profiles of Gandhi. 


¢ See The Selected Works of Mahatma candi, IV, p. 86. 


బాపికలు 211 
లో 


?Dr. Kenneth Rivztt, Th: Ezonomic Though: of Mahatma 
‘Gandhi (Bombay, 1959). 


7. లేఖలు 


1Jawaharlal Nzhru, Freedom From Fear (Bom1y, L963} 
pp. 12-13. 


2K. M. Munshi, Ginih: : th2 Master (Dzlhi, 1943), p. 56. 


3 Nirmal Kumar Bose, Gandhiji : the Man and his Mission 
(Bombay, 1966), p. 8. 


£Dr. Rajendra Prasad, in his “H>mag:,” in Th2 Collected 
Works of Mahatma Gandhi, 1, vi-vii. 


8. (పసంగాలు 


1 Jawaharlal Nehru, Freedom From Fear, p. 10. 


2 See Robzrt Payne, Thz Life and Dzath of Mah1'ma Farndhi 
pp. 295-301. 


3D. G. Tendulkar, Mahatma, IIT, pp. 28-30. 
9. నరళ గంధీర శైలి 


: ఆత్ఫ్రక థో రరర ోడండి: 

2Quoted by S. N. Bhattacharya in Mahatma Gandhi the 
Journalist, p. 717. 

3K. M. Munshi, Gandhi: the Master, p. 49. 

4 K. R, Srinivasa lyengar, Indian Writing in English (Bom- 
bay, 1962)” p. 216; 

5 M. Chalapati Rau, Gandhi and Nehru, p. 33. 


f Robert Payne, The Life and Death of Mahatma Gandhi, 
p. 240. 


10. వఏకంజనీన సందేశం 


"ఈ అంశాన్ని రంగనాధ రామచం(ద దివాకర్‌ వెల్లడించారు. 


2 Priestiey was the first (unless it was Beccaria) who taught 
by lips to pronounce this sacred truth,—that the greatest 
happiness of the greatest number is the foundation of morals 
and legislation.—Jeremy Bentham. 


BIBLIOGRAPHY: 


1 Primary Sources: Books by Gandhiji 


The Collected Works of Mahatma Gandhi, still in progress,. 
31 Volumes have appeared so far (New Delhi, 1958_ pp 


. The Selected Works of Mahatma Gandhi, ed. Shriman 
Narayan (Ahmedabad, 1968. 6 Volumes. 


Ashram Observances in Action (Ahmedabad, 19531 


Autobiography or the Story of My Experiments with Truth 
(Abmedabad, 1948). 


Bapu’s Letters to Mira, 1924-1948 (Ahmedabad, 1949). 


Cent Per Cent Swadeshi or the Economics of Village Industries 
(Ahmedabad, 19387 


Constructive Programme : Its Meaning and Place (Ahmeda- 
bad, 1941). 


Co-operative Farming, ed. Shriman Narayan (Ahmedabad, 
19S; 


Correspondence between Gandhijiand P. C. Joshi, (Bombay, 
1945). 


Correspondence with the Government, 19441947 (Ahmeda- 
bad, 1959). 


Delhi Diary, Prayer Speeches from: 10-9-1947 to 30-1-1948 
(Ahmedabad, 1948). 


శర్మ [గంథ రచన కుపకరించిక సాహిత్యమంణా ఇంగ్లీషులో ఉండడం: 
చేత పుస్తక నూచికను ఇంగీ షులోనే ము|దించడం జరుగుతున్న ది. గాంరీజీ 
రచనలలో ముఖ్యమైన వాటికి. . తెలుగు అనువాదాలను గాంధీ సాహిత్య, 
(పచురణాలయం (పకి టించింది. 


[గంథనూచిక 21కి 


Diet and Diet Reform (Ahmedabad, 1949), 
Discourses on the Gita (Ahmedabad, 1960). 


Drink, Drugs and Gambling, ed. Bhartatan Kumarappa 
(Ahmedabad, 1952), 


Economics of Khadi (Ahmedabad, 1941). 

Ethical Religion (Madras, 1930). 

From Yeravda Mandir (Ahmedabad, 1945). 

Gitamy Mother, ed. Anand T. Hingorani (Bombay, 1965). 
A Guide to Health (Allahabad, 1930). 

Hind Swaraj (or) Indian Home Rule (Ahmedabad, 1939). 


Homage to the Departed, ed. S§. B. Kher (Ahmedabad, 
1958). 


India of My Dreams, (Bombay, 1917). 
Key to Health (Ahmedabad, 1948). 


{Letters) To Ashram Sisters (6-12-1926 to 30-12-1929) 
ed. Kaka Kalelkar (Ahmedabad, 1952). 


Letters !o Manibahen Patel (Ahmedabad, 1963). 

Letters to Raj Kumari Amrit Kaur (Ahmedabad, 1961). 
Letters to Sardar Vallabhbhai Patel (Ahmedabad, 19357), 
My dear child, ed. Alice M. Barnes (Ahmedabad, 1959). 
Non-violence in Peace and War (Ahmedabad, 1948). 


Sarvodaya: Tits Principles and Programme (Ahmedabad 
1951). 


Satyagraha in South Africa (Ahmedabad, 1928), 


Self-restraint V. Self-indulgence (Ahmedabad, 1947). 


Socialism of my Conception, ed. Anand T. Hingorani 
(Bombay, 1957). 


To the Students (Ahmedabad, 1949). 


Towards New Education, ed. Bharatan Kumarappa (Ahmeda. 
bad, 1953). 


214 


Il 


గాంధీ సాహిత్య నమీత 


Secondary Sources: Other Books and Articles 


Andrews, C.F.: Mahatma Gardhi’s Iaeas, ircluding Selec— 
tions from his Writings (London, 1949). 


_ Ashe, Geoffrey :{| Gandhi : A study in Revolution (Bombay, 


1968). 


Aurobindo : Doctrine of Passive Resistance (Calcutta, 
1948). 
Bandyopadhyaya, Jayantanuja: Social and Political Thought 
of Gandhi (Bombay, 1969). 
Barns, Margarita: The Indian Press (London, 1937). 
Bhattacharya, S. N.: Mahatma Gandhi the Journalist 
(Bombay, 1965). 
Bose, Nirmal Kumar: My Days with Gandhi (Calcutta, 
1947). 
Chakravarthy, Amiya: Mahatma Gandhi and Modern 
World (Calcutta, 1945). 
Chalapati-Rau, M.: Gandhi and Nehru (Bombay, 1967). 
Desai, Mahadev : Gospel of Selfless Action or the Gita 
according to Gandhi (Ahmedabad, 1956). 
Deshpande, P. G. : Gandhiana, A Bibliography of Gandhian 
Literature (Ahmedabad, 1948). 
Dharma Vir: Gandhi Bibliography (Chandigarh, 1967). 
Diwakar, R. R.: Gandhiji’s Life, Thought and Philosophy 
(Bombay, 1963). 

— >» Is not Gand i the Answer? (Bombay, 


1966). 


Doke, Ju]: NM. K. Gandhi= Indian Portrait in South 
Africa. 
Fischer, Louis: A Week with Gandhi (Bombay, 1943). 

— >» Gandhi: His Life and Message for the 
World (Calcutta, 1954). 

— » Gandhi & Stalin (Delhi, 1947), 

చ » Life of Mahatma Gandhi, 2 Vols, (Bom.. 
bay, 1935). 


p 


|గంథ సూచిక 215 


Gunther, John : Inside Asia (London, 1942). 

Hendrick, George : “Gandhi, Indian Opinion and Free- 
dom”, Gandhi Marg (New Delhi, 1958). 

Holmes, J. H. (Rev.): Gandhi the Modern Christ, (Madras). 
Hoyland, John S.: Cross Moves East: AStudy inthe 
Significance of Gandhi’s Satyagrahas (London, 1931). 
Karaka, D. F.: Out of Dust (Bombay, 1940). 
Kripalani, J. B.: Gandhi, Tagore & Nehru (Bombay, 1947). 
Mallik, Gurdial : Gandhi and Tagore (Ahmedabad, 1961). 


Mani, R.S.: Educational Ideas and Ideals of Gandhi and 

Tagore (New Delhi, 1961). 

Munshi, K.M.: Gandhi, ihe Master (Delhi, 1948), 

Nag, Kalidas: Tolstoy and Gandhi (Patna, 1950). 

Natesan, B.: “Gandhi and Thoreau” in Gandhi Marg (July, 

1958). 

Nehru, Jawaharlal: Autobiography (London, 1949). 
Discovery of India (London, 1951). 
Mahatma Gandhi (Calcutta, 1949), 

Payne, Robert: The Life and Death of Mahatma Gandhi 

(London, 1969). 


Polak, H.S.L.& Others: Mahatma Gandhi (London, 
1949). 


Polak, Millie Graham: Mr. Gandhi: The Man (Bombay, 
1949). 


Pyarelal: Mahatma Gandhi—The Last Phase (Ahmedabad, 
1956-58). 

—  , Thoreau, Tolsioy and Gandhiji (Calcutta, 1958). 
Radhakrisbnan, S.: Mahatma Gandhi: Essays & Reflections 
(Bombay, 1956). 

PE ,ed.: Mahatma Gandhi (London, 1939). 
Rajagopalachari, C.: Gandhiji’s Teachings and Philosophy 
(Bombay, 1963). 


— » ‘An Integrated Personality” in 
Swarajya, XIV : 15. 


216 గాందీ సాహిత్య సమీక్ష 


Rivett, Kenneth : Economic Thought of Mahatma Gandhi 
(New Delhi, 1959), 

Rolland, Romain: Mahatma Gandhi (Agra, 1948), 
Sheean, Vincent: Mahatma Gandhi (New York, 1953): 


Shridharani, Ks: 


Makatma Gandhi and the World (New 
York, 1946). 


Shrimali, K.: Wardha Scheme, (Udaipur, 1949), 
Sitaramayya, Pattabhi : History of Indiaq 
ress, 2 Vols,, (Bombay, 1946). 
Srinivasa lyengar, K, R.,; 
(Bombay, 1962), 


Tendulkar, D.G. Mahatma—L ife of Mohandas Karam- 
chand Gandhi, 8 Vols. (Bombay, 1951-53), 


Yajnik, Indulal K.: 


n National Cong- 


Indian Writing in English 


Gandhi as I Know Him (Delhi, 1943), 


అంబేడ్కర్‌, (డాక్టర్‌), 182 
అశకె ఏనాస్‌, (సెయింట్‌) 
= రాముస్‌ ,: 6 
అగర్వాల్‌, యస్‌, యన్‌., 1592 
అగస్టిన్‌, (సెయింట్‌), 88 


] 
J 


అనాన_క్తో యోగ్య, 15, 119 | Pa 90, 92 


అమృత కౌర్‌ , రాజ్‌కుమారి, 81: 


: 


అయ్యంగార్‌ , (డాక్టర్‌ ) : కహ! కుమారప్ప, భరతన్‌, 98, 


TR (శినివాస, 187; చక 
అరవిందుడు, 17, 28]. - 
అలీ సోదరులు, 6రి 


ఆం|డూస్‌, 5.055 .. (దీనబంధు), 
60, 181 

అత్ఫ్రుకథో, 7,18,18,21, 24-25, 
87,48, 45,48, 50-51, 56, 
84.96, 147, 149, 174, 
177, 184, 186 

ఆనంద్‌, (స్వామి), 88 

అరోగ్యరమాగ్ల్గం, 186 

ఆశ్నాల్డ్‌, పర్‌ ఎడ్విన్‌, 15, 22 


శం [దు ఇ (౧ వాయు ౨ థం[దియ 
లోలతో, 146 
ఇర్సిన్‌, లార్డ్‌, 78, 76, 169 


ఎంజెల్స్‌, 158 

ఎమర్సన్‌, రాల్ఫ్‌ చాల్లో, 40, 
BE TT 

ఎరిక్‌-నన్‌, ఎరిక్‌. 2, 148 


5D, 66; 194 187 


కార్పెంటర్‌, ఎడ్వర్డ్‌, 868 


150-5 
కులేఖర ఆళ్వార్‌ , 184 
కూసే, 126 
కొయిజ్ఞర్‌, ఆర్థర్‌. 6 
కోల్‌, జి. ఓ ల 119 
క S00; 1 
కల్‌; ౪2 
కీస్తు, 22.27 20,50,711, 
114 "TY 
(కూగర్‌ , పాల్‌, ర2 


గంధథర్‌ , జాన్‌, 6 

గాంధీ, దేవదాస్‌, 74 

గాంధి, మగన్‌లాల్‌, 56, 92, 
167-168 

గాంధీ, మణిలాల్‌ , 50 

గాంధీ, హారిలాల్‌ , 72 


218 గాందీ సాహిత్య నమీక 


గోఖలే, గోపొలక్ళవ్ల, 44, 56, 
92, 95, Su 


చర్చిల్‌ , విన్స్‌టన్‌, 170 
చలపతిరావు, యం., 59, 157 
అంతామదణి,:సి, వ, 44 
చెర్ట్‌ కావ్‌, వాడిమీర్‌, 92 


జయరామ్‌, 85 
జస్‌, 126 
A) 
జాలీయ ఖావ్షను గూర్చిన భావాలు, 
152 
CS MS, 


టాల్‌ స్థాయ్‌, 1®. AS: S088, 
88-89, 51-52, 97, 118, 
149, 152, sta 


డోక్‌, జోసెఫ్‌, 99 


తిలక్‌, (లోకమాన్య) చాల 
గంగాధర్‌ , 28, 44, 95 

తుకారామ్‌, 184 

రరేో, పా।నీ డేవిడ్‌, 12,40-48, 
54.55, 171 

బొషీణ ఆధీకాలో నోత్మాం (గవాం, 
1, 64-85, 96-10" 186, 
191 


దివాకర్‌ ౫2౪, 11,20,198 

దేశాయ్‌, మహోదేవ, 15, 
114, 189 

దేశాయ్‌, వారల్లీ గోవిందజీ, రిక్‌, 
106; 115 1920 


85, 


ధర్శవీర, 4 4, 
ధిం(గా, మదన్‌లాల్‌ , 109 


నవోజీవోన, 50, కరి, 71, TDb-1T. 
82, 85, 186 

Se) బిద్ర, 150 

Su బిద్మావథంలో, 150 

నౌ అహింసా థొర్ఫం, 189 

నాజర్‌ , మన్‌ నుఖ్‌ లాల్‌, 49-50 

నానక్‌, 182 2? 

నా ముత్ము, 129-188 

నారాయణ్‌, స్వామి, 167 

నా న్నరంవ్న నీయ భారతభూమి, 154 

బిర్భా ణ కొర్మం[కోయం, 121_124 

నీతిధర్భుయు, 108-106 

నీబుర్‌, రెయినోల్ల్‌, 142 

యూటోకి నూత పాళ్ళు నృందోలీ, 154 

నెెహూ, జవహార్‌ లాల్‌, కి,6,10, 
44, 74, 168-164, 178, 
174, 1 

సెహూూ, మోతీలాల్‌, 69 

నౌరోజీ, దాదాభాయి, 44, 47 

పుతిలీబాయి, 12, 88 

వియిన్‌,; రాబర్జ్‌, 14, 148, 187 


ఎటో, 54, 107, 201 

పోలాక్‌, మిల్లీ, Tras D2, 
81, 98 

పోలాక్‌, హానీ, sual, 
98, 192 

ప్యారీలాల్‌, 85, 158 

(పభు, 185 


ఫిషర్‌, లూయీ, 7, 88-89, 
61-62, 78: kul 

(ఫాన్సిస్‌, (సెయింట్‌), 6 

బక్‌, చెర్డ్‌, 2 

బర్‌ష్‌, డేలీల్‌ , 155 

బార్క-ర్‌, (డాక్టర్‌ ) ఎర్నెస్ట్‌, 6 

బార్‌ షష, మార్గరీటా, 44 

బిసెంట్‌, ఆనీ, 179 

బుద్దుడు, 21-29, Tt 197 

బ్‌ొొందురాంట్‌, 'జెొయోన్‌, 40 

బొొం|దియెఫ్‌ 18 

క్‌, నిర్మల్‌ కుమార్‌, 
165-166 

జెనర్జి, సురేం[దనాధ, 44, i176 

బెర్నార్డ్‌ షా, జార్జి, 6 


(బూము ఫీల్‌, రాబర్‌ , 71 
Fo eు 


CTEE ల, 14.20, 40, 
118-120 


219 


పద సూచిక 


భావ, వీక్లా: 179 
భవభూతి, 177 


మన గాము భ్రునొర్మిర్యాణం, 154 
మరీ, జాన్‌ మిడిల్లన్‌, 18-114 
మాంటీసోరీ, 150 

మాం కుగ్యూ, 69 

మార్స్‌, కార్డ్‌, 158 
మీరాజాయి, 184, 188 

మీరా బెన్‌, 184, 168 

యమువంద మాలు, 184 

ముస్లి , 0506... 165, 186 
ముల్లర్‌, మాక్స్‌, 29 

మెకాలే, లార్డ్‌, 176 

మెహాతా, సర్‌ ఫిరోజ్‌షా, 44,95 
మయో, శేధరిన్‌, 74 

మోనికా, రి 


యాబ్జిక్‌, ఇందులాల్‌ , 96 
యౌష్‌, జఫ, 88, 148 


రంభ, (దాది), i$ 

రవీం[దుడు, 9, 60-64, 66-68, 
18, 147, 459 

రస్కిన్‌, జాన్‌, 12, 88-40, 51- 
52, 106-107, 114, 118 

రాజాజ్‌, 20, 92, 79; 1928, 
200-201 


రౌము భరిల్‌ యాన్నన్క 


18, 186 


220 గాంధీ సాహిత్య నమీక్ష 
రామనుందర్‌, (పండిత), 100 
రాయ్‌, రాజా రామమోహన, 44 
రాయ్‌చంద్‌ భాయ్‌ (రాజచం [ద 
రావుజీ భాయ్‌ మెహాతా), £] 
రివెట్‌, కెన్నెత్‌, 166 

రీడింగ్‌, అ, 69;.78 
రూశ్వెల్స్‌, (ఫాంక్లి న్‌, 171 
రూమీ, జలాలుద్దిన్‌, 54 

రోలా, రోమా, 67 


BAS; 158 


వల్ల భాచార్యుడు, 167 

వర్లియమ్మ, 97 

బాడియో, - సోఫియో;: 1 198 

బిద్యాంట్డు లవ, 150 

బెమ్లుభ్రురాజం, 40 

చెలీ, కర్ణన్‌, 109 

వంద్యోపాధ్యాయ, "౩ లేళ 
కుమార, 189 

"వ్యావవోరిక్‌ , మదనజిత్‌, 49 


శాస్త్రి, BED 78 

శంకరన్‌, 175 

శాంగర్‌, మార్గరెట్‌, TT, 140 
147 

లొంతి, నమరీయులలో అహాంసా 
నీద్దాంతోము, 1839 

శాామలభట్టు, 24_25 


నతౌార[గబా, 57 
“7 


& 


సరోజినీదెి,. 7, = 

నర్మోందయం, 86, 106-109 

నరోందోయయము, 154 

సావర్య్మా ర్‌, వినాయక్‌ చామో 
దర, 110 

సాల్లీ, ERU? 86, 42 

సాల్లర్‌ , విలియం మెకిం-కు ర్‌, 
104 - 105 

సింగ్‌, (నర్‌) రామేశ్వర్‌, 178 

సులోచన, 115 

నుకీలా నయ్యర్‌, (డాక్టర్‌), 148 

సూరదాస్‌, 184 

DET చం[ద, 44 

సో|కటిీస్‌, bh; 7-107 

స్టాలిన్‌, 158 

స్పినెజా, 197 

నట్స్‌, జనరల్‌, 97, 99 


బారిజనో, 16, 45, 76-79, 81, 
114, 116, 180 “2 1687 

హోార్నిమన్‌, జి. వి., 57 

హాస్కె-న్‌, విలియమ్‌, ర్‌ 

హిట్లర్‌, ఎడాల్‌ 1, 171-172 

హిల్‌, మేరియన్‌, కిరి 

హీంద్‌ నృ౦రాబో్‌ "O10. 
109-114, 155 

హీండూన్లాగ్‌, 79 

పాం|డిక్‌, జార్డి, రీ2్ల 

షార్‌, జెరాల్డ్‌, 118 

హోౌెయ్‌లాండ్‌, జాన్‌, 194 


Anna Karenina, 27 
Apology, 54, 107 
Aryan Path, 113 


Basic Education, 150 
(The) Bible, 22-26, 187-188 
Bombay Chronicle, 57 


Cent Per Cent Swadeshi, 154 

(The) Coilected Works of 
Mahatma Gandhi, 83, 174 

Constructive Programme, 121 

Confessions, 88 

Cornhill Magazine, 34 

Current Thought, 85 


Eihical Religion, 20, 103-106 
Fors Clavigera, 34 


India, 47 

India of my Dreams, 154 

Indian Home Rule, 32, 109 

Indian Opinion, 31—32, 36, 39, 
42, 45, 48—56, 80—81, 97, 
104, 106, 110, 124, 184 


Key to Health, 124-126 
Kingdom of God is within You, 
28 


Light of dsia, 22 


Medium of Instruction, 151 
Modern Review, 64 

Mother India, 74 

My Non-violence, 139 

My Religion, 129 —133 


(The) Natal Mercury, 47 
Non-violence in Peace and War, 
139 


పద సూశెక ౫2 


On the Duty of Civil Disobed- 
ience, 41 


Rebuilding our Viilages, 154 

Resurrection, 27 

Return to Nature, 126 

Sarvodaya : Its Principles and 
Programme, 154 

Satyagraha in South Afr:ca, 48,. 
84, 96—101 

(The) Selected Works of Maha- 
ima Gandhi, 83, 103, 176 

Self-restraint V. Self — indul- 
gence, 146 

Sermon on the Mount, 23 


(The) Servants of India Society, 
42 


Song Celestial, 15 

Songs from Prison, 134, 136-137 
(The) Story of My Experiments 
with Truth, 85 


Thoughts on National Language, 
152 


(The) Times of India, 41—48 
To Students, 150 
Truk is God, 129 —130, 134 


Unto his Last, 34-40, Jl, 106 
109 AL14 


(The) Vegetarian, 45, 47 
War and Peace, 26 


Young India, 14, 16, 23, 45:5 
58—60, 64, 68, 71—76, 85, 
140, 144—146, 150, 159—160, 
L/9, 184185, 


vr int x 


డాక్టర్‌ అడపా రా మ కృష్ట క . 
జననం 1927 'ఫి[బవరి 1వ శేదీన, నివా 
సికిందరాబాదు, Ee 

ఆం|[ధ విశ్వవిద్యాలయం ద 
మద రాను విశ్య విద్యాలయంనుంచి ణం వ 
లో యం.ఏ., ఉస్మానియా విశ్వవి? 
లయంనుంచి తెలుగులో యం.ఏ అమె 
రికాలోని విస్కాన్సిన్‌ విశ్వవిద్యా లర 
నుంచి ఇంగ్లీషు, అమెరికన్‌ సాహి లలో 
యం.ఏ పి. పాల్‌. దః డి(గీలను గ 
చారు. డాక్ట శేట్‌ కోసం ఎమర్సన్‌ రతన 
చె సరత వ్యాసాన్ని (వాశారు. 


1952లో ఉస్మానియా నిశ్వవిచా 
లయం ఇంగ్రీషుశాఖలో లెక్చరర్‌ ఉద్‌ $e 
లో చేరి, అక్కడనే పనిచేస్తున్నారు. 
1965లో రీడర్‌ పదవి లభించింది. : 

(వస్తు తం ఆం|ధ (పదేళ గాంధీ స్మారోక 
నిధి సంపాదక వర్గంలోనూ, శేంగ్ర 
సాహిత S$ అకాడమీ తెలుగు సలవో se: 
లోనూ, భారతీయ జ్ఞానపీఠం తెలుగు 
సలవో సంభఘుంలోనూ సభ్యులు. 

వీరి గాంధీ సాహిత్య సమీక్షకు 1969 
లో ఆంధ్రదేశ సాహిత్య అశాడమీ. 
బహుమతి లభించింది. Ee 


